Telugu Classics - Popular Edition Series 


ద్విపద 
క ఇ 
బసపటురాణము 
పాల్కురికి సోమనాథకవి (పణీతము 
| సంక్షిప్త్రవు| 


పరిష్క్లు ద్‌: 


గూడ వేంకట సుబహ్మణ్యం Sos 5: 





(పచురణ : 
ఆంధ్ర ప్రదెళ్‌ నాహిత్వ అకా” మీ 


క శాభవనము వ్‌ ఏ హాదరాబాదు.=, 


(పథమ ముదణ : 
జనవరి : 1969 
(పతులు : 4000 


మూల్యము : ర. 2.50 


ముద్రణ: 


(గీన్‌ (పింటింగ్‌ (పెన్‌, 
బాంబే బజార్‌ సందు, 
ఆవిద్‌ సర్కిల్‌, హైదరాబాద్‌ . 


తొలిపలుకు 


మూడు సంవత్ప్సరాల[ కింద ఆంధ్రపదేశ్‌ (వభుత్యములో 
సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా ఉండిన శ్రీ ఎం. ఆర్‌. అప్పారావు 
గారు చేసిన సూచనల ననుసరించి తెలుంగు భాషలోని సాహిత్యము 
అందజణికి అందుబాటులో నుండునట్లుగా ము(దించి [పకటించవలెనని 
అకాడమీ నిశ్చయించినది. తెలుంగుభాషలో ని పూర్వ గంథసముదాయము 
ఈనాడు పాఠకునికి సక్రమముగా సరసమైన ధరకు లభ్యమగుటలెదు. 
ఈ లోటును తీర్చి ప్రాచీన (గ్రంథ సంచయమును విడివిడిగా (ప్రక 
టించుటకు సాహిత్య అకాడమీ ఒక ప్రణాళికను సిద్దము చేసినది. 
ఈ (ప్రణాళిక [పకారము ఈ కార్యక్రమము మూ(డు తరగతులుగా 
విభజించనైనది. మొదటిది (ప్రాచిన బంధాల (ప్రకటన. రెండవది మహో 
భారతము, భాగవతము, హరివంశము, భాస్కరరామాయణము, 
బసవపురాణము, భోజరాజీయములను సంగహించి (ప్రకటించుట. 
మూ(డవది భారత భాగవతాలనుండియు నాచన సోమన, కంకంటి 
పాపరాజు, కూచిమంచి తిమ్మకవి రచనల నుండియు భాగాలను ఎర్చి 
కూర్చి (పకటించుట. మొదటి తరగతిలో 29 (పబంధాలను 29 సంపు 
టాలుగా, రెండవ తరగతిలోని (గంథాలను 18 సంపుటాలుగా, మూండవ 
తరగతిలోని (గంథాలను 8 సంపుటాలుగా, మొత్తము 50 సంపుటాలను 
(సకటించు కార్యక్రమము స్వీకరించవలె నని అకాడమీ తీర్మానించినది. 


ఈ (పకాళిక (ప్రకారము (సతిసంపుటము 1/8 డెమ్మ్‌ నై జూలో 
క్యాలికో బై ౦ండుతో 200 "పేజీల [గంథముగా నుండవలెనని నిర్ణ యించ 
నైనది. (ప్రతి (గ్రంథములో (గంథకర నుగూర్చి, (గంథ [ప్రాశస్య 
మును గూర్చి వివరించు సుమారు 40 పేజీల పీఠికను చేర్చవలె నని 


4 


నిశ్చయించనై నది. చౌకగా పాఠకులకు అందజేయవలెనను ఉద్దేశముతో 
ఈ సంపుటాల వెల తక్కువగా నిర్ణయించ నై నది, ఇప్పటివజకు 
లం పూ 
మొదటి తరగతిలో 29 పు స్తకాలను (సకటించి ముదించుట జరిగినది, 
(ప్రస్తుతము రెండవ తరగతిలోని పుస్తకాల (పకటన (ప్రారంభమైనది. 
మేము కోరినంత నే యీ సంపుటము సిద్దముచేయు బాధ్యతను స్వీకరించి 
నిర్ణ యించిన గడువులోపల (వాత (పతిని అందజేసిన (శ్రీ జ్‌ 
సుబహ్మణ్యము గారికి అకాడమీ పకన కృతజ్ఞతలు, ఈ తరగతిలోని 
మిగిలిన పుస్తకాలు ఈ సంవత్సరాంతము వరకు ము[ద్రితము 
కాగలవని ఆశించుచున్నాను. 


ఈ [_పణాళికను అమలుచేసి (వాత ప్రతులను సిద్దముగావించి 
ముదించుటకు కావలసినడబ్బు మొత్తము అకాడమీకి యిచ్చుటకు 
రాష్ట్ర, కేంద (ప్రభుత్వాలు వాగ్గానము గావించి యిప్పటివజకు కొంత 

7 లు 
డబ్బునుగూడ విడుదల చేసినవి. ఇందుకు అకాడమీ పక్షొన కేంద, 
రాష్ట్ర (ప్రభుత్వాలకు ధన్యవాదాలు, నిర్హయించిన గడువులోపల ఈ 
లు దం 
సంపుటా లన్నిటిని (ప్రకటించి ఆంధ పాఠకలోకానికి అందజేయగల మని 
విశ్వసించు చున్నాను. 


హైదరాబాదు 'దెవులప ల రామానుజరావు, 
6_1__1969 కార్యదర్శీ. 


రు తాం నరా క్‌ 


పస్పరాణములు 

(పథమాం(ధ వీరశైవ పురాణము 

పురాణ విధము 

దేశిసం[పదాయము 

జె నపురాణ (ప్రభావము 

వసుసంవిధానము 

ద్విపదరచన 

జాను( దెను(గు 

తెలు :గుము(ద 

(పాసవడి 

కవి జీవిత విశేషములు 

జన్మస్థలము 

కులగో(తాదులు 

మహిమలు 

కాలము 

సొమనాథుని కృతులు 

కవిత్వము 

బసవపురాణ [పాశస్య్యము 

సంకీస ప్రతి - 
(ప్రథమాశ్వాసము 

అవతారిక 


కథ్రారంభము 
నారదుడు కెలాసమున కేంగుట 
cn 


11 

111 
IV 

vi 
vii 
Xvi 
Xxvili 
XX 
XXi 
xxill 
xxii 
XXV 
XXIX 
XXX1 
XXX1 
xliv 
xlvi 


xlvi 


10 
11 


విషయము 
నారదుడు శివునకు భూలోకవృతాంత మెజింగించుట 

శివుడు పార్వతితో నందికేశ్వరుని వృతాంతము చెప్పుట 

శిలాదుని తపస్సు Mis 
శివుడు శిలాదునకు వర మొసంగుట FE 
నందికేశ్వరుని యవతారము క! 
శివు(డు నంది కేశ్యరుని మర మున బస వేశ్యరు(డుగా జనింప( బంప్పట 
బసవేశ్వరుడు వడుగు వల దని తం[డితో వాదించుట 

బసవేశ్వరుని పెండ్రి fe 
బసవేశ్వరుడు కప్పడి సంగమేశ్వరమున శే6గుట . 
సంగయ దేవుండు బసవేశ్వరునకు. (బత్యక మగుట షష్ట 


ద్వితీయా శ్వాసము 


బస వేశ్వరునకు బిజలు(డు దండనాయక పద మిచ్చుట హే 

బసవేశ్యరు(డు కల్యాణకటక ము చేరుట 

బసవేశ్వరుని బాస 

బసవేశ్వరుని దర్శింప శివభకు లరుదెంచుట ప 
,» శివాచారనిరతి 

బసవని మేనల్లు(డు చెన్నబసవని మహిమ 

చెన్నబసవన బసవేశ్వరుని స్తుతించుట పసల 

అల్ల్రమ ప్రభుని రాక 

అల్లమ(ప్రభునికి విందు పెట్టుట 

అల్లమ (ప్రభువు బసవనికి వరము లిచ్చుట ఖగ 

వంగకాయలు లింగము లైన కథ 

జొన్నలు ముత్తెము లైన కథ 

సంగ మేశ్వ్యరు(డు బసవని మూ(డవ క న్నడుగు కథ 

బసవ (డు గొలెతచలకడవ( బడకుండ6 బటిన కథ 

తిరుచిట్టంబలుని కథ న 


ప్పట 
11 
12 
18 
14 
15 
20 
81 
87 
41 
42 


47 
48 
51 
ర్‌లి 
ర్‌ 4 
56 
ర్‌ 
58 
60 
62 
63 
64 


69 
70 


వషవయము 
శివుడు తనహృృదయమున బసవని జూపుట ప 
శివుడు పార్వతికి బసవనిమహిమ తెలుపుట 


తృతీయా శ్వాసము 


నక్కలు గుబ్తిము లైన కథ సస్య 
బసవ(డు తనభార్య చీర విప్పించి యొకజంగముని కిచ్చిన కథ .., 
సూర్యాస్తమయ వర్తనము జః 
ముగ్గసంగయ్య కథ a 
చం[దోదయ వర్తనము ఖో 
రుదపకుపతి కథ we 
బెజ్జ్ఞమహాో దేవి కథ 

ఉడుమూరి కన్నప్ప కథ 

కళియంబనయనారు కథ శ 
సక లేశ్వరమాదిరాజయ్య కథ is 


చతురాశ్వాసము 
G@ 


మడివాలు మాచయ్య కథ 

బసవ (డు బిజ్ఞలునకు మాచయ్యమహామ( జెప్పుట 

చిజలు (డు మాచయ్య జంప నేను బంపుట 

మాచయ్య యేను (గును జంపుట ial 
బసవన్న బిజ్జలుని మాచయ్యకడకు( బిలిచికొనిపోవుట 

మాచయ్య బిజ్ఞలుని యేను (గును (దతికించుట aa 
మాచయ్య బసవని గీతమును విని కోపించుట 

బసవన్న మాచయ్యకడ కేగి మన్నింప వే(డుట 

మాచయ్య బసవన్నకు నిమ్మవ్వ కథ చెప్పుట 

సిరియాలుని కథ 

సంగళవ్వ కొడుకును బిలుచుట జక 


80 
80 
84 
85 
91 
94 
97 
103 
122 
128 


188 
186 
139 
1899 
141 
141 
1 42 
142 
146 
146 
150 


విషయము 

నిమ్మవ్వ కథ 

నరసింగనయనారు కథ 

కొటరువుచోడని కథ 
రై 


పంచమాశ్వాసము 


కిన్నర బహ్మాయ్య కథ 

కిన్నర బసవనియొద్దకు( బో వుట 

గొటీయ కథ 

కిన్నర బహ్మయ్య పిలువ శివం డో యని పలుు._ట 
మోళిగమారయ్య కథ 

కన్నద _బహ్మ్మయ్య కథ 

ముసిడి చొడయ్య కథ 


ఏకాంత రామయ్య కథ 
షొడ్డలదేవు బాచయ్య కథ 


శివనాగుమయ్య కథ 
బోయల తగవు 

బసవన్న విష మారగించుట 
జగ దేవ దండనాయకుని కథ 
అల్లయ్య మధుపయ్యల కథ 


162 
163 
1693 
170 
174 
179 
189 


198 
209 


నీలి 
నీలీర్‌ 
241 
247 
200 


కఠ క 


తెలు(గుకవి తొలిసారిగా నిర్మించిన స్వతం|తపురాణము బసవ 
పురాణము. అపార శై వమతాభినివేశమునకును, అపూర్వకావ్యరసా వేశము 
నకును సంగమక్షేేత మైన పాలకురికి సోమనాథుని హృదయసీమ నుండి యవత 
రించిన (ప(పథమాం(ధ ద్విపద సాహిత్యభారతి యీ కృతి | 


పురాణములు : 


సామాన్యముగా నొక శజాతియొక్క. _ లేక _ ఒక మతముయొక్క 
సం_పదాయములను బలపజచుటకొజకు చరిత కందని పురావృత ములను 
సముజ్ఞ ఇలాధ్యాత్మిక దృష్టితో సముద్దరించి వ్యాహ్యానించు లత్ష్యముతో నిర్మింప. 
బడు సారస్వత (గంథములు పురాణములు. సంస్కృత పురాణము లట్రివి. 

(oa 

తత్క_ ర లెన యార్లమనీషులు పురాత త జిజాసువు లె సర్లపతిసరాది మహో 

జరు ల అట్‌ జా షా 0 ny 
విషయములను (శుతిస్మ తి సరమార్గాను సంధా నవృత్తు లె భావించి, దర్శించి 
వానిని చతుర్వర్గఫలోపా తము లగునట్లు మి[తసమ్మితములుగా( (బపంచించిరి ; 
అనంతికాలస్వరూపు! డె సృషిసితిలయాత్మక మెన విశ్వసంసార పరిభమణము 

ద యఖ ది 
నకు సాకీభూతు( డగు పురాణపురుషుని పరత త్యమును |త్రిభాషల నాశ్రయించి 
వ్యాఖ్యానించిరి ; ఆగమార్గజల సేచనముచే భారతీయ  హృదయక్షేత్రముల 
నారీరిక రించి యారసంన్క్భతి సస్యములను బండించిరి ; అమూల్య కథా 
ది ం 
నిధులను జూపి మురిపించుచు నమోఘ శా స్ర విధులను జెప్పి యొప్పించుచు క విర సిక 
ముముకు జనములయొక్క_ రచనా [ప్రసంగ వ్యాసంగముల నుపలాలించు మాతృ 
మూరులుగా పురాణములను దీర్చిదిదిరి. కావ్యశా స్రములవ లె గాక పురాణములు 
జావ యు 
జనసామాన్యము నుద్దేశించి రచింపంబడినవి. కౌవున మతవ్యాప్ని కీగ్రంథములు 
శకి మంతము లె న సాధనములుగా గు రింప6 బడినవి. శె వవెషవాది మత 
ది యు అలి దా డద 

శాఖాంతరము లన్నియు. బురాణముఖమున జనహృదయసిమలందు వ్యాపించి 
నవి. తత న్మత [పధాన దెవతాకములె న పురాణములు (పజల మన్న నల నందుకొని 
నవి. దానిని గమనించిన జె నబౌద్దములు పురాణతుల్యము లైన మత(గంథము 
లను అవతారకథాసింధువులుగా నిర్మించుకొని జనసామాన్యము నాక ర్షించిన వి. 


ii 
ఇట్లు మన దేశమున మత(పవకల (ప్రత్యక (ప్రవచనములకంటు పురాణక రల 
పరోక హితోపదేశములు మతవ్యాపికి మధురమార్గ్షముల నావిష్క_రించినవి. 


(పథమాం[ధ వీరశౌ వ పురాణము : 

వీరశై వమతము బసవేశ్వర (పవ రితము. 1 nn 1162_1168 సంony 
మధ్య కళ్యాణకటకము నేలిన బిజ్జలుని కొలువుకూటమున బస వేశ్యూరు6డు 
మం(తిగా, బండారిగా నుండి (పభుత్యముతో పాటు భ క్రిమహిమల( (జకటించి 
తనమతమున కెనలేని (పాబల్యము గల్పించెను. దక్షిణాసథమున నాతనిమతము 
నకు విడిదిపట్టులు విరివిగా లభించినవి. బసవేశ్వరు. డెంత త త్త్వ్వవే తయో 
అంత భ కకవి. అందుచే నతడు తనసమకాలికులను స్వీయగంభీరమతపవచనము 
లచే నుతేజ పజఅచుటతో నాగక తన తరువాతి తరములవారికిని భకి రసామృత 
మందించ:గల త త్వ్వవచనములను గన్నడమునందు లిఖించి యమరు( డెనా(డు. 
అతని యుజ్ఞ్వల జీవితాధ్యాయము ముగిసిన తరువాత అత ని యొక్కయు, అతని 
యనుయాయుల యొక్కయు వచనగీతములే యతని కీర్తికి పతాకలై నిలచినవి; 
తన్మత పోషణకు మాతృక లై వెలసినవి. బసవేశ్వరభాను. డన్తమించిన తరు 
వాత నతని కాంతిసారము గైకొని వెలుగొందు భక్రతారకాగణము వెల్లివిరిసిన దె 
కాని సోము6 డుదయించునంతవజ కామతజగతున సుధాశరచ్చం(దికలు లేవు. 


బస వేశ్వరు (డు కన్నడిగు6డు. పాల్కురికి సోమనాథుండు బహుభాషా 
ర్ట త యెన తెలు(గువా(డు. ఓరుగల్లునకు. బం (డెండు (కోసుల దూరమున 
నున్న 'పాలకురికి యతని జన్మస్తానము. సోమనాథుడు కలము పట్టునాటికి 
తెలు(గునా (ఏ బసవేశ్వర ఏీరశై వమత సం(పదాయ[పభావ మున్నను, క వ 
పండిత తయములో దృతీయ. _డె ఉన మల్రికార్తున పండితారాధ్యుల యారాధ్య 
సం(పదాయము బలీయముగా నాటుకొని యుండెను. బసవేశ్వర పండితారాధ్యులు 
సమకాలికు లయ్యు నొకరినొకరు దర్శించుకొనలేక పోయిరి. బసవేశ్వర మహి 
“1. వీరశైవము  బసవేశ్వరాద్యువజ్జ'మే యని కీ, శే. వేటూరి (ప్రభాకరశాస్తు)లవారి 
యభ్మిపాయము. (చూడుడు : బఐ.ప్పు. పీఠిక పుట. 78.79 ఆంటధ్యగంథమాల (_పచు 
రణము). వీరశ్రైవము బసవేశ్వరో వజ్ఞిము కాదనియు, అత్యంత (ప్రాచీన మనియు, 
అది కీణదశను (దాపింపంగా బనవేశ్వరుం డుద్దరించి. సంస్కరించె. ననియు 
శ్రీ బండారు. తమ్మయ్యగారి యభ్శిపాయము. (చూడుడు : బం పు. పీఠిక వుట, 
1851 46, వావిళ్ల వచురణము. 


ii 
మను జెలిదేవ వేమనారాధ్యాదుల వలన వినిన పండితుడు తనజీవిత చరమో 
వస్తలో నతనిని దర్శింప కల్యాణకటమున కేగుచు, బసవన సంగమక్షే[తమున 
లింగైక్య మందిన వార్త మార్గమధ్యమున క్‌ దుఃఖితు6డై శ్రీశె లమున "కే. గి 
యచ్చట  జీవితశేషమును గడుపుచు స్వల్పకాలమునకే యాత.డును 
శివై క్య మందినట్లు తెలియుచున్నది. పండితుండు రచించిన శివతత్వ్వసారము 
వీరశై వమతాచార సంపత్తిని, ఆరాధ్య సం|పదాయమును (బతిపాదించు (పామా 
ణిక (గ్రంథము. సోమనాథుడు మొదట ఆ(గంథ|పభావమునకు లోనె 
“అనుభవసారము'ను రచించి తన కవితావ్యవసాయమును హాషపతేసాడు. 
ఆపై నాతండు శివభ కకూటములకు సంగమక్షే[త మెన (శ్రీశ లమును దర్శించు 
సందర్భములందు బసవని గీతములను, అతని మహిమలను వి? యుండ 
వచ్చును. (కమముగా నాతని చిత మామహాపురుముని దివ్యమహిమాభివర్తనము 
నం దాయత్త మగుటచే భక్తిప్రపతిరూపము లగు పెక్కు. లఘుకృతులను 
జప్ప(దొడ6గెను. కాని, (పసన్న కవితాసుధాధారగల పాలకురికి వాని పలుకుల 
వెలది జిలిబిలియెలు గులతో గడియ కొక్క. వృత మున న రించుచు వస్తుగౌర 
వము లేని లఘుకృతులతో నాగక మత (సవ క్తి మహిమాన్విత జీవితచరి తము 
చితించు పురాణము గానము సేయ సమక ట్లినది. దాని ఫలమే _(ప్యవథమాం[(ధ 
ఏర శివపురాణ మగు బసవపురాణము : 


పురాణ విధము : 

బసవపరాణము ఏ పరాణమునకును అనువాదము కొదు. (ప్రసిద్ద మైన 
మహాపురాణ సం(పదాయము ననుసరించి పంచలక్షణవిశిష్టముగా నిర్మింపబడినది 
యును గాదు. కాని పురాణశబ్దముతో( బుట్టి (పఖ్యాతి నందినది. అది దాని 
(ప్రత్యేకత యైనను పురాణసం(పదాయజ్ఞాలు దానిని విమర్శింపక విడువలేదు. 
పిడుపర్తి సోమనాథుని బసవప్పరాణమున ని టొక యెతిహ్యాము కలదు : 


నీ “ఒకనాడు శివభక్సు లోరుంగంటను స్వయం 
భూదేవుముంటపమున వసించి 
బసవప్పరాణంబు పాటించి విను వేళ 
హరుని గౌల్వ6౬ _బతాపు. డచటి కేగి 
యాసం|భమం బేమి యనుట భక్తులు బస 
వనిపురాణం బర్ధి వినెద రనిన 


Iv 
విన నాపురాణంబు విధ మెబ్లొకో యన్న 
ధూరవి్నిిపుం డొళ కర, చేరి 
ఆ. పాలకురికి సోమవపతితు. డీనడుమను 
బెనచె మధ్య (పాసు వళ్లు పెట్టి ద్విపద 
య_ప్రమాణ మిది యనాద్యంబు పేద మన్న 
నరిగే రాజు ,... ఎ. 2 (పీఠిక. 28 ప 


ఇందలి వి ప్రుండు ఏరశె వులను ధూ రుండు కావచ్చును. కాని, యత (డు పురాణ 
సం (పదాయజ్ఞా డు. అతనికి పాలకురికి సోమనాథు(డు పతితు (డు కావచ్చును. 
కాని, అత(డు దేశి సం[పదాయము ననుసరించి పురాణము నిర్మించిన పరమ 
మా హేశ్వరు.డు. 


పె కథలో రాజు *ఆపురాణము విధ మెట్టి 2” దని _పళ్నించెను. “*ఆపురా 
ణమును సోమన యీనడుమ (పాసవళ్లు పెట్టి ద్విపదలో రచించ” నని వి|పు(డు 
పేర్కానెను. అది యృపామాణిక మనియు, ననాద్య మనియు విమర్శించెను. 
ఈ విమర్శ ద్విపదకు మాత్రము పరిమిత మైనది కాదు. ఛందము కావ్యరచనాం 
గములలో నొక్క_టి మా(తమే. పురాణవిధ మనగా పురాణనిర్మాణ విధమును, 
తద్వస్తు నిర్వహణ విధమును, తల కణ విధమును గూర్చియు |పళ్నించెనని 
భావించుటకు వీ లున్నది. కావున నావి(పు(డు బసవపురాణము నంస్కతపురాణ 
ములవలె. గాక వేదప్రామాణ్యము లేని దనియు, అనార్గ మనియు, వానివలె. 
బాచినము కౌ దనియు, నవీన మనియు విమర్శించె నని (గహింపస వచ్చును. 
ఈ లక్షణములు ప్రాచీన (మార్గ పురాణసం_సదాయజ్ఞునకు దోషములుగా6 దోప 
వచ్చును కాని దేశి (పురాణ) సం(పదాయజ్ఞునకు నవీనగుణములుగా స్ఫురింప 
వీ లగుచున్నది. 


దేశినం పదాయము క 

పురాణ లక్షణము లన్నియు సంస్కృత పురాణము లన్నింటియందును 
బాటింప(బడి యుండ లేదని విమర్శకులు భావించుచున్నారు. మహాపురాణముల 
విధమే యిట్లుండ వాని యుతృవన విగ్రహము లైన యుపపరాణముల సంగతి 
"వేటు గా ( జెప్పవలసిన దేమున్నది? ఎమైనను పురాణములలో నత్యంత(పాచీనము 
లైన వానియందు సర్గ(పతిసర్గముల కధిక_పాముఖ్య ముండెడిది. (క్రమముగా 


Vv 


వంశ మన్వంతరములకును , రాజవంశ చరి[తములకును (పాధాన్యము వచ్చినది. 
ఆ పైన మతప్రబోధై కదృష్టితో నిర్మింపబడిన పురాణోపపురాణముల యందు 
దేవతా మహిమాభివర్లనాత్యకము లై న కథలును, అవతారగాథలును, మతధర్మ 
టోధలును, భక్త చరి(త్రములును విశేషముగా జోటు చేసికొనినవి. బౌద్దులును 
జై నులును ఇట్టి పురాణసం[పదాయమును కొంత పరోక్షముగా ననుసరించి జాతక 
కథలను, జై నపురాణములను నిర్మించుకొనిరి. వీరిలో పురాణ శబ్రమును విరివిగా 
వాడుకొని వాజ్మయ నిర్మాణము చేయుటయే కాక (ప్రసిద్ద సంస్కృ తేతిహాస 
కావ్య పురాణకథలను జై నదుతానుగుణముగా మార్చి తిరుగవాయుటకును వెను 
కంజ చేయనివారు జై నులు. కేవలజ్ఞాన సిద్దిచే ముకు లెన తీర్రంకరుల జన్మ 
మహిమాది విశేషముల( (బతిపాదించుచు తన్మత(పచారానుగుణముగా నిర్మింప. 
బడినవి జె నవురాణములు. ఇట్లివి సంస్కృత (పొకృత ములందు కొన్ని వెలసి 
యున్నను సామాన్యజనుల కందుబాటులో నుండునట్లు వానిని జై నకవులు దేశీయ 
భాషలలో ననువాదము గావించిరి. ఇట్లు పురాణము పంచలక్షణ విశిష్ట మను 
(పసిద్దిని . గోల్పోయి మత (పవక లను భగవన్యూరు లుగా భావించి, భజించుట 
కును, తన్మతానుయాయు లగు మహాత్ముల వై శిష్యమును, మహిమలను (గహాంచు 
టకును, పరమతఖండన, స్వీయమత పోషణానుసరణాదుల కైన పరిజ్ఞానము 
నందించుటకును నేర్పడిన కథాకావ్యములు గా రూపొందినవి. ఇందు చరిత కందని 
సనాతనుల చరిత లుండక పోవచ్చును. (పతీకాత్మక సృష్టి కనుపడక పోవచ్చును. 
సమకాలికులే పురాణపురుషులుగా( గీ రి ంస(బడవచ్చును. పురాణ గొరవము 
నభిలషించెడి నవీనమతముల యాకాంకలు నామ।శవణమా(తముననే పౌరాణి 
కత్యము స్ఫురింప (జేయు నిట్టి నవీన కావ్యలతిక లకు దోహద(కియ లొనర్బ్చినవి. 


దకిణ దేశభాషా సాహిత్యములలో నిట్టి పురాణములు మతవాజ్యయముల 
కెత్తిన కీర్తిపతాక లై విరాజిల్లు చున్నవి. కన్నడమున (పసిద్దజై నకవులు తీర్ణం 
కరుల చరి(తలను పురాణములుగా వెలయించిరి. “ఆది కవి” యని (ప్రసిద్దిగాంచిన 
పంపకవి (క్రీ. శ. 841) జై నృపథమ తీర్షంకరు( డైన పురుదేవుని చరిత్రమును 
“ఆదిపురాణ? మనుపేర చంపువుగా ననువదించెను. అది జిన సేనుని సంస్కృత 
కృతి కనుకృతి. ఇ'పే “ఉభయకవి చక్రవరి” యైన పొన్నకవి పదునాజవ 
జైన తీర్గంకరుని జీవిత చరిత్రమును చంపువుగా శాంతిపురాణ మను పేర రచిం 
చెను. “కవిచక్రవరి* రన్నండు ద్వితీయ తీర్ణంకరుని చరితను అజితపురాణ 


v1 


మను పేర చంపూ (గంథముగా నిర్మించెను. ఇవికాక నాగచం[దకవి మల్లి నాథప్పరా 
అము, నయ సేనుని ధర్మానాథపురాణము, జన్నక వి అత తా మ "మొద 
అగునవి (ప్రసిద్ద కన్నడ జై జె నపురాణములు. (దావిడవాజ్మ్యయమునందు అజుప త్తు 
మూవురు నయనారు లను  శివభకు ల చరితనులను గూర్చి “శక్కిజ్ఞార్‌ ట్ర. 
కవి రచించిన * జకాతు. కడు (పసిద్ది "కెక్కి. యున్నది. ఇట్లు మతా 
చార్యుల యొక్కయు భక్తుల యొక్కయు కథలను గుదిగుచ్చి కూర్చి యొక 
కథాహారముగా సంతరించి పురాణ మను పేర (బవరరి రిల (6 జేయుట కర్ణాట 
(దవిడ కావ్యవస్తు నిర్మాణ పద్దతులలో నొకటిగా డీ. శ. “10వ శతాబ్దమునుం 
డియే గు ర్రింప(బడి యున్నదని తెలియుచున్నది. ఇది ఆర్షము, ఆద్యము నైన 
సం (వదాయము కాక దేశీయము, నవీనము నైన కావ్యనిర్మాణ [ప([క్రియగా 
రూపొందిన దని (గ్రహింప పవీలగుచున్నది, బసవపరాణ మీసం (పదాయము నను 
సరించి “పురాణాఖ్యిను ధరించి పప్ర(పథమ వఏరశై వపురాణ మె వాసి కెక్కినది. 
ఇట్లే రచనల కిదియే తెలుగున శ్రీకారము చుట్టనది. 


జై నపురాణ (ప్రభావము క్ష 
సోమనాథుడు జై నపురాణ సం|పదాయముల నెజుంగుటకు ఓరుగల్లు 
(పొంత మెంతయో తోడ్పడియుండును. ఓరుగల్లు బహువిధమత నుల కావాస 
మెన మహాంధనగర మని విఖ్యాతి నందినది. 'నన్నయనాటికి తూర్పుచాళుక్య 
రాజుల వై దికమతాభిని వెళశముచే. వేంగి దేశమున జై నబౌద్దముల (ప్రాబల్యము 
సడలినది. కాని తెలంగాణమున నంతగా తగ్గలేదు. అందుల కప్పు డా(పాంతము 
నేలు రాజులు తూర్చుచాతుక్యులవలె వెదికమతపోషకులు కాకపోవుటయే 
(పధానకారణము, అనుమకొండలో గాక తీయసా[మాజ్యము సుమారు పదునె 
కండవ శతాబ్య్యారంభముననే మొదటి బేతరాజు స్తాపించి యుండెను. అతడు జై న 
మతావలంబు (డుగా గానవచ్చుచున్నా (డు, ఆతని తరువాతివా (డగు మొదటి పోల 
రాజును జై నుండే. కాకతీయ (పభువులలో మొట్టమొదట క్ష్‌ వకూ పషలంపిం నే 
వాడు రెండవ బేతరాజు. అత (డు పరమమాహే హీశ్వరు(డని క్రీ _రీంప(బడినా (డు. 
అతడు 11వ శతాబ్ది చరమపాదమున ( బాలనకు వచ్చినవా(డు. "అప్పటినుండియు 
నోరుగల్లున శె వమునకు (పాబల్య మేర్చడినది. అది శై వజై న మతముల సంఘ 
ర్లణములకు దారి తీసినది. గణపతిదేవ చక్రవర్తి వీరశై వ వాచార దీక్షావతుండ 
గుటచే జైనులను, వారి మతమును _కూరముగా హింసించిన ట్లు తెలియుచున్నది. 


vil 

తిక్కన యోరుగల్లు దర్శించినప్పుడు ఆ రాజు జై నబౌద్దులతో సోమయాజిని 
వాదుచేయించెన(ట : తిక్కన వారి నోడించి వై దికమత మును స్థాపించెన(ట ! 
అప్పుడు గణపతి దెవుండు “జినసమయార్లుల శిరముల. యని మెిననియు, “విద్యే 
షబౌద్దుల విలుమవూడిొ” ననియు సి ద్దేశ్వరచరి_తవలన ( "డెలియుచున్నది. ఓరుగల్లు 
పత నమునకు జై నమతస్టుల పగయు నొకకారణ మని చారి_తకులు భావించు 
చున్నారు. ఇట్లు కాకతీయుల పాలనమున నోరుగల్లులో రాజమత ముగా దాదా పొక 
శతాబ్ది వెలసిన జై నము తన పూర్వగౌరవము నిలుపుకొనుటకొజుకు మణి యొక 
టిన్నర శతాబ్దికాలము శె వమతముతో నెదురొడ్డి పోరుచు నంత రించినది. జై నము 
నెదురించి విజయము సాధించుచున్న శె వము సోమనాథునకు (కొ తళ కిని 
పుట్టుకతోనే (పసాదించి యుండును 1 జై నమతము జనబావ హుళ్యమునందు 
వ్యాపించుట కుపయు క్ర మైన వారి పురాణముల విధము క్‌ యున్‌ చిత్తము.పై కొంత 
(సభావము వై చియుండును. తత్సంస్కారముతో వీరశైవమున కాం(ధ కర్ణాట 
జనహృదయసీమలయందు సువర్హ పీఠము కల్పించు బసవపురాణ నిర్మాణము 
చేపట్టినాండు. 


వస్తుసంవిధానము 
బసవేశ్య్వరచరి_తమె బసవపురాణ (పథానేతివృ త తము. సోమనాథు(డు 
తన పురాణకథావనువును సేకరించుకొనిన విధము నిట్లు చెప్పుకొనినా (తు, 


“ఆతత బసవపురాతన భ క. గీతారసమితియే మాతృక గాంగ 
బూరితం బే యొవప్వు పూస లలోన _దారంబు[కియం బురాతనభ క్రవితతి 
చరితలలోపల సంధిల్ల బసవ_చరితమే వర్షింతు సత్కాతి యనంగ”: 2 
“పస్తుతింపంగ సద్భక్తి విస్ఫురణ(_|బస్తుతి "కెక్కిన బసవని చరిత్రం 
జెప్పితి భక్తులచే విన్నమాడ్కి. _ దప్పకుండ గను యథాశక్తి జేని,”3 
ఈ వాక్యములవలన బనవప్పరాణమున కెట్లి నిర్లిష మైన [(గంథము 
మాతృక కా దనియు, శివభ కుల వాక్కులయందును. పురాతన భ క్ర గీతార్థముల 
1. “జైన మస్తక విన్య స్త శాతళూల కలిత బిజ్జిలత లగుండుగండ విరుదకోభితు (డు 
పాల్కురికి సోమనాభిధుండు”” (పీఠిక_25) అని పిడుపర్తి సోమనాథుండు తన 
బసవపురాణమున 6 గీ ర్తించెను. 
2. బనవప్పురాణము (సంకి పము, (పథమ. ఆ వం, 1798184. 
లీ. బసవపురాణము (సంకీ వుమృ_స_ప్పమ, ఆ. పం. 9083_9086. 


111 


యందును వ్యాపించి యున్న బసవ థార్తములను (టోగుచేసి, స్వీయ పతిభతో 
వానిని రసవ తరము లొనరించి, సంవిధానము చెడకుండ వానిని గుదికూర్చి సోమ 
నాథుడు పురాణనిర్మాణ మొన ర్నెననియ స్పష్టమగుచున్నది. సోమనాథు 6 డీపురాణ 
మును భ_కజనకథామంజరిగా సంతరింప భావించినను అం దెక్య మను సూత 
మును బసవని చరి తముతో సాధించుటచే నాతని కావ్యవ స్తువునకు (ప్రబంధ 
సౌందర్య మబ్బినది. సోమనాథు(డే పండితారాధ్యచరి త్రమున భకులు తన బసవ 
పురాణ నూతనత్యమును, అం దితిహాసఘటనవలన కథాకథనమున కేర్పడిన 
(పాబంధ్యమును గీ రించి నట్లు (వత్యేకముగ( జప్పుకొనను.1 


బసవపురాణమును స పపరి వలె నేడాశ్వాసముల కావ్యముగా సోమనాథుడు 
భావించెను. అందు (వథమాశ్వాసమున 'నందికేశ్వరు(డు బసవేశ్వారుండుగా 
భువి నవతరించుటయు, నుపనయనసంస్కా_రమును ద్యజించి వీరమా హేశ్వర 
(వతనిష్టు. డగుటయు, వివాహితు( డై సంగమేశ్వరుని శరణువేండుటయు 
వర్షి (ప(బడినవి. ద్వితీయాశ్వాసమున బిజలుండు బసవేశ్వరునకు దండనాయక 
పద మిచ్చుబయు, కళ్యా ణకటకమున బసవేశ్వరుడు శివాచారనిరతు6 డగుటయు, 
చెన్ను బసవ6డు బసవు నారాధించుటయు, అల్ల మ (ప్రభువు బసవనివిం దారగించి 
వరము లిచ్చుటయు, బసవేశ్వరుడు తన మహిమలు [బదర్శించుటయు, జెప్ప, 
బడియున్న వి. తృతీయాశ్వాసము జంగమునకు బసవేశ్వరుడు తనభార్యచీర 
నిప్పించి తన జంగమసేవానిరతిని (బకటించిన కథతో నారంభ మె, 
సంగయ్య యను ముగ్గ భ కుని చరి తమునకు ముగ్గు (డై న చెన్న్నబసవనికి బస 
'వేశ్యరుండు ముగ్గభ కల కథల నెతింగించుటతో "ఏ స్తరించినది. చతుర్థాశ్వాసము 
మడివాలు మాచయ్య కథతో నారంభ మగును. వీరశె శె వులు తమబాసలను భరి 
మహిమతో పాటించి జంగమలింగరూపు లై అనన్యసాధ్యు లె వెలుగొందెద 
ఖాతా నద్భ క గణలాలనముగ 

నూతనంబుగ జగన్నుతముగా మున్ను 

“బసవప్పరాణ” - మొప్పగ రచించితివి; 

బసవప్పరాణ (పబంధంబునందు 

(వథిత పురాతన భక్రగుణాను 

కథనంబు లితిహాోన ఘటన. గూర్చితివి;ొ 

---పండితారాధ్యచర్విత్ర _ దీక్ష వకరణము, పుట 11, 
(ఆం(గం,.మా, 80. పరిష్కర్త: డా, చి నారాయణరావుగారు (1989) 


ix 

రనుట కాభ కుని కథ తార్కాణము. బసవ: డాతనిని సాక్షొచ్చవునిగా భావించి 
'సేవించెను. అతడే యొకసారి బసవని గీతములో వినవచ్చిన యహాంకార 
మును గర్హించి భక్తి వలన భక్తున కత్యంత వినయసంపద యేర్పడవలయు నని 
(ప్రాచినభ కుల చరిత ములను 'పెక్కింటిని దృషాంతములుగా బేర్కొనినట్టు 
వర్షి ంచుటచే నీయాశ్వాసము కడు దీర్హ మెనది. బసవని సమకాలికు లగు కిన్నర 
(బహ్మ్మయాది భక్తుల మహామహిమలను (బతిపాదించుటతో పంచమాశ్వాస 
మైనది. షష్టాశ్వాసము జై నులతో వాదుపడి శిర మిచ్చి మహిమాతిశయములను 
(బదర్శించిన ఏకాంతరామాదులవంటి శివభ కుల కథలతో నిండియున్నది, 
సపమాశ్వాసము కులమున కంత్యజు (డయ్యు మహిమచే నున్నతు( డైన శివనాగు 
మయ్య వంటి భకుల చరి(తలతో సాగి, బిజలుం డకారణముగా నల్లయ్య 
మధుపయ్య లను భ కులకన్నులు తీయించుటచే బసవేశ్వరున కాగహము గలిగి 
కల్యాణకటకమును శపించి, భకమండలితో. గూడి సంగమేశ్వరమున కేగి 
లింగై క్య మందుటయు, జగ దెవాదులు బిజ్జ్ఞలున వధించుటయు, ననతికాలములో 
నా రాజసంతతియు, రాజ్యమును నాశన మగుటయు నను కథాంశములతో ముగియు 
చున్నది. 

మతాచార్యుని నవతారపురుషునిగా నిరూపించుటబయే కాక, తతర 
జన్మవిశేషముల నభివర్ణించి ఆదిమూల మైన యతనిస్వరూసము నెణి(గించి, 
(వ స్తుతావతారహేతువును నిర్తెశించిన కథాభాగ మీ పురాణేతివృత్తమున (పసావ 
నగా నలరారుచున్నది. బసవేశ్వరుండు తొలుత సృష్ట్యాదియం దున్ను భక 
స్వరూపు( డగు నాదివృషభేం(దుడు. ఆపెన శిలాదుని తవఃఫలముగా నాత(డు 
నందీశ్యరు( Gl జన్మ మె తి ద్వితీయశంభు.€ డని కీ రింగాంచెను, నందీశ్వరు డే 
శె వమతోద్దరణకై బస వేశ్వరాఖ్యతో భువియం దవతరించెను. దీనికి సూత 
ధారు(డు 'వరమేశ్వరు(డు. ఇంతకంకు పురాణమున కుదా తారంభ మేమి 
యుండును ? సృష్ట్యార ంభాఖ్యసర్లా దిక థన మార్షపురాణారంభ మె యుండగా 
ఆచార్యపూర్వావతార కథాకథన మీ పురాణ (పసావన మె పరిఢవిల్లి నది. 
జ నపరాణములయందలి తీర్రంకర చరి(తలలో పంచజినమహాకల్యాణ 


(Sn 


X 


ములు వరింపబడు నని అజిత పురాణమున( జెప్ప (బడియున్న ది. 1 ఆవి: 1. నుర 
లోకావతరోత్సవము _ లేక _ గర్భావత్తరణ కల్యాణము 2. జన్మా భి షేకోత్స 
వము-_ లేక _జన్మా భిషేకకల్యాణము. 8, పరిని(మ్కాంతి మహో తృవము_లేక_ 
పరినిష్క్టమణ కల్యాణము 4. కై వల్యబోధోత్సవము _ లేక _ కేవలజ్ఞాన 
కల్యాణము శీ. పరినిర్వాణ మహోత్సవము జ త్‌ పరినిర్వాణక ల్యాణము , 
ఇందు _పథమకల్యాణకథాసందర్భ ములందు తీర్గంకరజీవ (కమ ఏకాసవ్యంజకము 
లగు పూర్వజన్మకథలు వరి తములగుచుండును. వీనిని“భబావళి”యని పిలిచెదరు. 
తీర్చంకరుల జన్మలకు పూర్వ్యరంగము లెన యిట్టి కథలు పురాణకథావ స్తువునకు 
పూర్వరంగము లై సురలోకావతరోత్సవము (_పస్తావనాంగతుల్య మె జై నపురా 
ణములందు కానవచ్చుచుండుటచే బస వేశ్వరపూర్వజన్మవృ తాంత సంవిధానముపై 
వాని (ప్రభాన మున్న దనుటలో వి(వతిప త్తి యుండదు, ఐనను జై న శైవమత 
సిద్దాంతములలో సహజముగా నున్న భేదము ననుసరించి ప్రీర్ణంకరులు "మానవ 
స్తితినుండి దెవస్టితి కారోహాణ(క్రమమున గమించి సిద్దు నట్లుగను, బస వేశ్వూ 
రుండు ఆదివృషభరూప దేవస్తితినుండి కారణజన్ము (డైన మ a నవత 
రించినట్లును నిరూపింప(బడెను. స్వీయమతానుగుణముగా పురాణనిర్మాణము 
చేయగల సమర్దు( డగుటచే సోమనాథు6 డీ కల్పనను |వశంసావహముగా నిర్వ 
హించెను. ఇంక మిగిలిన నాలుగు కల్యాణములును జై నతీర్ణంకర జీవితవిధానాను 
గుణములే. కాని సోమనాధథు(డు వానిని కూడ కథానుగుణముగా మార్చుకొని మతాను 
గుణముగా కల్పించుకొనెను. అచ్చటి జన్మాభిషేకోత్సవపు తంతువేరు. ఇచ్చటి 
తంతు వేలు. సంగ మేశ్వరు(డు (సత్యక మై “* జ్య భవమున కేన చూ గురుడి” 
నని చెప్పి లోకపాతార్హ్ల మైన యాతని యవతారవి శేషము నుగ్గడించుట, జంగమార్చు 
నాది విశేషోత్పవములు జ జరుప(బడతుట మొదలగునవి బసవేశ్వరుని జ నాభి మేకోత్సవ 
విశేషములు. అందలి పరిని(బ్యా_౦తికి బదు లిం దుపవనయనము మాని బసవన వీర 
శైవ (వతదీకను (గహించుట వర్రింప. బడినది. కె వల్యబోధో త్సవమునకు బదులు 
సంగ మేశ్వరుండు బసవన కొనర్చిన _పబోధకథాఘట్రము నిర్వహింప బడినది. 
1. “సురలోకావతరోత్సనం,  పరికృతం జన్మా భిషేకోత్సవం, పరినిష్కాంతి 
మహోత్సవం, _సవిమలం 'కెవల్యబోధోత్సవం, పరినిర్వాణ మహోత్సవం, 
జినమహో కల్యాణ ్యముదుం సవిస్తర దిందిర్పువు.” ---రన్నకవి 
(చూడు:_ ఆదిపురాణ సం[గ్రహాపీఠిక. పుట 56, సంపాదకుండు: ఎల్‌, గుండప్ప,. 
ఎ. “ప 


Xi 


పరినిర్వాణ మహోత్సవస్తానమున బసవని లింగై క్యము వర్తి ంప(బడినది. 
ఇవి యిట్రుండగా శె నమత సంబంధము లై న పంచాచారములును, య | 
లును బసవ జీవిత వృ తాంతమున (బతిబింబించునట్లు సోమనాథుడు క కథాకల్పనలు 
గావించెను, ఇట్లు తీర్గంకర జీవిత కథాకథనమునందలి Ss లక్షణము 
లను స్తూలముగా (గహించి, (పజాదరణ సంపాదనార్హము. రశైవ (పథమ 
ల టు (పవేశె పెట్లినను బసవేశ్వర చరి|త మును వ సోమ 
నాథుడు స్వతం [త(పతిభతో. దీర్చిదిద్ది తన వ్యక్తిత్వము (పదర్శించెను. 


బసవపురాణమున శివభకు ల కథలు సెక్కు వ ర్రింపంబడిన వి. ఆ భకు 
లతో బసవేశ్వరునకు సమకాలీను లెన వారున్నారు. వారిలో అల్లమపభువు, 
ముగ్గ సంగయ్య, మడివాలు మాచయ్య, సిద్ద రామయ్య, సకలేశ్వరమాది రాజయ్య, 
కిన్నర (_బహ్మయ్య, కన్నద _(బహ్మయ్య, కలకేత (బహ్మృయ్య, మోళిగ 
మారయ్య, ముసిడి చాడయ్య, సురియ చెడయ్య, తెలుగు జొమ్మయ్య, ఏకాంత 
రామయ్య, షోడల దెవు బాచయ్య, సివనాగుమయ్య మొదలగువారు ముఖ్యులు. 
పీరుకాక పురాతన భకులు పెక్కు. రీపురాణమున కెక్కి_యున్నారు. వారిలో 
చాలమంది (ద్రవిడ దేశమున నయనార్లుగా _బసిద్ది చెందియున్న *“'యయణువత్తు 
మావురి? లోనివారే. వారిచరిితలు తమిళమున 'ెరియపురాణమునందే కాక 
కన్నడమున హరీశ్వరుని శివగణదరగ ళె యను _గంథమునందును, గాన నగు 
చున్నవి. వీనిని సోము(డు యథావకాశముగా( దన పురాణమున( బొందుపజచెను. 
అయినను సోమన భ కకథ లన్నియు నొక మూలమునకు. గట్టుబడినవికావు ; 


స్వతం (త కల్పనా (పాయములు.! 


శె వసాహిత్యమున “నజువత్తు మూవురు' భక్తుల కథ లెట్టున్నవో 
 నపురాణములందు (తషష్టి శలాకాపురుష చరితము లట్టున్న వి. జినధర్మమును 
నమ్మి సద్గతి వడసిన మహాపురుమలు ఆఅబువది మువ్వురు కలరని జైన 
సంప్రదాయము. వారు 24 మంది జైన తీర్రంకుల కంబ భిన్నులు; వారు: 
12 మంది చ(కవరులు; 24 మంది కామ చే వులు; fr: మంది బలదేవులు; 9 మంది 
వాసుదేవులు ; $ మంది (పతి వాసు దేవులు. వీరికంతు తీర్ణంక రులు _శమలు. వారి 
చరితలు వర్తింప బడునప్పుడు పెశ లాకా పురుముల చరితలు యథావకాశముగా 


1. బసవవురాణ పీఠిక : శ్రీ వే. (ప్రభాకరశాస్రిగారు, పుట 29, 


X11 
జెప్ప (బడుట జై నపురాజవ స్తులక్షణములలో (ప్రధాన మెన దని విమర్శకులు 
పేర్కొని యున్నారు.! ఇట్ట _జెనపురాణ సం (పదాయమును గమనించిన 
సంసా. రముతో, నయివత్తుమూవురిలో నందు వీరశె వులు కాకపోయినను, 
పురాణ పాశ న్య సంపాదనార్హము వారి కథలను గై కొని దేశీయ మైన నం(ప 
దాయముతోపాటు శివభకాభీష్టమును సోమనాథుడు “పాటించ నని మ 1 వీలగు 
చున్నది, 


సమకాలీన భ కుల చరితములు బసవననితో ముడివడియున్నట్లును, పురా 
తన భక్తచరిత్రములు తత్కథాసందర్భములందు దృష్టాంతరూపములుగా ( 
జెప్ప (బడినట్లును కూర్వుట సోమనాథుని కథాసంపిధాన నై పుణ్యము. పురాతన 
భకులలో ముగ్గభ కులు కొందరు కలరు. “నిక్క మీశ్యారు.గాని నిజమెజణుంగ 
రతన; ముక్కంటి భకులు ముగ్దలుగా ర 12 అని బసవ(డు ముగ్గభకుు ల 
స్వభావమును బేర్కొ_నెను. వీ రితరభకులవలె వీరమాహేౌశ్వర (వత 
పారీణులై యున్నను అధికముగా సమాయకులు, నిరాడంబరులు, స్నిగ్ద (పవృ త్తి 
గలవారు, స్వచ్చమైన వాత్సల్యము, పారవశ్యముతో (గూడిన భ కి భావము, 
వెన్నవంటి హృదయము, శివుని గాంచినంతనే ఆప్తునివలె, మితునివలె, పుతుని 
వలె భావించి ముగభావముతో గీ రించి, వితల లాలించెడి స్నేహస్వభావము 
వాదికి వెన్నతో. "బెట్టిన నుగుణజాలము. వీరు శి వునికొబి కె (ప్రాణముల నెనను 
త్యజింపసిద్ద మై త్యాగోత్సాహభ క్రివీరు లె యొప్పువారు. రుద్రపశుపతి, నక్క 
నైనారు, బెజ్జమహాబేవి, గొడగూచి, దీపదకళియారు, నాట్యనమి త్తండి, 
ఉడుమూరి కన్నప్ప, కళియంబ నయనారు, సకలేశ్వ్యర మాదిరాజయ్య, ముగ్గ 
సంగయ్య మొదలగు ముగ్గభకుల చరితము లీ పురాణ తృతీయాశ్వాసమున 
వర్తింప బడియున్నవి. 


వీరశెవము భక్రిపధాన మైన మతము. ఆభ క్తి ఆవేశ(ప్రధాన మె 
సాహసోపే ea లైన యద్భుతకార్యములచే (బపంచిత మగు చుండును . వీర 
శీ వులందు స్వీయమతాభిని వేళ మెంత కలదో సరమత ద్వేష మంత కాన 
1, ఆదిపురాణ సంగహా పీఠిక. పుట 1 54 సంపాదకుడు : ఎల్‌ గుండప్ప ఎం.ఏ. 
మైనూరు విశ్వవిద్యాలయ కన్నడ (గంథ మాల 29. (1959). 
ని. బనవ పురాణము (సంక్షిప్త ము) తృతీయ. 451_452 పంక్తులు. 


2 

వ చ్చుచుండును. వీరశై వలక్షణములై న పంచడాచార, అజాన వరణాదులను [గహిం 
చిన జంగము( డేకులములకు, ఏ వృ తికి. జందినవా (6 డైనను శివునివల పూజ 
సీయుండే ; సహపం క్రిభోజనాదుల కర్తు (డే. ఇట్టి భక్తి సంప్రదాయము వీరశైవ 
మత (సపత్యేకతను వ్య 5 క్రీకరించుచున్నది. సోముడు వీరే శై వమతస్వరూప స్వభావ 

ములను స్పష్టపజచునట్లి విధముగా భక్త కధనం విరాన ముడు బనవపురాణమున 
ee వారందణిలో సా_త్వికుడు(గా, అత్యు తము(డుగా మహామహిమా 
న్వితు.డుగా బసవేశ్వరుడు కానవచ్చుచున్నా (డు. బసవేఫ్వరు.డు జంగమారా 
ధన 'మొనర్చు వ్‌తఅమాహే ఠూశ్వర (వతాచార్యు డయ్యును అవతారపురుమ( 
డనియు, శివునకును బసవనికిని భేదము లేదనియు నిరూపించుట యీ పురాణ 
తాత్పర్యము. శివభక్తి యన్నను, బసవభ కి యన్నను భేదము లేదు. పరమ 
శివుండే “తప్పు దేనత(డని తఆర్కించిచూడ [అని పల్కి_యున్నా (డు. శివు( 
డవ్య కలింగము; బసవ (డు సాకారలింగము. ఇట్లు బసవని శివునితో నభేద 
మొనర్పుట కి కె యీపురాణము పుట్టినది. సాకారలింగరూవు (డై న బస వేశ్వరు (డు 
పీరతై వులకు ప సరమ (పామాణికు(డు ; వారిపురాణమున కత6డే నాయకు డు. 
అతనియందు భక్త్యావేశము పరాకాష్ట నొందినట్లు సోమనాథుడు చితత్రించెను. 


"వదెంబారు జలమున కొండ లెల్ల కౌష్ట _ పెడే(గాలు చిచ్చున క కొడ లల్ల నోష్లు 
వడివీచు గాడ్పున కొడిలెల( దలలు_వడిచేయు బసవన కొడలెల్ల భకి. 
ర 0 


ఇటైనాయకుని ఏరశైవ భక్తి చరితము పర్తింప (బడిన సా భవ 
రస ప్రధాన ఆతన. యున్నది. 1 తదనపుషి సర్వాంగ సుందరముగా నిర్వ 
హింప6 బడునటు సోమనాథు(డు కథలను తీర్చిదిదైను. 


మతమునకు విశ్వాస మాధారము; శక్తి భక్తి, విశ్వాసము పీరశై వ 
భక్రుల యద్భుత మహిమల వలనను, వారు సాధించిన మతివాద విజయముల 
వలనను పరఠిత చి త్రమునం దేర ర్చడును. శివభక్తుల శివారాధన విధాన విశేషముల 
వలన భై క్‌ పఠితకు స్ఫురించును. అందును ముగ్గభ కుల చరితములు హృదయ 
వాదులను, వీర ఖ్‌ కుల చరి(తలు బుద్దివాదులను అదు నాక క రింప(గలుగును. 
సోమనాథుడు ప తమనే బసవని యుదా తచరి (త్రము పటటా కొంత 
పర్షించి యతనియందు వ పఠితికు కల్పించి, ముగ్గభక్కుల చరి్నిత 


నా న. జి. వి. సుబహ్మణ్యం, పుట. 2538. 


7 

లచే పఠీత హృదయము నార్హ్ర్శపజచి భక్తి వీజములను నాటి, మడివాలు 
మాచయ్య వంటి పేరభకుల కథలు చెప్పి శివభ క్తి సిద్దివలన గలిగెడు మహిమలను 
గీ ర్రించి, అహంకార విరహిత మైన భక్తి (పస త్తిని పోషింవ(గలుగు దృష్టాంత 
రూవ భ కకథలను జెప్పియు, కిన్నర (బహ్మయ్య వంటిభకు లకు శివుడు పిలిచిన 
పలుకు మహిమలు కలవనియు, ముసిడి చౌడయ్యవంటి భకులు (పాణ (పదాన 
సమర్హు లనియు, ఏకాంత రామయ్య వంటి భకులు జై నాదులగు పరమత స్టులను 
స్వీయమహిమలచే నిగ్రహింప6 గలుగుదు రనియు, షోడలదేవు బాచయ్య కథ 
వలన పరమతఖండన క్ష్‌ వమత సంస్థాపన రూపమైన పరిజ్ఞానమును, శివనాగు 
మయ్యవంటి వారు శివభ కి క్‌ గి సిద్ది కంత్యకులజు _లెనను అర్హు అగుదు రనియు నిరూ 
పించను. భ _కియు క్‌ము లైన "చి తములందే "విశ్వాసము. నిశ్చలమై నిలుచును. 
నిశ్చల మైన "విశ్వాసము భక్‌ ని (పదీ వ మొనర్చును. కావున పరస్పరా[శితము 
లైన భక్తి విశ్వాసములను సోమనాధు(డు [కమవికాస రమణీయముగా నిందు 
వపొందుపజచెను, 


బసవపురాణమున నాయకుడు బసవేశ్వరు( డై నచో6 (బతి నాయకుడు 

బిజ్ఞలు ( డగును. బిజ్జలు 6 డొౌక వింత (పకృతికలవా (డు. బసవని వెలు6గు క్రింది 
డ్రీనీడవంటివా( me a వరమా హే యాశ్వరాచారుల మహిమలు చెవులార వినుచు, 
కన్నులార గాంచుచు, బసవని పూజించుచు, తన్మత మును గౌరవించియు నాతడు 
మా(తము వీరశె వుండు కాలేదు. అగుటకు దగిన మౌలిక గుణము _ విశ్వాస_ 
మతనికి లేదు. దానీకతకుక భ కి జనింప లేదు. లేనిచో విసమారగించి యవరగరళ 
కంఠునివలె నొప్పొరిన బనవని చరితము (పత్యక్షముగ( జూచిన తరువాత కూడ 
ఏరశె వులకు నిష్కారణహోని తల పెట్టంగల6డా? మహోరా జై నను, మహాభక్ను ని 
దనకొలువున బండారిగా నిలిపికొనిన పుణ్యాత్యు డయ్యును, భక్తి కి వీజములు మొల 
కెత( జాలని శుష్క_క రినహృదయకే(తము కలవా (డు. అతనికి. గలిగిన 
కావ్యాంతమరణము సార్ధక మే, శివాపరాధమునకు వీరశై వమున మరణమే 
దండనము కదా: మతపరాణమున మతమూల _పకృతులై న భక్తి విశ్వాసములు 
లేని కఠినుని 6 [బతినాయకునిగా. జి త్రించుట సోమనాథుని కథానిర్హా ణ రహస్యము. 
బసవప్పరాణమున బిజ్జల సంహార ఘట్టము చితముగా 6 దీర్ప (బడినది. శివ 

భక్తుల కపచారము కావించిన బిజ్జలుని శపించి కల్యాణకటకమును వీడి బసవేశ్వ 
రు(డు సంగ మేశ్వరము చేరుకొనెను. జగ దేవదండనాయకు నదివజకే బిజలసం హా 


XV 


రార్హము బసవ (డు నిర్దేశించి యుంచెను. ఆత ( డాపని చేసి, బాసను కాపాడుకొ నెను. 

ను_గహశకి_ యుకు (డును, [పాణ(పదానోపసంహరణ సమధ్దు(డు నైన 
మ. బిజ్ఞలుని( జంపి వీరశైవ ధర్మమును గాపాడుకొని యుండవచ్చును 
కడా; సోము. డకైల కల్పింపలేదు 2 సమాధానముగా చరిత అడము వచ్చె 
నని యెనను చెప్పవలెను. లేక బసవని యుదాత చరి(త్రము నొచిత్య సంభరితము 
చేయ నెంచె నని సమాధాన పడవలెను. లేనిచో కథ నిట్లు మార్చుటలో జైన 
పురాణ [ప్రభావ మున్న దని యూహింపవలెను, మునిసు[ వతు! డను నిరువదియవ 
జై నతీర్హంకరుని చరి(తమున బల దేవుండగు రామచం|(దు(డును, వాను దేవు( డగు 
లక్కుణు.డు నన్నదమ్ము లై నట్టును, (పతి వాసుదేవుడు రావణు. డై నట్లును 
జెస్ప(బడి యున్నను, రామచం (దు. డాసన్నభవ్యు డగుటచే రావణసంహోరము 
చేయ నొల్తక దూరభవ్యు౭డె న లక్ష్మణుని చే తత్సంహాోరము నిర్యహాంప( జేసె 
ననియు గల్పింప( బడినది. జై నులలో దూరభవ్వ్యుల కంటు నాసన్నభవ్వ్యులు కర్మ 
బంధవిము క్రి నధికముగా సాధించి మోకసిద్ది కతి సన్నిహితు లె యున్నవారుగా ( 
బరిగణింప(బడుదురు. కావున నట్టివారి కెట్ట తంతి నంటకట్టరు. ఇట్టి జై న 
పురాణ కొథావిధాన సంస్రారమును సోమన (గహించి లింగ గై క్యమంద (బోవు చున్న 
బసవనిచే బిజలుని సంహారము గావింపం జేయక, వె దిక కర్కాస కికలిగియు 
బసవని పూజించిన జగ దేవ దండనాయకుని ద్వారమున దానిని నిర్వహింపంజేసి 
బసవని విళుద్దసాతి ్వక శీలసంపదను పరిపోషించె ననుటకు వీలున్నది. 


కర్తాటాం(ధములయందు 1 జై నపురాణములు వె దికపురాణముల కెదురు 
నిలిచి [ప్రజాదరణ పొందుటకు యత్నించినవి. కన్నడమున కొంతకాల మాపురాణ 
ములు (ప్రజలహృదయ సీమలపై రాజ్యము చేసినవి. వానికి పోటీపడి జనాదరణము 
నొందుట కె వీరశై వులు (పథమపురాణ నిర్మాణయత్నము గావించిరి. సోమనాథుని 
"పె నాభార మంచికి; అతడు జె నపురాణ నిర్మాణములోని లోగుటులు తెలిసి 
య యి ఛు 
1, చూడు: ఆంధకర్షాట సారస్వతములు_పరస్పర (ప్రభావము_శ్రీ నిడుదవోలు 
వేంకటరావు గారు. అధ్యా: తెలుగు వాజ్యయము, నన్నయ పూర్య యుగము, ఇందు 
శ్రీ వెంకటరావుగారు పద్మకవి జి నేందపురాణము, (క. శ 941 సర్వదెవుని 
ఆదిపురాణము (కీ. శ, $58) మొ॥ జైనపురాణములు నన్నయకు. బూర్వమే 
వెలసిన యాంధ్రానువాదము లని పేర్కొనినారు. పద్మశవియే పంపకవి 
యనియు, సర్వదేవుండే పొన్నకవి యనియు నిరూపెంచినార, (కాని వారు 
జైన పురాణ రచన్నాపభావము బసవపురాణము పెం గలదని గురి ంపలేదు.) 


XVI 


వానిని (పచ్చన్న ముగా గొల్ల కొట్టి వీరశె వపురాణము (పజల నాకట్టుకో నగల్లు 
నట్లు నిర్మించెను. ఇ ట్రనుటచే జై నపురాణలక్షణము లన్నింటిని సోము డనుక 
రించె నని తాత్పర్యము కాదు. తన (గంథ(పణాళిక కొదిగినంతవజకు వానిని 
నిపుణముగా (గహించి స్వీయ్మపతిభతో స్వతం[త పురాణ రచనా విధానము 
నాత( డేర్చణచుకొనెను. బసవపురాణము పుట్టుటతో నాం(ధమున నార్ష పురాణ 
రచనా సంపదాయ మంతరించుచున్న దనియే కాబోలు తిక్క_నగారి శిష్యు( డెన 
మారన  యోరుగల్లులోనే మజల పురాణధ్వజ మెతెను. ఆ పెన పోతన 
భాగవతము వెలయించెను. సోమనాథుని పుణ్యమా యని దేశిమార్ల సం(పదాయము 
లలో ( బుట్రిన పురాణ తరంగిణు౨ కోరుగల్తు సంగమ తీర మై 'తారసిల్లినది : 


ద్విపదరచన a 


పైన! బేరొన (బడిన యెతిహ్యమున ఏ(పు(డు పాల్కురికి సోమనాథుడు 
ద్విపదలో ప్రాసవళ్ల ను గూర్చి రచించె నని విమర్శించెను. తెలు గుసా హిత్యమున 
కావ్యరచనమున ద్విపదచ్చ్చందమును జేపట్టిన మొదటి కవి సోమనాథుడు. తత్రార 
ణమును, త త్సార్హక్యమును సోమనాథు డే త నకృుతులయందు పి రానియున్నా:డు. 


“ఉరుతరగద్య పద్యోక్తుల కంటె _ సరసమై పరగిన జానుందెనుంగు 
చర్చింప(గా సర్వసామాన్య మగుట _ గూర్చెద ద్విపదలు గోర్కిదై వాజం ; 
దెలుగు మాట లనంగవలదు, వేదముల _ కొలందియకాంజూడుం దిల నెట్టు అనిన 
వాటి తూమునకును బాటి యౌనేని _ బాటింవ సోలయు. చాశియకాదె *” " 


“తేట తెనుంగున ద్విషద రచింతు.6 _ బాటిగాం దత్కధా (పాడి యెబ్లనిన హు 

జాతులు మా(తానుసంధాన గణవి _ నీతులు గాన “యనియతగణె "ర 

నియును, “(జాసోవా” యనియు, *'యతిర్వా'య_నియు6 జెప్పు ఛందోవినిహితోకి గాన 
(పాన మైనను యతిపె వడి యైన _ దెనిగా నిలిపి యాద్మిపాసనియతి 

దప్పకుండ (గ ద్విపదలు రచియింతు అ నొప్పదు ద్విప వదకావ్యోకి, నావందు ; 

ఆరూఢ గద్యపద్యాది (పబంధ _ పూరిత సంన్క్బ్బృత భూయి ప్ప రచన 

మానుగా సర్వసా మాన్యంబు గామి _ జానుందెనుంగు విశేషము _పసన్నతకు ; 
అట్టునుగాక కావ్యము (పౌఢిపేర్మి క్‌ నెట్టన రచియింప నేర్చిన( జాలు 

నువమింప గద్య పద్యోదాత్త కృతులు అ ద్విపదలు సమమ భథావింపోొ...... 2 


1. బసవపురాణము (సంతీపమ్బు, (పథమాళ్వాసము, వం, 165_172, 
2 పండితారాధ్య చరిత్ర _ దీకౌపకరణము, పుట 18, 


[2] xvii 


“దేనీగా వచియింతు ద్వి పదకు వ్ల _ (శాసంబులును6. బొందువడంగం దావలయు 
ననుచు. దదియ సూకాక్షరపంకి6 _ జెనకక యింతొప్పం జప్పునే యనుచు 
సన్నుతి జేయుచు నత్క_వు అలర _ దిన్ననసూక్తు ల ద్విపద రచింతు ; 
నదియునుగా కే కెహికాముష్మికద్వి _ పద హేతువవుట ద్విజదనాంగం బరణు 


ద్విపదాంబురుహూ ముల ధృతి బనడేశు _ ద్వి] “దాంబురు హాము లత్మిపీం6 బూన్తు, 1 


వి(పుని విమర్శనమును, సోమనాథుని యాదర్శమును బజొందుపజచుకొని 
చూచినచో నిశ్తేర్పజుపవచ్చును : మార్గపద్దతి ననుసరించువారు. గచ్యపద్యాది 
సంన;) గ్రాలత భూయిష రచనతో నొప్పారు" చంపూపద్దతి వలన కావ్యుకళా (పాడి 
యేర్పడు ననియు, తేటకెలు(గు మాటలకు తత్సమ పదములకు వలె నర్హశ క్తి 
లేదనియు, వానివలన( గావ్యమున కుదా తత సిద్దింపదనియు, ద్విపదచ్చందము 
మహాకావ్యరచన కనువె నది కాదనియు, ద్వివవయందు, (బాసవళ్లు కూర్చుట 
లక్షణ విరుద్ధ మనియు భావించుచుండిరి. దేశిసం(పదాయజ్ఞాలు _ లేక _ సోమ 
నాథాదులు సంస్కృత పదభూయిష్ష మైన గద్యపద్యాత్మక త్ర (పబంధర కచనము సర్వ 
సామాన్యము కాదనియు, కావ్యము గెనర్వజనసు బోధము కావలయు నన్నచో 
నది (ప్రసన్నము, సరసము నై న తెలు(గుపలుకుబడితో గూడి, తిన్నని సూకు 
లతో నొప్పారు జాను. చెను(గున వాయ (బడవలె ననియు, చేదములందు 
సంస్కృత మెట్లో, తెలుంగు కృతులందు తెలు(గువలుకు లకే గణనీయము 
అనియు, దేశీయ చృృందములలో గానయోగ్య మె, ఆబాల గోపాలమున కాదరో 
పా(త మగు ద్విపదలో ( గావ్యరచన మొనర్చ్ప వచ్చుననియు; కావ్యకళా(పొఢి 
ఛందమును బట్టికాక “అల్బాక్షరముల ననల్బార్గరచనము” చయ (గల కవి దక్ష 
తను బట్టి యేర్చ్పడును గావున గద్య పద్యములవలె ద్విపదలుకూడ నుదాత్త కావ్య 
రచన కుపకరించు ననియు, మా(తానుసంధానగణవినీతు లగు జాతు లనియత 
గణము లనియు, అందు దేశిసం్యపదాయము ననుసరించి యాది(పాసతో పాటు 
యతినిగా ని, ప్రాసయతినిగాని పాటించిన దోసము లేదనియు, భకి ప్రధానము 
లగు కృతులం దై దె హికాముష్మిక ద్విసపచహా బూతువుగా ద్విపద సార్తక మగు ననియు, 
తత్కావ్యరచనపఠనాదు లొక యారాధన విశేష మనియు "దలంచు చుండిరి. 
మార్షక వులు 'దేశిక వులను [పామాణికులుగా (గహింపరు. దేశికవులు మార్గ కవు 
తక సరకు సేయరు. 


ts పండితారాధ్య చరిత దీక్షా పకరణము Nc rd YE 


RVI 


సోమనాథుడు (పజాసామాన్యము నుద్దేశించి ద్విపదలో పురాణము 
నిర్మించెను. దానిని కొందజు విమర్శించిరి. దానికి సమాధానము విపులముగా 
బండితారాధ్య చర్నితలో. జెప్పెను. _పాసయతి (పయోగమునకు (ప్రమాణము 
చూపించెను. పెన బేర్కొాన.( బడిన యితిహ్యము పండితారాధ్య చరిత 
రచనకు ( బూర్యమే సంఘటిత నని తెలియుచున్నది. 
జనబాహుళ్యమున కందుబాటులో నుండునట్లు సంస్కృత మునం దనుప్లు 
ప్పులవంటి సులభ(గాహ్యము లైన శోకములలో పురాణములు రచింప (బడి 
యున్నవి, తెలుగున నిట్టి సరళసుందర మైన ఛందము ద్విపదగా నజీంగి 
సోమనాథుండు పురాణమునందులో రచించెను. మతము (పజాసామా న్యమునందు 
వ్యాపింపవలె నను లక్యముతో నిర్మింపంబడు సారస్వతమున (పౌఢకావ్యకళొ 
సృష్టి షికంచు |బజాదరణపా[త మగు దృష్టియే యధికముగా( గాంచ నగును. 
సంస్క్పృతసాహిత్యమర్యాదల నాదరించి యనుసరించు మార్షక వులు తెలుగున 
వెలయునా (టికే సంస్కృత సాహిత్యమున మహాకావ్య రచనము పరిపక్వ 
దశ నంది యున్నది. కావున వా రితిహాసము చేపట్టిను , పురాణము ననువదించి 
నను, కావ్యము సంతరించినను వానిని కావ్యాలంకారకళాబంధురములుగా దీర్చ 
సమకట్టిరి. అందువలన దెలుంగున కావ్యము తత్క-_ళావిదులను మెప్పించి 
మనుగడ సాగింపవలసి వచ్చెను. అందుచే జనసామాన్యము కొజకై న తెలుంగు 
ద్విపద పురాణము వారి కాదరపా[తము కాలేదు. అట్లని సోమనాథుడు తన 
మార్గము వీడలేదు. తన లక్ష్యమును, ఆదర్శమును తేటబపఅచి తనకావ్యము 
నాదృక్కోోణముతో జూడు మనినాండు, అట్లు చేయనిచో మూలవిచ్చేద రూప 
మగు పాండిత్యమును వెలార్చిన్రే యగునుగదా : 


జొను6దెనుంగు : 

పె సోమనాథుని స్వతం తాశయములు ముఖ్యముగా భాషాసంబంధ మైనవి; 
ఛందస్పంధ మైనవి. “ఆరూఢ గద్యపద్యాది (పబంధపూరిత సంస్కృత భూయిస్ట 
రచన సర్వసామాన్యము కాదు కావున [పసన్నతకు జాను.దెను.గు విశేష మని 
యతని యభిప్రాయము, జాను. డెను(గునకు తుల్యార్హకములుగా తేట తెనుంగు, 
తెలుగు మాటలు, తిన్నని సూ కులు అను సమాసములను సోమన వాడియుండెను. 
ఆంతియకాక తన వృషాధిప శతకమున జాను దెను(గునకు లక్ష్య మగు పద్యము 
నిట్లు రచించెను. 


Rix 
“చ. బలుపొడతోలు సీరయును బాంపసదల్‌ గిలుపారు కన్ను వె 
న్నెలతల నేందుగుతుకయు నించన చవేలుపుపేజు వలుపూ 
pen "త్‌ 
సలు గల వేని లెంక వని జచొనుందెనుంగున విన్నవించెదన్‌ 
జవుఆపు మదిన్‌ దలిర్ప బసవా బసవా బసవా వృషాధిపా gy 


ఇందు( దత్సమపద విరహిత మెన తేట తెనుంగు కలదు. దీని నచ్చ 
తెను (గని మనము పిలిచెదము. కావున జానుందెను. గన (గా నచ్చుతెనుంగనియే 
యొకరు భావించిరి. ఒకరు “సొంపైన తెనులటిగనిరి. మరియొకరు “సర్వ 
సామాన్యమగు (పసన్న మెన తెనుాగనిరి.! మరియొకరు కేతన ఆం(ధభామూ 
భూషణము లో నచ్చుతెను(గునకును , దేశికి నిచ్చిన యుదాహరణములను బోలి 
చూచి జాను (దెను (గునకును వానికిని భేదము లే దనిరి.2 ఇంకొకరు కన్నడ 
కవులు పేర్కొనిన “ష్పూస దస “*జాణ్‌ నుడి” వంటిది జాను6.చెను. గనియు, 
“జాం తోషముతో చమత్కార యుక్తముగా (బయోగింప(బడిన తెనుర గని 
యరము చెప్పవచ్చు ననియు నూహించిరి.3 ఇంకొకరు *జూాను(దెను.గునందు 
సంస్కృృతపదములు లేకుండ నుండవలయు ననికాదు. దేశీయపదము లధికముగా 
నుండుబయు, సంస్కృత పదములు మృదువులును సులభములునై యుండుటయు 
జాను(దెను(గు కవిత్వ లక్షజ* మనియు నెజి6గించిరి. 4 ఇట్లు జాను6(దెను 6 
గును గూర్చి పండితులు బహువిధములుగా భావించుచుండుటచే దాని నివమిత్ర 
మని తేల్చి చెప్పుటకు వీలు లేకున్నది. కాని జాను(దెను'గున కవిత్వము 
(వాసెవ నని సోమనాథు.డు చేసిన (పతిజ్ఞకు బసవపురాణ పండితారాధ్య చరిత్ర 
ములు లత్యమనులు కావలసియుండ (గా పై పద్య మొక్కటి మాృాాతమేె దానికి 
సమగో9దాహర అము కాంజాలదు. ఏలయన బసవపురాణము పై పద్యమువ లె 
నచ్చ తెను (గున (వాయ(బడ లేదు. అట్లని ఆందలిది శజాను(దెనుయగు కాదను 
కవి (సతిజ్ఞకు విరుద్దము. కావున వీనిని సమన్వయింపవలెను. సోమనా థు (6డ 





కే కుమారసంభవము _ (మ్మదాసు విశ్వవిద్యాలయ  _పచురణము. 1848) 
పీఠిక, సంపాదకులు : శ్రీ కోరాడ రామకృషయ్య, యస్‌. లక్ష్మీపతి క్యా 
గారలు పు 28.80. 

2. నన్నెచోడుని కవిత్వము _ (శ్రీ వేదము వేంకటరామళాన్తిగారు. పుట 109.11 

శ. _ కమారసంభవము. (మ. వి- ఇప పీఠిక. పుట 80, 

4. ఆంధకవితరంగిణి, (శ్రీ చాగంటి శేషయ్యగారు. సంపుటము 18. వుట 104. 


KX 


బసవపురాణ పండితారాధ్య చరి(తలందు (పధానముగా సంస్కృత సమాస 
భూయిష్టమైన యోజోబంధమును గర్హించెను. కావున తత్సమ, తద్భవ, 
దేశ్యాది భేదముచే నొప్పారు తెనుగు పదజాలమున నత(డు తత్సమ వెరళ్య 
మును, దేశ్యబాహుళ్యమును, ఉకి సారళ్యమును వరించె ననియు, నట్టి లక్షణ 
ముల సంయోజనరూప మైన రచనమే జాను(దెనుం గనియు, నది సర్వజన 
సామాన్య మనియు సోమ నాథుడు భావించె నని తలంప వచ్చును. 


తెలుంగుము[ద ఎ 

దే౭రచనా సం [పదాయము నుద్దరించిన సోమనాథు (డు జాను6దెను (గున 
ద్విపదకావ్యములు రచించి తెలుగు దనమును పోషించె నని కీ, శే. వేటూరి 
(పభాకరశా స్రిగా రిట్లు పేర్కొనిరి. “తెలుంగునకు. దోడిభాష యగు (దవిడ 
భాషలో దేశిరచన లెక్కువగా నెక్కౌన్నవి. (దవిడదేశీయు లగు జై నులయు, 
శె వులయు, వై షవులయు దేశిచరితములు (దవిడభాషా సహజము లగు దేశి 
వృత తములలో రచితము లై వెలసియున్నవి. కర్ణాటకమున నంతగా నట్టి రచనలు 
లేవుగాని తెలు (గున కర! గొంత హెచ్చుగా నున్న వనవచ్చును. ఆదికాల 
మున దెనుంగు (గంథములు [పాయికముగా సంస్కతభాషలో నున్న పురాణా 
ద్యార్య(గంథముల కనువాదములుగానే వెలయుటచే నాం(ధసహాజము లైన 
'దేశిరచనల కాదరువు సన్నగిల్తెను, మన పూర్వులు పొరాణికము లయిన యార్య 
కథల మీ(దను, సంస్ప్పృతచ్చందస్సు మీందను, సంస్క్ప్పృత(పాయ మయిన 
తత్సమభాష మీదను నభిమానము గలవారయి దేశీయేతివృ త్తములను , దేశీయ 
చృందస్సులను, దేశిభాషను జితుక ((దొక్కిరి. నేడు మనము ప్రీపామరాదుల 
గేయరచనము లని యనాదరమున6 జూచు పదరచనముల వరుసలే |దవిడభాష 
లోని (పౌఢకావ్యములందలి వృ తములుగా నెలకొన్నవి. తరువోజ, ద్విపద, 
రగడ, అక్కర, గీతి, సీసము మొదలగు పరిమితజాతులే దేశిచ్చందో జని 
తములు మన గంథములం దాదృతము లయను. ఈ దోషముచే మన తెలుగు 


_పబంధములం దాం(ధతాము.ద యంతగా. గానరాకున్నది. కొంతవణ కాం ధతా 
ముద నచ్చ తి వబంధముల రచించిన వారితో న(గగణ్యు( డీ సోమనాథ 
కవియే. ఈత (డు దేశీయ కథలను దేశిచ్చందోజనిత మగు ద్విపదమున దేశి 
తెనుంగు బాసలో రచించినవా6 డగుటచే నీతని కవితలో నాం(ధతాము[ద 
సక్క_ (గా న తికొనెను”.! 


1. బనవ పురాణము. (ఆంధ (గంథమాలు _ పీఠిక _ పుట 64.55. 


XXI 

(వాసవడి క 

సోమనాథుడు ద్విపదలో వాడిన “(పాసయతి'ని సమ ర్రించు శ్రీ బండారు 
తమ్మయ్యగారి వాక్యములు స్మరింపందగినవి : “ఆం|ధభాషలో సోమనాథుని 
కౌలమునా (టికి ఛందోవ్యాకరణలక్షణ (గంథము తేమెన వెలసినవో లేదో 
యెవ్వరు నింతవజకు రూఢిగా జెప్పంజాలకున్నారు. ఇప్పటి కుపలబ్దము లైన 
వానితో. కాచీనము లని మనము గణీంచు కవిజనాశయము, కావ్యాలంకార 
చూడామణి, ఆం(ధశబ చింతామణి, ఆం(ధభావాభూషణము మున్నగునవి యెల్ల 
సోమునకు ( దరువాతివే గాని ముందరివి గావు. ద్విపదల లో. (నాసయతి చెల్లదను 
లక్షణము సోముని తరువాత 6 జాల (గాలయునకు వెలసిన చిన్నన్నలు చెప్పినచే 
కాని యాతనికి ముం దుండిన తొలింటి పెద లేర్పరచినది గాదు. కవిజనాశ 
యముతో నిందు !గూర్చి యేమియు 'జెప్పియుండలేదు. దికపదలలో ( (కాసయతి 
చెల్లుననుటకు సాధక ముగ “ఆనియతగణ ౩” “యతిర్యా” “(పాసోవాి” యను 
(పాచీనచ్చందస్సూ(_తములఅ నాం (ధభాషా చృందోలకణ ముల జప్పుచు 
సంస్కృృతభాషలో రచిత మైన యేఛభందో[గంథమునుండియో సోమనాథుడు 
'పేర్కొనియే యున్నాడు. యతి|పాసనియమము లేని సంస్కృత శ్లోక రచనము 
లకు(గాని, యతినియమము వేని కర్ణాట పద్యరచనములకు (గాని యీ సూ(తములు 
సంబంధించినవి గావని చెప్పనక్త రలేదు. అక్షరగ ణబద్దము లె? చతుష్పూదనియతి 
గల వృ త్రములందును, అనియత గణ బద్దము లయ్యు (6, జతుషవ్పాదనియతి గల 
కందము, ఉత్సాహము, అక్కర మున్నగు జాతులందును పాద ద్వితీయాకర 
వాస నియమ మున్నదన్న కారణమున గాంటోలు వీనిలో( (వాసయతి పనికి 
రాదనియు( జతుష్పాద నియతిగల్లియు( బాదద్వితీయాక్షర ప్రాసనియమము లెని 
సీసము, తేటగీతి, ఆటవెలది మున్నగు నుపజాతులందు, సంగీతమునందు నది 
చెల్లుననియు దలంచు సంపదాయ మాం; (ధచ్చందోలక్షణ _గంథములలో 
నేర్పడినది. అతర గణ బద్దము మలి చతుష్పాదనియతి గల అయగ్రాహి, లయహారి, 
లయవిభాతి, (తిభంగి మున్నగు కొన్ని వృత ముల విషయమున మా[_తమందు 
లయ (పాధాన్య మున్నదన్న కారణమున. గాంటోలు మరల సీ లక్షణ (గంథక రలు 
(పాసయతినే విధించియున్నారు. ఇవియన్నియు నర్వాచిన లక్షణములే యని 
తలంపందగును. అనియతగణబద్ద రచనములలో( జతుష్పాద నియతితోపాటు 
పాదద్వితీయాతర (సాసనియమ మున్న జాతులమాట యొట్లున్నను , ఇట్ట (పాస 


21 

నియమ ముండియు ద్విపాద నియతి మా్యతమే గల ద్విపద, రగడ, అట్టి (పాన 
నియమము లేని మంజరీ ద్విపద మున్నగునవి పాటలుగా6 బాడుకొనుట కనువగు 
గేయకృతు లగుటచే సంగీతమునందు వలె వానిలో-గూడ6౬ (బాసయతిని వాడ 
వచ్చు ననుబయే (పాచీనచ్చం దో లక్షణక రల మతముగా గోచరించును. 
మనభాషలో (గ్రంథస్టము గాక తరతరములనుండి పారంపర్యముగ జనుల 
నోళ తో6బడి (వవారమం దున్న యలేఖ్య గేయ వాజ్మయ మెంతయో యున్నది. 
(పాంతపాట లనుపేరితో ( గొందటబు భాషాభిమానులు వీనిని సేకరించి యిప్పు 
డందందు( (బకటించు చున్నారు. ఇవి చాలవటకు ద్వ్యిసదరూపములుగనో, త 
ద్వికృతులుగనో యుండును. వీనికాలమును నిర్ణయించుట దుస్తరము. నన్నయకు 
ముందునుండియు వెలసినవిగూడ నిందు. చెక్కులు చేరియుండును. వీనిలో 
నందందు[. [బాసయతి గాననగును. మచ్చునకు. గొన్ని యుదాహారింతును. 


“అ త్తింటి కోడలు ఉత్తమురాలు _ చేట జొన్నలు పోనీ చేని దపోను” 
“చక్కానాన్నగారి ముక్కుపై చెమట _ చేరుడేని ముత్యాలు చెదరినట్లుండు.” 


“చలికి వెజచినట్టు పులికి నే వెజన _ అలికి వెజచిన ట్లు అమ్మ “కే వెబివ.* 
“కొప్పుల గనని వాళ్ల కడు బమికడుపు_కుల ముద్దరించని కొతు కమి కొడ త 


కావున నిట్టి పాచీనమతము ననుసరించియే సోమనాథుడు ద్విపదలందు రగడ 
లందు[గూడ 6 (బాసయతిని వాడి యున్నాడు" 1 ““ప్రాసమెనను యతి పె వడి 
యైన _ దేసిగా నిలిపి యాది పాసనియతి _ తప్పకుండగ ద్విపదలు రచియింతు” 
నని యెలుగె త్రి చెప్పిన సోమనాథుని హృదయమును తమ్మయ్యగారు చక్క (గా 
నావిష్క_రించినారు. 


బసవపరాణనము నిట్లు పురాణకల్పనమునందును. వనుసంవిధానము 
నందును ఛందోనిర్వహ ణమునందును, భాషాపయోగమునందును దేశీయము 
,లెన సం(పదాయములను, నవీనగుణములను మేళవించి (పథమాం[(ధ న్వతం(త 
ద్విపద పురాణముగా సోమనాథుడు నిర్మించెను. 


1. బసవ పురాణము (వావిళ్ల _పచురణము) పీఠిక _ పుట 99.102 (గౌరన 
రంగనాథాదులు కూడ (పాసయతిని క్యాచిత్క-ముగా( పాటించి రని వీరు పేర్కొని 
యుండిరి. 


XXI111 


కవి బీవిత విశేషములు : 

(పాచీనక వు లందతి వఠెనే పాలుు_రికి సోమనాథు(డును స్వీయ 
చరిత్ర నేమియు తనకావ్యములలో. బేర్కొనలేదు. కాని యెడనెడ నాతండు 
తననుగూర్చి చెప్పుకొనిన మాటలనుబట్టి యతనికథను మన మూహింప వలసి 
వచ్చుచున్నది. ఇ ట్లూపాించుట కతని కృతులే కాక ఏకా(మనాథుని (|క్రీ.శ. 14వ 
శతాబ్రము) (పతాప చరిత మను వచన్యగంథము, పిడపరర్రి సోమనాథుని 
(కీ.శ. 15వ శ) పద్య బసవపురాణము, శై వకవియొక (డు రచించిన అన్య 
వాదకోలాహల మను సీసపద్య శతకము, తుమ్మలపల్లి నారనారాధ్యుని ద్విపద 
బసవ విజయము, తోంటదసిద్ద లింగకవి (క్రీ. శ. 16వ శ) కన్నడమున 
రచించిన పాలకురికి సోమేశ్వరపురాణము, (పాచ్యలిఖిత పు స్తకశాలలోని స్టానిక 
చరితములు మొదలగునవి కొంత తోడుపడుచున్నవి. "వీనిలో చాలవణకు 
(పతాపచరి_తయందు సోమునిగూర్చి చెప్ప(బడిన యంశములే పునరావృత ము 
లె నవి. చారి(త్రకులు వీనిని (పామాణికములుగా [గహింపరు. కాని పరం 
పరగా వచ్చుచున్న యీ కథలన్నియు( బుక్కి_డి పురాణము లని (తోసివేయు 
టకును వీలులేకున్నది. కావున కొందజు విమర్శకులు కావ్యాంతర సాక్ష్యములు 
చారిత్రక నిదర్శనములు, శాసనాధారములు, ఆం (ధక ర్లాటక కవిస్తుతులు మొద 
లగువానిని (ప్రాతిపదికలుగా( గై కొని వాని కనువై నంతవర కీ "కథార్థములను 
సమన్వయించుకొనుచున్నారు. ఎఏమెనను పాల్కురికి కవినిగూర్చి “తెలిసిన 
పరిమిత చరి తలో. (బధానాంశము లన్నింటిపె నను వాదోపవాదములు వెలసి 
యున్నవి. వాని నన్నింటిని బేర్కొని, వాని యారంభసంరంభాదులను, వాద 
(పతివాదములను నిరూపింప( బూనినచో నదియు నొక పురాణము కా(గలదు. 
కావున నాయంశములను దిజ్యా(తముగా నిందు పొందుపటిచుట యెనది. 


జన్మస్థలము = 
(గామనామమే గృహనామముగా6 గలవాడు పొల్కురికి సోమనాథ 
కవి. 1 ఆపాల్కురికి 2 తెలంగాణమున నోరుగలునకు. బం(డెండు కోసుల 
దూరమున జనగామతాలుకాతో నున్న నేటి “పాలకు రి” యనియు, అదియే కవి 
1, చాగంటి శేషయ్యగా రీవిషయము నిదమిత్తమని నిర్హయింప వీలులే దనిరి, 


2, దీనికి పాల్కురికి, పాలుకురికి, పాలకురికి యనియు _ కురికికి _ కుటికి యనియు 
రూపములు కలవు. 


XXIV 


జన్మస్తాన మనియు విమర్శకులు గాఢముగా విశ్వసించుచున్నారు.. కాని కీ శే, 
చిలుకూరి నారాయణరావు పంతులుగారు మైసూరు రాష్ట్రమున తుముకూ రు 
జిల్లాలో నున్న “హాలకురి కొ యను(గామమే “పాలకు దిక్‌ *” యె యుండవచ్చు 
ననియు, కన్నడమునందలి “హా వర్ణము తెనుగున “వహి గా మారుట 
సహాజ మనియు, బరౌని యుండిరి. 1 కర్ణాటక వి చరి_తకర్త లగు 
(శ్రీ నరసింహాోచార్యులుగారును, కన్నడ సారస్వత (Kanarese Literature) 
మను _గంథమును రచించిన రె సుదొరగారును పాలకురికి గోదావరి జిల్లాలో 
నున్న దని యూహించిరి. ఈ రెండు వాదములును నే( డంగీకరింప(బడుటలేదు. 
పై పాలకురికి తెలంగాణము నందున్న దే యని నిశ్చాయించుటకు తోంటద సిద్దలిం 
గకవి సోమేశ్వర పురాణమును, అన్యవాదకోలాహాల శతకమును, (ప్రతాప చరి 
(తమును , పిడుపర్తి సోమనాథుం బసవపురాణముసు2 జెప్పెడి మాటలు తోడు 
పడుచున్నవి. ఇంకను పాలకురి లో వెలసియున్న స్వయంభు వగు సోమేశ్వరుని 
యాలయము, సోమనాథుని యా(శమస్తలి (సమాధి 9) మై : నతని శిష్యులచే 
స్తాపింప: బిడి న “సోమనాథుని లింగము, సాక్ష్యము పలుకుచున్నవి. పాలకు రి 
ప్రసిద్ద శె శె వకేత మగుబయు, బనవపురా ణావతారికతటో:. చేదా గ్రానంబడిన 
క ట్టకూరి పోతిదేవర నివాసస్టల మగు కట్లకూరు పాలకురికి సమీపముననే యుండు 
అ సీ వాదమునకు క చేకూర్చు చున్నవి. నేటి పాలకు ర్తికి సమీపమున 
నున్న ఎలకు రి, ఉజుకు ర్తి యను (గామములు కాకతీయుల కాలమున ఏలకురికి, 





1. పండితారాధ్య చరిత్ర (ఆంధ గంథమాల్ఫ పిఠిక_ పుట 1_7. వీరి వాదము ననున 
రించిన వారిలో? (బముఖులు శ్రీ చాగంటి శేషయ్యగారు, చూడు : కవిత్రరంగిణి 
SoS రిలే. (జే. 5. 


2. “పిడుపర్తి బనవన బనవపురాణమున నీవిషయము గానరా దని కొంద అనవచ్చును, 
అందు “కలిమలభంగచంగ శివగంగకు: జెంగట6 గల్మె_మన్సురిన” అనియుండ 
వలనినచోట నచ్చుతప్పు, “శివగంగకు! జెంగట6 గల్లుమతు త్పురిన్‌ ” అని పడిన దని 
కీశే వేటూరి [_వభాకరళాన్రిగారు బసవపురాణ పిఠికాధస్సూచి కలో పేర్కొనిరి. 
(పుట. 8); అంతియకాక వైన, బేర్కనబడిన యైతిహ్యూ 'మోరుగల్లున జరిగిన 
దనియు, శివభక్తు లోరుగంటికి తత్సమీపగత మగు పాలకురికి నుండి  పాల్బుంరికి 
సొమనాథుని విలుచుకొని వచ్చి రనియు స్పష్ట మగుచున్నది, 


KXV 


ఉటుకురికి యని వ్యవహరింప:బడుచున్నట్లు శాసనాధారము లుండుటచే! పాల 
కు_ర్రియు నాకాలమున పాలకురికి యని పిలువ(బడుచుండె నని భావింప వీలగు 
చున్నది. ఇవి యిట్టుండ దెశిమార్ష పురాణధ్వజము లఅదుంలదుదుగా నిలువ(బెట్టిన 
సోమనాథమారనలు ఓరుగల్లు (పాంతమువా రనుటయే సంభావ్యుము : 


శ్రీ నిడుదదోలు చేంకటరావుగా రన్నట్లు:_ “షుంతకు సోమనాథుడు 
కన్నడ దేశమున తెను(గుదేశమున కంటె విశేష | పసిద్ది గడించిన వా'డు కదా: 
అతని నెందరో కన్నడకవులు సు తియించి యున్నారు. అత (డు నిజముగా 
కన్నడ దేఇస్త మైన హోల్కరికి (గామనివాసి యెనచో నొక్క_కవి యెన యాతని 
పాల్కురికి సోమనాథు( డని పేర్కొనలేదు. ఇది యొకటియే యత. డా[ప్రాం 
తమువా(డు కాడని నిర్ణయించు చున్నది...మజీయు సోమనాథు.డు తొలుత 
గోదావరీ మండలమున దాతోరోపు నివాసి యగు మల్లీ కార్లున పండితుని సం(పదా 
యము వా(డు. కన్నడ దేశమున (పసిద్ది నొందిన బసవని వృత్తాంత మే తెలియని 
వాడు సోమనాథుడు, కన్నడ దేశమున హొల్కు_రికి వా స్తవ్యుం డైనచో బసవని 
చరిత నాత6 డితరులవలన తెలిసికొన నగత్యము ల లేదు. అత,డు కన్నడభాష 
లోనే బసవపురాణము (వాసియుండును గాని, తెనుగుభాషలో మొదట _వాసియుం 
డ(డు...ఆవెనుక కన్నడభాషలోనికి ననువదింప(బడుటయు గూడ పాల్కుటికి 
వాదమునే బలపజచుచున్నది.” 2 


కులగో(తాదులు - 

సోమనాథుడు పాలకురికి గామమున (శియాదేవియు, విష్ణురామి దెవుడు 
నను (బాహ్మణదంపతులకు జన్మించిన పుణ్యమూ రి. ఇహాపర సుఖ సిద్దిని గోరి 
ద్విపదలో బసవప్పరాణము రచించుచు నందు తన మాతాపితరులను బేర్కొాని3 


గ. నం ఇకో “ వాపి ఆలె జల అయ 
ta రెండు పాడ్రు ఎ లకుర్కి (ప్రసన్న విశ్వేశ్వర దవరకు సమర్చించినందుల విని 


యోగము భోగము వారు...”...కాకతీయ రృుదదేవని ధర్మసాగరళానన ము. 
క సె వై న్యవతి రారవీందుతారం [గామం సమగమ వ...... న్ను అకు జక్క 
సౌంజ్జం...”...గణపతిదేవుని కొందిప్పర్షి శాసనము. శా.శ. 1186. 


చూడు: ప పీఠిక (శ్రీ బండారు  తమ్మయ్యగారు. పుట. 25 _ 26. 
స 'తెను(గుకవుల చరిత్ర, (మదరాసు విశ్వవిద్యా లయ [(వపచురణ. 195 త్రిపుట, 818. 
8. _ (థాజిష్టుం డగు విష్ణురామిదేవుండు దేజిష్షువగు (శ్రియాదేవి యమ్మయును గారవిం 
వంగ నొప్పు గాదిలి సుతుండ:వ”, బ. పు. (సంకీప్త్పము) ts లేమ! ల, 


XXVvi 


బుణవిముకుు( డై నా(డు సోమనాథుడు, జన్మచే నీళండు (బాహ్మణు6 డయ్యు 
నూతనముగా దెలు[గునాట వ్యా పినొందిన పీరకై వమతమునం దనురకు (డె 
తన్మతదిక్షను గైకొని వీరమా హేశ్వర (వతాచారు( డెన్లటు కానవచ్చుచున్నా (డు. 
“పాళముక్తుండ కేవల భకి గోతుండ”నని తన కులగోతపాశవఏముకి ని,శై వ 
భక్‌ పారవశ్యమును (బకటించు కొనినా(డు. ఈతని కొమతమునం దంతభ క్రి 
కుదురుటకు సమీప గ్రామమునం్మదున్న కట్ట కూరి పోతి దేవర (పబోధము కారణ 
మైయుండవచ్చును. అందువలననే “ఖ్యాత సద్భక్తి మైంగల కట్టకూరి, పోతి 
దేవర పదాంబుజ షట్పదుండ” నని చెప్పుకొనినాండు. అతనికి దీక్ష నిచ్చి దివ్య 
పునర్భవమును (_పసాదించిన గురువర్యు(డు గురు లింగార్యవరు(డు. అటనుండి 
యతనికి గురువే తండి. అతని కరమే జన్మస్టానము. కావుననే “శరణాగతా 
(శయ సకలస్వరూప_గురులింగవర కరోదర జాతుండ”1నని విన_ము:డై చెప్పు 
కొనినాండు. అతని భకా్యవేశ మే యతనిలోని కవిత్వావేశమును మేల్కొల్చినది. 
అట్టి తరుణమున కరస్హలి విశ్వనాథయ్యగారి సాన్నిపాత్యము, శిష్యత్వము లభిం 
చుటయు నతనివలన (పకట వర పసాద కవిత్యయుతు( డగుబయు సంభవించి 
నది. కవితామధు వాని సహజసంగీతళాస్త్ర పాటవముతో నూత్నభకి గీతము 
లాలపించుచున్న సోమనాథుండు కవికోకిల మై చెన్నరాము(డు, గోడగి (త్రిపురారి 
మొదలగు భకుల సంభావనకు పాతు6డై, వాదికి (పాణ స్నేహితుడు కా(గలిగి 
నాడు. ఆ పైన భ క్షకారుణ్యాభిషిక్సు 6 డైనా(డు. అతనియందు భక్షియు, కవి 
తరము, మతాచారసంప తియు( బరిపక్వదశ నందుటకు పెద్దకాలము పట్టియుండదు. 
అంతట “భవిజన సమాదరణ సంభాషణాది సంసర్షదూరు 6 డై నిర్మలచరి.తు6* 
డని వాసి ఆక్కను. సహాజపండితు(డెన సోమనాథుడు శై వాగమధర్మశా స్త్ర 
ములను పుక్కిట పట్ర సరమ విజ్ఞాని మై వెలుగొంది 








1 బఐ. ప్ప. (సంక్షిప్త ము.) 1. 148_149. ఇట్లు ఇట్టి గుర్మ్యుపళంస పండితారాధ్య 
చరిత్రమునందును గలదు; “పేరన్నంబడిన (శ్రీబెలిదేవివేమ _ నారాధ్యులను పర 
మారాధ్యదేవు..మనుమని శిమ్యండి". ఇచ్చట మనుమ౭ డన(గా అచార్యవంశ మున 
మనువమ(డని భావించి “వశిమ్యునిగా (గహింపవలెనని కి॥కే॥ వే. (పభాకరశాస్త్రి 
గారు బ వు. పీఠిక ప్ప.14. “గుదులింగిము సంజ్ఞికా దనియు గురువనులింగమనియు 
శ్రీ బండారు తమ్మయ్యగారు, దీనిని శ్రీ చాగంటి శేషయ్యగారు (ప్రత్యాఖ్యానించిరి. 
(చూడు: కవితరం. కీ సం. 95.98) అనుభవసారమున జెవ్బిని గోడగి (తిపురారి 
దీక్షొగురువగు గురులింగమే సోమనాథుని దిక్షొగురు వని వారు తలంచిరి. 


XXvii 

“ధర “నుమామాతా పితారు[ది చపప 

వర పురాణోక్తి సీశ్వ రకు లజుండ వ్‌] 
నని చెప్పికొని తన పండిన మత సంసారమును బసవపురాణమున నొలుక 
పోసినా డు. 

సోమనాథుడు పుట్టుక చే (బాహ్మణు(డా? జంగము6డా? యను నంశము'పె 

విమర్శాకులలో వాదము లున్నవి. శ్రీ బండారు తమ్మయ్యగారు సోమనాథుడు 
జంగమకులజు( శనియు,2 కీ. శే. వేటూరి ప్రభాకరశాస్త్రిగా రాత (డు శిష్టాచార 
సంపన్న యైన (బాహ్మణకులమున జన్మించినవా6 డనియు,3 కీ. శ, కాశీనాథుని 
నాగేశ్వరరావు పంతులుగా రత (డు ఆరాధ్య (బాహ్మణు(డనియు, శ్రీ చాగంటి 
శేషయ్యగా రాత (డు నియోగి బాహ్మణు4 డనియు నభి|పాయపడిరి. ఫ్‌ 
రందరికిని విమర్శకులలో అనుయాయు లున్నారు. 


ఒ 


సోమనాథు(డు తన (పథమకృతి యెన అనుభవ సారమున తాను 


కం, “భృంగిరిటి గోతుండను5 గురు 
లింగతనూజుండ శిపకులీనుండ్‌ దుర్వార 
సంగవివర్థిత చరితుండ 
జంగమ లింగ్యపసాద స్మత్చాణుండిన్‌ (22 పం 


అని చెప్పుకొనినా(డు. ఇందు భృంగిరిటి గొ తుండ నని చెప్పిన వాక్యమును బట్టి 
సోమనాథు (డు పంచాచార్య సం [ప్రదాయమునకు సంబంధించిన భృంగిగో తజు( 
డైన సహజవీరశై వుం డనియు, జన్మచే జంగముండనియు, నతని తల్లి దండ్రులును 
జన్మచే జంగము లనియు శ్రీ తమ్మయ్యగారి వాదము. కాని, “సోమనాథు(డు 
జన్మతః జంగము(డు కాడని యాతని తలిదండ్రుల నామములే వేనోళ్ల చాటు 
చున్నవనియు “*భ్యంగిరిటి గో,తుండను” అనుచోట “గో తు డగు” అసి 
1. చూడు: బసవపురాణము (సంక్షిప్తము) అవతారిక. 1. 145_164, 
2. బసవపురాణ పీఠిక. పుఓలు. 28.50 (వావిళ్ల (ప్రచురణ. 
వ్‌, బసవప్పరాణ పీఠిక. పుటలు. 8.13 (ఆంధ _(గంథమాల (ప్రచు రణ. 
4. కవిత్రరంగిణి. సం. కి పుటలు. 122_136. 
పిడుస ర్తి సోమనాథుడు తన పద్యబసవపురాణమున: 
క్ల భృంగిరిది గోతసంభవ, జంగమ లింగార్చనా విశారద : విలనస, తృంగీత శాస్త్ర 
పారగ, గంగోత్స త్రి (ప్రకార కావ్య ధురీణా : 8. 451. 


Gt 


XXvill 


యుండ(దగు ననియు, నప్పు డది సోమనాథుని గురువునకు విశేషణ మగు ననియు, 
దీక్షొనంతరము గురుగో తము శిష్యుండు తాల్బ్చుట మతాచారమే యనియు తలంచి, 
“ఈ పద్యమును బట్ట సోమనాథకవి కేవలము సహాజ జంగము డని నిర్ధార ణము 
చేయరాదనియు, బన సవపహాజ మందలి తల్లి దం(డుల నామములను బట్టి ల 
జన్మత జంగమేతరు( డె భృంగిరిటి గో, (తు6ండగు వానిచే న వదిక్ష ? నంది భృంగి 
రిటి గో(తు(డ నని యనుభవసారమున జెప్పుకొనె ననియు, గురులింగ హస్త 
తనూజాతుండ నని చెప్పుకొనినవాండు భృంగిరిటి గోత్ర సంభవుండ నని చెప్పు 
కొనుటకు సం దేహింప/డనియు నిశ్చయించుటయే యుభయ (గంథసమ్మత మగు 
ననియు”6 విమర్శకులు భావించుచున్నారు. సోమనాథు ( డారాధ్య_బాహ్మణు6 డని 
నిరూపించుచు (శీ నిడుదవోలు వేంకటరావుగా రిట్లు రచించి యుండిరి : “సోమన 
తాను వమాతఏము భృంగిరిటి గోతు9 (డనని చెప్పియున్నా (డు గాని బసవన పండి 
తారాధ్యులకు నేగోత9మును చెప్పలేదు. జన్మముచే బారిహ్మణులె నప్పుడు వారి 
కేదో గోత9 వ్యవహారము తప్పదు. సోమనాథుడు చెప్పకపోయినను, పండి 
తుండు గొతమగోతు9.డని తరువాతి గ్రంథములు చెప్పుచున్నవి. పండితారాధ్య 
చరిత శోత షా సూరనామాత్యు (డు హరితసగోత్రు( డని సోమనాథు6డే 
చెప్పియునా (డు. ఆశే సోమనాథునికి గూడ అర్షేయమగు "గోత9ముండియే తీర 
వలయును. అతడు 'జన్మముచే బారాహ్మణు(డని యంద రంగీకరించినదే కదా! 
ఇక, పరంపరాయాత మగు జనళు9 తిని బట్టి యాత (డు కౌండిన్య గోత9జు డని 
తెలియవచ్చు చున్నది. మజీయు నాకాలమున జంగమ శబ్రము జాతివాచక ము 
కాదు. శివ భక్తు లజాతివారై నను జంగములే. నన్నెచోడకవి గురువు “జంగమ 
మల్లి కార్లును'డు” “భూనురకులతిలకుండు ”. పాల్కుుఅికి సోమనాథుని గురు వగు 
బెలిదేవ వేమనారాధ్యు (డు భూసురు (డే యని పండితారాధ్య చరితమున 6 గలదు. 
కావున బసవన, పండితారాధ్య, వేమనారాధ్యుల వలె సోమనాథు(డును “భూసుర 
తిలకు:డైన జంగము (డే కాని వేరుకాదు. కులగో (తముల (పస క్తి కిలేని వీరమాహే 

శ్వరాచారము స్వికరించిన వెనుక సోమనాథుడు తత్సంప9ిదాయము ననుసరించి 


తానీశ్వరకులజు ౬ డనియు, భకి గోతుండ ననియు, పార్వతీపరమేశ్వరులు 
తల్లి దండు9 లనియు, చెప్పుకొన్నాండు. మజియు భృంగిరిటి గోతు9(డ ననియు, 
గురులింగతనూజు.డ ననియు ననుభవసారమున (6 జెప్పినాండు. .. (ప(పథమ 


క న. 


1. కవితరంగిణి. సం. 8. పుట. 125, 126, 129: 





వ పోత కంత్‌ టాం! 


XXIX 


(గంథ మగు ననుభవసారమున గురులింగతనూజు.డ నని చెప్పిన సోమనాథుడు 
బసవప్పరాణమున తండి9 విమ్షరామదేవు(డని యేల చెప్పెనో యోజింప (దగినది. 
ఇది పిజాసామాన్యమున (పచారము గావలసినది. సోమనాథు( డిందు కె వమత 
దీక్షగొని వెనుకధరించిన నామమును చెప్పక, తనజన్మమునకు హీతుభూతులగు 
తలిదండ్రుల పేళ్లు చెప్పుట యాతనిలోకజ్ఞతయే కాక తలిదండు9ల యందలి 
యాతని పూజ్యభావము గూడ సూచించు చున్నది. భ క్రి తన్మ్యయత్యము చేతనై స్‌ 
పండితారాధ్య చరిత9మున “మును జళవప రాతి నెన్న (బడిన పెనుపారు 
భ కుల బంపుడు కొడుక” అని వారిని స్మరించియే యున్నా డు. కాబటి 
సోమనాఠు. డారాధ్య [బాహ్ముణు6 డని యంగీకరించుట సమంజసము” "1 


మజియు “పండితారాధ్య చర్నితము, చతుర్వేదసారము, బనవరాజీయము 
మొదలగు (గ్రంథములు పరిశీలించినచో వానియందు వేదమం (త భాష్యము లుదా 
హృతమై యుండుటచేతను, వై శ్వ దెవాది (కౌతకర్మల రహస్యము లెన్నియో 
విమర్శింప(బడుటచేతను, “చతుర్వేద పారఠరగు.-డ” నని సోమనాథు(డే పండితా 
రాధ్య చరి(త్రమున( జెప్పుకొనుటచేతను, (_బాహ్మణేతరు డు వేదము చదువరా 
దను (పమాణములను సోమనా థభాష్యమున నుదాహారించుబచేతను, పలువురు 
కర్ణాటాం థ కవులు సోమనాథుని నారాధ్యనా మముతో బేర్కానియుండుట 
చేతను, 2 క్ష్‌. వులై న (బాహ్మణులకే యా నామము చెల్లుచుండుటచేతను, సోమ 
నాథుని బ్రాహ్మణత్వము నిర్వికల్పముగా నిలువగలి 'దని (పభాకరళాన్రిగారు 
స్తాంపించినారు. 3 


మహిమలు : 
బసవపురాణ రచనముతో సోమనాథుని మతదీక్షతోపాటు, కవితాదీక్షయు 
పండబారినది. ఆతడు పురాజనిర్మాణదకు( డగుటచే నవ్యవ్యాసు (డుగా 
వాసికెకి్కి_నా (డు. 
1. _ తెనుంగు కవుల చర్విత. (మ. వి. ప్ర) వుట 824_825, 
డా. చిలుకూరి నారాయణరావుగారు సోమనాథుడు శివ బాహ్మణుండనియే భావఏంచిరి. 
చూడు: పండితారాధ్యచర్వ్నిత పీఠిక. పుట. 80_85. 
2. ఉదాహారణమునకు పిడ. పర్తి సోమనాథుని బస వపురాణాళ్యాసారంభ పద్యములను 
గమనించుసిది, 
ఏ. బసవపరాణము. పీఠిక పుటలు 8_15+* 


ధ సమంజస వాగ్విలాస :ః నవ్యవ్యాసా [” 1 

అని పిడుపస రి సోమనాథుడు కిర్రించియుండుట దానికి సాక్ష్యము, 
అంతియకాదు. సోమనాథు-డు “పరమత నిర్దూమధామ భాసురపతిి” యనియు. 
వాదిజె జై తా (గగణ్యుండనియు “ సారవీరద్ర తాచారపారంగతు. “డనియు చతుర్నిగమ 
సారవాల్స్‌: “తీయు కృ సత్కావ్యనిర్మిత _పణవశిష్యకామిత విశి ష్పము క్తి (పదు 
డనియు, రసనా (గస్తానకృత్య(త్పవిమల శివళాస్త్రస్తితా శేష గోప్యార్త .. . వచన 
య. నె నె పుణ్య” భాసితుం డనియు, “యతి'* యనియు, నుజ్జాని” యనియు, 
సమహిత మహిమాఢ్వ్యు డనియు( గీ రి ంప(బడెను, 2 పిడుప ర్తి సోమ 
నాథుడు పాల్కురికి సోమనాథుని కవిత్వమదామను, శివ వతాచార మహిమను 
వికాస క్రమమున నాశ్వాసాద్యంత పద్యములందు వరించి యాతని పరిపూర్ణజ్ఞాన 
స్వరూపమును న _పమాశ్వానమున “పరిపూర్తానందమూ ర్తి రి: భరిత దశోదిశా 

(పొంత విశాంతకీ రీ రీ 1౩ అని సంబోధించుటలో వ్యంజించెను. 


ఇట్టి మహనీయవ్యకి యొక్క మహిమలు తెలుపు నద్భ్బుతకథ లనేకము 
లున్నవి. అవియన్నియు. జరి[తకారులు నమ్మక పోయినను అతని కాలనిర్హయ 
మున కుపకరించు పూర్వోోక్సె తిహ్యమును మా(తము విశ్వసించుచున్నారు. అట్లు 
వి|పుని వాక్యములు విని యచ్చటి శె వభకు కులు చెవులను చేతులతో మూసికోని 
యా బాపని వధింప నుంకించియు. బాల్కు_రికిలో నున్న సోమనాథున కెజశింగింప 
నేంగిరి. సోమనాథుడు వారి మాటలు విని భవులతో వాదము చేసి గెలువ(దలంచఛచి, 
భవివర్శన వివర్హన దికితు(డుగాన తృణ మానవునితో వాదు గెలిపింతు నని 
(పతిజ్ఞ ణన లింగము[ద్రలుగల యెడ్తు పూన్చిన గుడారుబండి నక్కి యోరుగల్లుకు 
పయన మయ్యెను. ఆతనిరాక నోరుగల్లులోని భవు లెణింగి యల్ల రిమూకకు 
లింగము[దలు తగిలించి యతని కెదురు పంపిరి. వారు సోమేశ్వరుని కిదురేగి 
(మొక్కు_నంత నే యతని మహిమవలన వారు ధరించియున్న కృతకలింగ 
చిహ్నములు స సహజములై పోయెను. అంత వా రామహిమ కచ్చారువంది సోమ 
నాథుని శిష్యులై పోయిరి. ఇట్లు మపామలు (పదర్శించుచు నోరుగంటి కోట 
వాకిటి ( (బవేశించు నవసరమున గవని పె గజలక్ష్మీ విగ్రహము గాంచి యెడ్డు 


[స వదాషరు నమన జ. వ 1.168. 

ని, విడుపరి సొ మన బసవవపురాణము సీ, 79, 4.822; 2.218, 83.4525 4.820; 
పీ 79, 82; 6.878; 

కి. పిసో, బ. పు. 7.888. 


XXXI 


ముందు కడుగువేయ వయ్యెను. సోమనాథు. డది యెజింగి లక్ష్మిని “తొలగు? 
మని యానతిచ్చెను. అంత నా విగహము తునియ లై నేల(బడెను. (పతాపు( డది 
యెణింగి భయపడి వి(పులతో డివచ్చి సోమనాథునికి (మొక్కను. అత (డు 
వారలను దయాదృ్శష్టితో ( గాంచి, శివభ కుల సమాదరణము పొంది యచ్చట 
కొన్నిదినము లుండెను. ఆంత తకాలవేది యగు సోమనాథుడు పిడువ రి 
శివరా(డతిక్‌ కొప్పయ్య మొదలగు శివభకులను జేర బిలిచి “ఈ దేశం వింక 
దురుష్కుులచే నా[కాంతము గాంగలదు; మాటోటి మత స్తులకిం దుసికి పొందువడ 
దని చెప్పించి,” (పతాపుని నుం|తియు రనరమ్యండు దై నెన ఇందుటూరి అన్న 
యను విలువ(బంచి, శివమతసులకు డోకిపట్లు గామ ము న్యగహారముగా నిప్పిం 
చెను. అందు భ క్పోలతో (గూడి కొన్నాళ్లు సోమనాథు(డుండి, వార్రకము గదియ 
వచ్చా ననియు, సమాధిగతు (డు కావలె ననియు తలంచి కల్కె_మనుపురి కేంగి, 
అందు విభూతితో నింపిన గ రమున సమాధిగతు( డై, భక్తులు చూచుచుండ 
(ప్రత్యక శివాకృతిలో లింగె క్య మంటదెను,! 


కాలము : 

పాల్కురికి సోమనాథకవి (పథము (పతాపరు(దుని కాలమున నున్న 
వాండని కొందబును, 2 రండవపతాపరు[దుని కాలమున నున్నాడని కొంద 
యిను 3 భావించుచున్నారు. ఇట్లు భావించుటకు పెనం ఇర్కొనంబడిన యెతి 
హ్యామున (గల (పతాపపశంసయే ముఖ్యకారణము. ఒక విధముగా సోమనాథుని 
కాలవాదచ [కము (పతాపరు(దు:డను కేంద్రము నాధారముగా6గొని పరి[భమించు 





dl 


1. చూడు: పిడుపర్తి సోమనాథుని పద్య బసవపురాణము. పిఠిక వ, 28.46, 
పాల్కురికి సోమేశ్వర పురాణాదులలో నున్నకథలను గూర్చి వ (పథాకర 
శాస్తు9లవారి పీఠికలో పు, 22.26, చూచుకొనునది_ 


2. త్ర. శ. 1180 [పాంతము వాండని వేటూరి ప్రభాకర శాస్త్రిగారు: 1190_1260_ 
70 నడుమ నున్నవా:.డని నిడుదవోలు వేంకటరావుగారు, 1160-1240 నడుమ 
నుండె నని బండారు తమ్మయ్యుగారు : 


8. బసవపురాణ, పండితారాధ్య చరి్నిితల రచనాకాలము [క శ, 1-90_1820 మధ్య 
నుండునని మలంపలి సోదముశేఖరళర్మగారు ; 1246 తరువాతి వాండని చిలుకూరి 

య రం 
నారాయణరావుగారు; (క్రీ శ. 1240-1320 నడిమివాడని చాగంటి శేషయ్యగారు, 


Xxx11 


చున్నది. మొదటి _పతాపరుదుని (కీర. శ . 1185_ 1185) కాలమున నున్నవా. 
డనువారు పె కథలోని (పతాపరుడనామ సంబంధము తప్ప నితరాంశ 
ముల నన్నింటిని పిమాణములుగా _గహాంపరు. పాల్కురికి సోమనాథునకును 
పిడుప రి సోమనాథునకును కాలాంతర మధిక మగుటచే సీతని మాటలలో సత్య 

అక లైన పుక్కిడిపురాణములు చేరియుండవచ్చు నని భావించి వాయ్యురికి 
వాని [గంథాంతర సాక్ష్యములు, ఆతని సమకాలీనుల రచనలు, కర్ణాట కవి 
చరిత్రకారుల రచనలు మొదలగు వానిని _పధానసాక్ష్యములుగా గ కొని 'కాలనిర్ల 
యము చేసెదరు. రెండవ సక్షమువారు వ్ర కాప్పనికాలమందును (క్రీ.శ 1295. 1826) 
పిడుపర్తి సోమనాథుని వాక్యము లందును (పమాణబుద్ది నుంచి సోమనాథుని 
కావ్యాంతర సాక్ష్యములను, ఇందుటూరి అన్నయామాత్యు (డు డోకుపట్లు దాన 
మిప్పించిన వృ తాంత మును సమన్వ్యయించి కాఐనిర్హయము చేసదరు 


మొదటి పక్షమువారి (పథాన వాద (పమాణములలో నొకటి సోమరాజను 
కరాట కవి రచించిన యుద్భుట కావ్యమున (6 బేర్కాన. బడిన యీ (కింది 
అ 
పద్యము. 
ve _ప్రమథానీకిక కథార్హవేందు హారి చేవాచార్యనం ఛైర్యనం 
స మదంచద్వ్భషభన, వానర మహీజారామనం సోమనం 
విమలజ్ఞాన సుదీపికా స్ఫురితచేతస్సద్యనం ఒద్యనం 
(కొమదిందం బలగాందు 'పేశ్వనొ సెదా నీ కావ్యమం నేవ్యమం. 
ఇందు వృషభ సవ మొనర్చిన కవిగా సుతింవచి(డిసె సోమనయే పాల్కురికి 
సోమనాథు6 డని ఏరి విశ్వాసము. సోమరాజకవి తన రచనా కాలము నీ [కింది 
విధముగా ( బెర్కొనినా (డు. 
మ. జననాథోత్సమ సోవమరా జను సిర్త కావ్యం వలం ళాలీవా 
వాన శాకాబ్బమ దెడ్బొ సాని రదనూజీం నంద నాల్వత్తు నా 
ల్క్రానె యారంబిత చ్షిత్రభానువ వరాళ్వీ జోల్సి తె కాదళీ 
వనజారాతిత్రనూజవాసర దొ కాదత్సల్ల మంగర్శితం, 


ఇందలి “నూజింసందనాల్వతు నాల్క_ నె” అను మాటలను బటి సోమరాజుకవి 
శ, 1144 (కీ: శ్‌ i222) సం॥ (పాంతమువాం డని తెలియుచున్నది. కావున 
నతనిచే( (బశంసింపంబడిన సోమనాథుడు నంతకు( బూర్యమే బసవ ప్పరా 
ణము రచించియుండనోపు నని భావించిరి, కాని “నూటతిన్‌ సంది” అనుపాఠ 


[3] | XXX 111 


మొక(పతియందు మా(తమే కలడనియు( బెక్కు (ప్రతులలో “*నానూజ్‌ సంద 
యని యున్నదనియు కీ. శే. డా. చిలుకూరి నారాయణరావుగారు తెల్పి 
యున్నారు.1 1144, 1444 ఈ రండు సం॥లును చిక్రభానులే కాని 
ఆశ్వయుజ శుద్ద ఏకాదశి _ బుధవార మగుట 1411 సం॥ననే పొసగుచున్నది. 
కావున వారి స బటి సోమరాజు శ. 1444 ఆన(గా (కీ.శ, 1522 
(పాంతమువా. డగుచున్నా(డు. అప్పుడు కన్నడ సోమరాజకవి మనకెంత 
విశ్వాసార్లు(డో పిడుపర్తి సోమనాథుడు నంతే యగుచున్నా (డు. 


పై పక్షము వారి వాదమున గానవచ్చు ముక్యాంశములు మూ డని 
(శ్రీ చాగంటి శేషయ్యగారు పేక్కొానియుండిరి. ఆవి: (1) బెలిదేవ వేమనా 
రాథ్యుని మనుమని శిష్యత్యవథ. (2) మల్లి కార్లున పండితారాధ్యుల వం“ సరం 
పరగాథ. (5) క కరిస్తలము సోమనాథయ్యకథ . వీనిని సవిమర ర్భముగా శ్రీ శేషయ్య 
గారు పరిశీలించి సోమనాథుని కాలమునకు సమన్వయించిరి. సోమనాథుడు 
(కీ.శ. 1240 _ 1830 సం॥ మధ్యకాలమున నుండియుండవచ్చు నని వారు 
నిర్వహించిన వాదము యుక్రియు క్త మని నాకు. దోచినది. ఓరుగల్లు లో 
ఈళ్వరాలయమున బసవపురాణ (శ్రవణము, సోమనాథు(డు తనశిమ్య (డైన ఇందు 
టూరి అన్నయామాతు న చేత చెప్పించి పిడుప రి శివరా[తి కొప్పయ్యకు 
డోకిపజు న్యగహారముగా నిప్పించుటయు నొకే |పతాపరుదుని కాలమున 
జరిగియుండుట నిర్మివాదాంశ మనియు, ఆన్నయామాత్వు(డు రెండవ (ప్రతాప 
రుదుని పినకలియైన రుయ్యాంబయొక్ష్త భ్‌ ర్త యగుటచే (పతాపు( డన (గా రెండవ 
(పతావరుద్రు(డే ౮ యనియు, అందులకు శాసనాధారము లున్న వనియు, డోకిపజ్లు 
దానకథ అసత్య మనుటకు వీలులే దనియు, ఆ(గహారము వడసిన వంశీయులలోని 
వా(డగు పిడుప చి సోమనాథుని (వాతలు సత్యములని (గహించుట యుక మనియు 
అందు శివరా(తి కొప్పయ్య వంశమువా. డైన సెదసోమయ్య తన తాత సంపా 
దించిన య(గహారమున కభ్యంతర మేర్పడ గా (పౌఢ దేవరాయల (రెండవ 
దేవరాయలు (క్రీ.శ. 1419_14:9) నాగశ్రయించి డొకిపట్లు నతనిచే మటల 
పొండి నను కథ ద్వితీయ (పతాపరు [ద్ర కాలవాదమున కనువుగా నున్న దనియు, 
సోమనాథుడు (పథమ (ప్రతాపరు(దుని కాలమున నున్నచో బసవపురాణమున 


1. సండితారాధ్యచరిత్ర పీఠిక. పుట 8-11. 
2. ఆంధ కవి తరంగిణి సం. లి. పుట 186154, 


XXXIV 


వరించిన యేకాంతరామయ్య యతని సమకాలీను( డగు ననియు బేర్కొనుచు 
నిట్లు నిశ్చయించిరి : 


as థుని కాలము వెనుకకు నెట్టవలయు నని _పయత్నించిన వారుకూడం (బతావ 
రుుదుని వదలిపె ట్ట లేకు న్నారు. దానికి. గారణ మీ కథలయందు వారికింగూడ 
నమ్మక క లేకున్న సోమనాథుని కౌలనిర్హయమునకు, (మతా రుద 
మహాోరా జెందులకు ? మైనం జె జెప్పిన మూడుకథిలు తప్ప [(పతాపరు। దునితో సోను 
నాథునకు సంబంధమును గలుపు కథ లేవియును లేవు, పైన జెప్పిన గాథలను 
నమిైః కర్ణాటక ని చార్మితమునందలి కథను సత్య మని (భమించి, సోమనాథుని 
(బఐతాపరు.దు౯ కాలములోని వా6 ఉనుకొని చరిత్రకారు అందుల కనువుగ నుండు 
నట్లు బెలిదేవ వేమనారాథ్యులతో సంబంధించిన కథల నెట్లో సరిపెట్ట యత్నిం 
చుటచే సీ వివాదము పెద్ద దయినది. సోమనాథునకు దాదాపు 150 సం॥ కాలములో 
నుండి సోమనాథుని ద్విపద బసవ పురాణమును బద్య బనవ వురాణముగా రచించి 
యీ (గంధమును సోమనాథునికే కృతి యిచ్చి నట్లియు, Nas థుని శిమ్య6 డైన 
కొవ్పయ్యకు మనుమని మనుమని కు మారు డైనట్స్‌ యు, డుపర్తి సోమనాథ వి 
చెప్పిన వాక్యములందు మనము గౌరవ ముంచిత్‌మేని, me ద్వితీయ 
_పతాపరుుదుని కాలములోనివా6 డని యనకతీరదు”. 1 
చారి తకపురుమ( a» మత(పవర్ర ర్రకు(డె పీరళై వభ కులకు పరమేశ్వర 
కలు (డై న బసవేశ్వరుని 'చరిితము (ప్రత్యక్ష్యసమాణ ప్రతిప తి తి నుండి, ఐతి 
హాసికకథాక థనస్థాయి "కెక్కి పురాణకల్పనామహనసీయవియన్మండల మందు 
కొని, సోముని క క వితాసుధామందిర' మగుట కొక శతాబము పటినది. పటుట 
సహజము కూడ! నందీశ్వరావతార మని బసవేశ్వరుని కీర్తించి యతనిని 
పురాణన్య కీ కిగా నిరూపించి నవ్యవ్యాసు( డని వాసికెక్కిన సోమనాథుని బసవ 
పురాణము దే శచ్చందమున (బడి జనావళి నాకర్షించినను, పండితావళి _పమాణ 
బుద్దుల కెక్కు_క పోవుటచే కాబోలు దానినే మారనాదుల పురాణరచనామార్లము 
ననుసరించి గద్యపద్యాత్మకముగా వచింప. బూనుకొనిన పిడుప రి సోమనాథునకు 
పురాణక ర్త యగు సోమనాథుని పురాణవ్య క్తి కిగా మార్చుటకు వుతి యొకటిన్నర 
శతాబ్దము పట్టినది. అప్పటికి సోమనా థు ఓ “డు = నందిశ్వరు 6 డగు బసవేశ్వరుని 
మతమును 'పునరుద్దరించుట కవతరించిన భృంగీశ్వరు.డు. 2 అతీత భూతార్ర 
మితిహోస 3 మగునప్పుడు చిరిభూతార్హముక దా పురాణమై పుట్టునది ! 


ఇగ కవి కరంగణ సం. శ. పుట, 158. 152. 

ల, పిడుపర్తి సోమనాథుని బసవపురాణము. పీఠిక. పద్య. 28, 45. 
(క. శ. 1560 |పాంతమున తొంటద సిద్ద లింగకవి కన్నడమున పాలకురికి 
సో మేశ్వుర పురాణమే రచించెను. 

8. భోజుని సరన్వతీ కంఠాభరణము: “అతీతార్థ (పాధాన్యా దితిహాోనక3 *” 2_868. 


XXXYV 


సోమనాథుని కృతులు : 


సోమనాథుడు దుతోద్దరజ కె తన కవదిరాళ' కిని వింయోగించిన కవిశేఖ 
సలల 


ఎటన: ల ల భకి కె (పథా॥ నమైన ఏీరశైవమును కర్తాటక దేశమున వ్యాప్తి! 
జేసినాండు. అం దత(డు భకిగీల సాహిత్యమును సృషించినా(డు. పెక్కుమంది 
భకు లామార్గము న ననుసరించి యా మత (పనారము ము చేయ మొవలిడిరి. కాని 
కాలము గడచినకొల ది బసవనినా(టి జిగి కాని విగి కాని కరాటముగనే కానరా 
లేదు. అఆట్టుండ ఆం[ధ దేశము మాటయేమి ? ఇచ్చుట వేంగి పాంతముఐందు 
వై దికము పునర్విజృంభణము చేసినది. భారతము వెలసినది. రాజసభలలో, 
పండితపరిష తులలో వాదసదస్సులలో వై దికముతము పరమతములను తన 
పాదా[కాంతముల నొనర్పుకొనుచున్నది, ఇట్టి తరుణమున పండితారాధ్యాదు 
లాం[ధమున [బాహ్మ్యమును ఏడక, వేడపారగత త్వమును భజించి శై వమునకు 
వేదపురాణితిహాసళా స్త పిమా ణవాద బలమును సిద్దపజిచు వండితమార్గముC 
దీర్చిదిద్దియున్నారు. మతము |బతుకవలె నన్నచో6 (బజల మనస్సు లందును 
బుద్దు లందును విశ్వాసము పడయవలెను. సంఘ మనస్సాసీయు లె న సామాన్య 
(వజ భి డికి వశ మె, మహిమ లకు ముగ్గ మై విశ్వాసమును బెంచుకొ నవచ్చును. 
కాసి సంఘబుద్రిస్తానీయ మైన మేథఖావివరము మా(తము కర్భ_శతర ఆ పరీక్ష 
లకు నెగ్గి, బుద్ది. వికాసము నిచ్చెడి జ్ఞానమతమునే గౌరవించుచుండును. వారికి 
భక్తి (వథమసోపానము; జ్ఞానము ఉ “త్రమసోపానము. భక్తితో (ప్రజల నాకర్షిం 
చిన వీర శైవము తతత నాశ్రయించి జ్ఞానపు ష్షిని షి. పద్దతి తెలుంగుసాట 
వ్యాపించినది. దాని కాలంబన మైనదే ఆరాధ్య సంప్రదాయము ఇది బస వేశ్వ 
రుని వెన్నంటి పరమేశ్వరుని సన్నిధానమున కేగిన పండితారాధ్యుల తరువాత 
నాంధ్రమున( గొంత మందగించినది. దానికి తిక్క_న సోమయాజి వె దికనిష 
మగుమహాక విత్వోద్యమము, ఓరుగల్లున నతండు సాధించిన మత విజయము 
మొదలగునవి బల మెన కారణములు. యథావాక్కుల అన్నమయ్య వంటి కవులు 
కొందు గొంతే త్తి శె శై వకవిత్వ మాలపించినను మతమునకు బలము చాలలేదు. 
దానితో నటు పండితులలో నిటు పామరులలో వీదశైె వము నిలువ దొక్కు 
కొనునట్లు చేయవససిన భారము సోమునిపై + బడినది. అతత భక్తి కవితచే( 


XxXxxvi 


(బజలను పరవ శింప( జేయ (గల (డు; పాండితీమండితము లె న రచనలచే పండి 
తుల చి _తములు పట్టగల(డు. మె తగా జెస్పవలసివచ్చినప్పుడు నాల్క_ను 
వ_తిగా( చేసి మతమార్షమున కేబమాటల వెలుగులు నింవ(గల(డు. పరమత 
షల నొ తవలసి వచ్చినప్పుడు డానాల్కనే క కత్తిగా వాడి (హౌఢో కులతో పర 
సిదాంతఖండనము గావింప(గల(డు. ఆకాలమున నా మతము (బతుకుట కత(డు 
కావలసివచ్చెను. అత డామతముకొజకే తన కలమును, కాలమును అంకితము 
చేసెను 
అరాధ్య సంప్రదాయము నాకళించుకొనిన యువసోమనాథునకు _ 
ఏవరు. దో న ద్వితీయాయత 4 తసే”' ఇత్యాది (శుతివాక్యముల నన్వయించి శివత చ 
సార గద్య పద్య సమితిని నిర్మించి శినమహిమను లోకమున చాటిన _ 
మల్లి కారునపండితు (డే మనస్సున త త్వ్వగురులింగ మై శివానుభవమును (ప్రసా 
దించినా (డు. అ అను భవస్తానమే. సోమా తని (వధముక్నతి “ అను భవసాధము. 
అం దాక (డు (తిక ర ణళుద్దిగా పండితారాధ్యులను గీ ర్రించుచున్నట్లు మూడు సీ 
పద్యములలో నతనిని వర్తి ంచెను. (7.9) మజీయు_ 
త్మ అనుభవసారం బన6గా 
మననిజహరు జుద్ధభ క్తి మార్గము వేదో 
కనిరూఢిం బురాణ రహా 
స్యనియు క్రిని విస్తరింతు నది యెట్ల నిన *_ (80) 
అని పండితారాధ్య మార్గమును పు పునరుద్ధరించెను. ఇట్ట పవి(త్రకౌర్యము 
నత (డు కావ్యరూసముగా నావిష్క_రించుటకు ( దగిన కవితాళ క్రిని( (బనాదించి 
(పోత్సహించిస కవితాగురువు క రస్హలము విశ్వనాథయ్య. అతనియెడ6 గల గురు 
భక్తిని కావ్యమున (౬ (బదర్శించి సోముడు కృతకృత్యు (డె నాండు. (3884). 
గోడగి(తిపురారి యీకృతికి నొడయ (డు (25). అతడు బహుశః సోమనా థ్రునకు 
శివత ర సం_(పదాయ రహస్యములను విప్పిచెప్పిన 
విజ్ఞాని యగుటచ నాతని కాత(డు కృతిసమర్చణ మొనర్చియుండును. 
ఇది 248 పద్యముల అఘుర్భుతి. గురుభ కిమహిమ, గురులింగ జంగమ 
శరణ (పసాదభ క్ర స్థలములు మొదలగు శైవమత సంబంధాంశము లిందు 
వర్తి ంస(బడినవి. ఇందు కందపద్యాము అధికముగా నున్నను, సామాన్య వృత 
ములతో పొటు (తిభంగి, |కొంచపదము, తరువోజ, వనమయూరము మొదలగు 


ల... 


పిశేషవృ తోములు కూడ వాడ బడినవి. (తిభంగిని కావ్యమున వాడిన తెలుగు 
కవి ఈత (డేనేమో : ఈతని యా కావ్యనిర్మాణ పద్దతి కన్నడ *చ తాణ” కావ్య 
మర్యాద ననుసరించుచున్న దనవచ్చును.! ఇత (డు చతుర్విధ కందము లను చిత 
కవిత్వ రచనమందును. ద్వి_ల్నిపాసల (పయోగమునందును, అనుపా9సాది 
శబ్లాలంకారముల( గూర్చుటయందును మక్కువ యెకు వగా నిందు! జూపించెను, 
మతగల సీస పద్యరచన మును , పిథమదళమున యతిపాటించిన కౌరించపద 
టా. సీతని పృత్యేకత. 


ఇందు సోమనాథుడు బసవని( దలంపలేదు. ఆతని మహిమ లీతని 
చెవుల కింకను పడలేదు కాబోలు. కాని బసవనిభ sa వీజములు నాట(బడుట 
కను వెన న యుత్తమ త త్వసంస్కాార మితని చిత్తమున కట్బినది. 
ఊఉ. ఏపునే శుద్ద భ కి కి. రతి నేడెఅ నూత్కాన నేకలింగ ని 
బాసర యు క నివ్వటిల ౩ సజ్జిన భావము కూంగలింన ను 
దీపిత త తత్వ్వదృష్టి మతి త మెలర్బు6గ సచ్చరి. త్రయం 
దోపి వెలుంగు భక్పు (డు మహోన్నతి నుండు జగజ్తిన్నాశ యా శ (167) 


అనెడి యాతని వాక్కు_న నా సంస్కారము గుబాళించుచున్నది. ఇట్టి తత్వ 
దృష్టి పండితారాధ్య సాహిత్యర ససిద్దిచే నాత(డు సాధించిన శివానంద పదసిద్ది. 
ఇట్టి యనుభవసారముతో నాత(డు శివభ కగణ సందర్శనార్హము దేశ 
సంచారము చేసియుండును. భ కకూట మగు శ్రీ శె లకూట మతని 'చితౌన్నత్య 
మును గు రించి బసవనిభ కిని pre ప్రతిష్టాపించెను. ఆతని కస్సు డది యొక 
నూతనానుభవసార మెనది. అనుభవసారము నాటికే అతడు. 
శా, “(వాలున్‌ (వాలు శివార్చనావరవశవ్యా ప్తిన్‌ (బమోదంబునన్‌ 
(గాలున్‌ (గాలు నహార్నిశంబు శివలింగధ్యాన సంపన్నుు6 a 
సోలున్‌ సోలు నపారసార వివిధ సో|త(పలాపంబులన్‌ 
డేలున్‌ దేలు మహానుభావసుఖవార్ధిం భక్తుః డుద్యద్ద్లుణా yp (166) 
అని చెప్ప (గలిగిన అనుభూతి గలవా (డు. ఆపైన బసవ భ క్యనుభూతి కొం త 
రుచుల నిచ్చుటచే నాత( డంత భక్తి పారవశ్యము నందును (బకటించినా(డు. 
పండితుని మార్షముకన్న పారిచీన మైన బసవనిమార్షము పురాణమార్గముగా 
la కవిరాజమార్శము. 1.84, 85 చూడు; (భాషాసారన్వతములు దేశి : శ్రీ కోరాడ 
రామకృష్ణయ్యగారు. పుట 126). 


XXXVI 


x” 


నతని చి తమున హా తుకొనినది. అవని చిత్తము బసవప్పరాణ రచనాయ త్ర 
మైనది. న 
బసవప్పరాణము బసవని విశుద్దభ క్రి మార్గమును (బతిపాదించుట కేర్పు 

డిన పంపంథమ పఏలజకై వపురాణము. దానిని భ కులు పాొడుకొనవలె ననియు, 
పామరులు పురాణశ9వణము చేయవలె ననియు, జనులహృృదయ ములు భక్త 
చరిత౦ిముల కార్ర9ిము లై బసవని భ_కివీజములకు ఫలతేతంములు కావలె 
ననియు రచించెను. అందువలననే అది సర్వసామాన్య మైన జాను(దెను (గున 
జాలువారినది. దాని పియోజన మది అనతికాలములోనే సాధించినది. ఆంధ్ర 
కరాట దేశము లా పురాణమును పూవులలో. జెటి పూజించినవి; పుక్కి_ట“ 
బట్టే కీ రించినవి. ఇంతటి పురాణము రచించిన 'భ క్ర సోమనాథుడు బనవ 
కీ ర్హనమున(ద్భ పిపడలేదు. 

“ఇదియు గోటికింబడ గౌ తిన వాని, 

ఐదివేల కాప వె (దుకు మన్నట్టు 

లాపరం జో్యోతిస్స పరూపంబునకును 

దిపకంభంబు లె తించినయటు 

భవనిర్మితము లైన న్రవుష్నములు 

భవునకుం దగ సమర్పణ నేయునట్లు 

గాక కీ రింపంగా నాకుం దరంబె 

(ప్రాకటంబున భక్త బండారి చరిత్ర: * (వ 248.250) 


అని బసవపురాణానంతరము కూడ బసవగుణమతకీ ర్రనాత్మ్యకము లైన కృతుల 
నాతడు రచించుట మానలేదు. పుంఖానుపుంఖముగా నతని కలమునుండి బహు 
విధ సాహిత్య పకిరియలు లాస్యముచేయుచు లోకమున కవతరించినవి. 


సోమనాథుడు నిర్మించిన భ క్రిసాహిత్యమున నొక విశిష్ట లక్షణము 
కానవచ్చుచున్నది. అది యాతని వ్య కిత్వమును గొంతవజకు వ్య కీకరింప. 
జేయుచున్నది. అత (డు వ స్తుత కవి. అందువలన నిరంకుళు(డు; ఆవేశ 
పరు(తు. ఆపైన భ కు6డు. అందుచే నత(డు కవిత్యమును శివార్చితము, బసవా 
ర్పితము చేసెను. అత. డుద్దండ పండితుండు. అందువలన వాదములు చేసెను. 
వివిధ భాషలయందు, పఏవిధచ్చందములయందు, వెద వేదాంగములయందు అత 
డార్జించిన పాండిత్యమును బహువిధ సారస్వత గ9ింథములుగా నాత (డు నిర్మిం 


XXXIX 

చెను. అత(డు భ కరి? డగుటచే జంగమలింగరూపు లగు భ కులు కోరినప్పుడు 
లోకహితార్హ మె సర్వాసామాగ్య మగు ద్విపద జతలో కావ్యము నిర్మించెను. లేనిచో 
నతని యిచ్చకువచ్చిన ఛందములతో సిచ్చవచ్చిన విధముగా భ కికృతులు లిఖించు 
కొనెను. భకి కృతులతో నాగక శాస్ర్రవాజ్యుయమును గూడి నిర్మించి మతము 
నకు( బుష్టి చేకూక్చెను. శ్రీ శెలమున భ కుల యాచేశానుసారము సోమనాథు(డు 
రెండు బృహద్గ90థములను నిర్మించాను. కటి పురాణము. మణజశియొకటి 
చరితము. ఒకటి భ కి సోపానము. మతియొకటి జ్ఞానసోపానము. ఒకటి 
భక్రిరసతరంగిణి. మణియొక ణి మత శాస్త విజ్ఞానమహాంబుధి. ఈ యుభయరస 
జగ తుల నడుమ పూందోటలుగా, వనజాకరములుగా, గిరిశ్చ్ధంగములుగా6 గన 
వచ్చు భ కికృతులు కొన్ని కలవు.1 అవి ప్రధానముగా గద్యలు, రగడలు, ఉదా 
పహరణములు, అష్టక పంచక ములు, సృవములు, శతకములు, భాష్యములు. 

1. గద్యలలో పంచ ప్రకారగద్యయు, నమస్తారగద్యయు, అక్షరాంకగద్యయు 
అమో త తరశతనామగద్యయు, ముఖ్యములై నవి. చి _త్తసమాహితార్హమును, 
అక్షరమాలారూపు. డైన భగవంతుని స్తుతించుటకు ) నుద్రేశింపంబడీ నామ 
కీర్రనైక లక్షణ విశిష్టము లై, ఆంధి గీర్వాణ కర్ణాటచ్చంద సంపిదాయ 
ముల ననునరించి మాతా9గ అబద్దము లె విలక్షణముగా నిర్మింపంబడిన 
కృతు లివ్వి. అక్షరాంకగద్యమున అక్షరాంక పద్యమును సోముడు 
రచించెను. అం దచ్చులతో (6 గూర్చిన యొక పద్యము గమనింపుడు ; 
అః స... రగా “రైక ss అ ఊర్జి ఈ 

(కమ బుషభఖాంక బూజహర నీత త ఏకరు ద్ర ౭౦ 
(ద్రమహిత రూప ఓమితి ౩ పదద్యుతి బార్వలలాట అంబికా. 
సమరసథావ ఆఃకలిత వర్ణనుతం బసవేళ పహ న్‌ 


ఇటే కకారాది క్షకారాంతము గల యొక్కొాక్క యక్షరమున కొక్కుక్కు 
౧ 
సద్యముచొప్పున నిందు కూర్చుట యొక భ కివిశేషము. 
2. రగడలలో బసవరగడ, బసవాఢ్య రగడ, సద్దురురగడ, గంగోత్ప త్తి 
రగడ యనునవి _ తెను(గుకృతులో కర్పాటకకృతులో స్పష్టముగా 
జెప్ప (జాలని రచనలు _ కలవు. 


వనన ఆంజినా చాలా ఎ టాం క గా 


1. విశేషములకు బంక క తమ్మ య్యగారి “పాలకురికి సోమనాథకవి"” యను (గంథ 
మును జూచునది. 


xl 


రీ. సోమనాథుడు రచించిన సంన ప బ్రతాంధ్ర బసవోదాపారణములు స ప్ర సిద్దములై 
త త్ప్సాహిత్యళాఖక వి ప్రథమము లె యాచార్యపీఠములుగా రాజిల్లుచున్న వి. 
విశిష భ క్రిస్ఫోరకము లగునట్లు విభ క్రి (పత్యయములకు _పాధాన్య మిచ్చి 
నిర్మించు విచిత్రం భకికావ్య ముదాహర ణకావ్యము. పద్యము, కళిక, ఉత 
లిక _ అను వానిని (క్రమముగా నాకొక విభక్తి యందును రచించి, 
సార్వవిభ క్రిక శ్లోకము (సం) (పద్యము._ెలు (గు) తోడను, అంకితాంక 
శోక ముతోడను నాయకుని (6 గీర్రించు లభఘుక్ళతు లివ్వి. విద్యానాథు(డితని 
సంస్కృత బసవోదాహరణమునే తన పితాపరుదీ9ీయమున నుదాహ 
రించెను. తెలుగు బసవోదాహరణమున నంకితాంకపద్యము కానరాదు. 
పారిచినాంధ9 భాషా విశేషములు, ఛందో విభ క్రి కిసం ంస9దాయముల నెలుం 
గుబ కీ కృతులు భాషా వే తల కుపయు కము అగుచున్న వి. సోమనాథుని 
పృసన్నభ క్రి కవిత్వ మీకృతులయందు వభ కుల నాశంయించి విశేషముగా 
జాలువారినది. ఉదాహరణ మునళు; సార్వపి భక్రికము. (బ. ఉం 


ఉ॥ నీవు దయావయోనిధివి నిన్ను నుతించిన( గల్లు( భ క్రి స 
చాతరపీర శెవరతి చేతులు నీకయి యితు( గబ్బముల్‌ 
నీ వలనం గృతార్ధ్హత జనించును నీకు నమస్కరింతు నీ 
భావమునందునుండి నను బాయకుమీ బసవయ్య: వేడెదన్‌, 
ఈమధ్య సోముని పండితారాధ్యోదాహరణమును డా॥ బీ. రామరాజుగారు 
తొలిసారి వెలు(గునకు. దెచ్చిరి. (సా. హు ల 04; బ్ర. 
4. సోమనాథుడు పంచరత్నము లని ప్ప సిద్ది నందిన మాలిసీవృ త్ర పంచక 
మును బసవపంచక మను పేర వెలియించెచు. అపే వసంతతిలక 
వృ త్తములందు వృషభాష్టకమును, మాలినీవృత్త తములలో బసవాష్టక 
మును గూడ రచి ంచెను. ఇషభావలింగములను తి9 విధలింగముల 
నొరగలక దాని నెనిమిది అనుమ్హుప్‌ శ్లోకములలో వరించుచు మజియొక 
సంస్కృత భర్‌ వ నానశ్చెను. 


5, సోమనాథ స్తవ మనియు, భ క సవ మనియు లఘుద్విపద స్తు స్తుతి కృతులు 
సోమనాథుని “పేల విన (బడుచున్న వి. 


6. సోమనాథుని పృషాధిపశతకము భ క్రిరన శతకవాబ్బయహారమున నాయక 
మణివ లె వెలుగొందుచున్న ది. అవ్షభాషోవిశారదు డె న యీకవి సంస్కృ 
తాంధ9 దవిడ కర్ణాటక మహారాష్ట్రారిర్యమ మణి "పవాళాది భాషలలో 
చంకోపత్సలమాలావ్స త్ర త్తములు రచించి బసవని గీర్తించి తనభాషా 


xli 


పాండిత్యమును సారళ మొనర్చుకొనెను. ““బసవా: బసవా: వృషాధిపాః” 
యను మకుటమును, అమీతరళత సంకా నియమమును పాటించిన 
పపం గథమా ంధశతక మని జీవిని విమర్శకులు కీ రించుచున్నారు. ఇందు 
క య అనుపాిసము, ము _కపదగంి సము మొదలగు ఇద్రాలంకార 
వె చితు9లను సోమనాథు (డు గుప్పెంచివే చినాండు. శతకమున సంద 
ర్యానుసారముగా బసవేశ్వరుని యద్భుత మహిమలను మతికొందయణు 
భ కుల కథలను బౌందుపజచి శతకనామమును నార్తకపజచినా (డు. 
సోముని భక్తి పారవశ్యమున కీశతకము చక్కని యుదాహరణము | 


71. వీర శెవభ కి సవై దికముగా వివరించుటకైై పాంమాణికసోత9 గంంథ 
మును నిర్మించుతలంపున “*చతుర్వేదసార*'* మను 857” సీసపద్యముల 
లఘుక్క్ళతిని సోము(డు రచించెను. దీనికి బసవలింగశతక మను నామాం 
తరము కలదు. ఇందు బసవణజ్లవిచారము, బసవ నామోచ్చారణ 
మహిమ, పకృతి పురుషనామములు, అకుచినిరననము, చరలింగ స్తుతి; 
శీలలత ణము, శివానుభవసూత9 వివరణములు మొదలగు నంశములు 
బహుశు9తిస్మ అతి స౦మా ణములతో నిరూపింప(బడినవి. అతని వేద 
వేదాంగపారగత్వమున కీక్చతి యొక తార్కాణము : 


8. “చెన్నమల్లు?”” అను మకుటముతో సోముడు 828 సీనవద్యములను రచిం 
చెను. శ్రీశైల చెన్నమల్లికార్డును. డతని యిష్టదై వ మనియు, బసవనిభ క్తి 
కుదిరిన తరువాత నాతనినే బసవ. డని భావించి యభేదభ కితో సీ 
పద్యములు సోముడు రచించె ననియు విమర్శకుల యభిపాంయము. 
కల్కైములో జీవసమాధిగతు. డగునెడ సోమనాథుండు ముప్పదివెండు 
సోపానములను గంమముగా నవరొహించుచు మెట్టున కొక్క. పద్యము 
చొప్పున నీ సీనములు చెప్పె నని పృతీతి యొకటి కలదు. బనవేశ్వరుని 
మేనల్లు. డైన చెన్నమల్లు పేర నీ పద్యము లాతండు రచించె ననియు 
వాడుక కలదు. ముముకు వైన భ కుని చిత్తసంసార మీ పద్యములందు ( 


గాన 6బడుచున్నది, 


9. వీర శె వమతమునకు [బమాణ భాపష్యు[గంథములుగా సోమనాథుండు 
రెండింటిని వెలయించను. ls రుద భాష్యము. ఇది యజుర్వేద 


xlii 


మందలి శతరు[దియ మను రు దాధ్యాయమునకు (సమక చమక ములక 
భాష్య మైయుండు నని విమర్శకులు భావించుచున్నారు. ఏ, సోమనాథ 
భాష్యము : దీనికి “బసవ రాజీయి” మనియు, “ఫీరమా హేశ్యర సారో 
దార మనియు నామాంతరములు గానవచ్చుుచున్నవి. శైవ సం(పడాయ 
సర్వస్వమును సంస్కృతమున నిరువదియై దధ్యాయములలో _శుతిస్కృతి 
పురాణేతిహోాన [ప్రమాణ యుక ముగా నిందు సోము(డు నిరూపించెను, 
గాయ|।తీ మంత్రము శివపరముగా నిరూపిత మగుటయు, లింగార్చన 
ప్రాధాన్యము నుగ్గడించుటయు సీ (_గంథ విశేషము. వైదికాచార 
గర్హణ మిందు: చేయ(బడక పోగా దాని ప్రాధాన్య ముగ్గడింప6 బడిన 
దనియు [వభాకర శాస్తుల వారు పేర్కొని యున్నారు. హరద తా 
చార్యుల చతుర్వేద తాతృర్య సంగహమునుండి నోము (డు "పెక్కు శ్లోక 
ములను (గ్రహించి యిం దుదాహరించెను. దీనికి మనోహరు( డను శె వా 
గమవేత సులభ వ్యావహారికాం(ధ భాషలో రచించిన వ్యాఖ్యానము 
పదియవ (వకరణము వనజకు లభించుచున్నది. 


10. ఇవికాక అన్యవాద కోలాహాల మను పేరుగల సోమనాథలింగ శతకము, 
మల్ల మ దెవి పురాణము, మొదలగు తెలుగు కృతులు “సీలసంపాదనము, 
శివగణ సహస9నామ* యను కన్నడ కృతులను గూడ సోము (డు 
రచించె నని విమర్శకులు భావించుచున్నారు, 


పై రిచనలతలో 6 గొన్ని _సవములు సామాన్యుల కందుబాటుతో నున్నను 
సంస్కృత గద్య పద్యాప్టకములు గీర్వాణ సంస్కార మున్న వారికి గాని 
యందవు. శతకోదాహరణములు సంస్కార మున్న భక్తుల నాకర్షించినను 
అనుభవసారాదులు సోమనాథ భాష్యాదులు శాస్త్ర పాండిత్య మున్న పండితులకు 
గాని యవగాహనము కావు. కావున నీ రచనలతో సోమనాథుడు మేధావవర 
మును మతమువై పు మజలించుకొనుటకు యత్నించినా (డు. పండితారాధ్య 
సం[పదాయ మూతనిలో. బండించిన పరిపక్య ఫలసమూహా మీకావ్య 
కదంబము : 


సోమనాకుని సాహిత్య జీవితమునకు భరతవాక్యముగా పరిఢవిల్లి నది 
పండితారాధ్య చరితము. దీని రచనకును బో9త్సాహ మిచ్చినది శ్రీకె లభ క 


న 11 
కూటమే : సోమనాథుడు వీ “శెవమునకు సండిరతంయ సంప్రదాయము వలన 
గల్పించిన యౌన్నత్యముసకు వారి గుర్తింపే యీోసత్య్భతి. 

“ఖ్యా 
నవపురాణ"” మొప్పంయంగ రచించితివి ; బనవప్పరాణ (.బంధంబునండు 
డోఢిత స్పరాతన భక గణాను_కథనంబు రితిహోస ఘటన (6 వ. 5 
వరవీరభక్ని సవెదికంబుగను_విరోచించిలివి “చతుర్వేద సారము” 
బస వన్న మహిమ శుంభద్భ కియు క్రి_|ఐసరి ంచిలివి గద్యపద్యాదిళ్ళాతు ల ; 
నర్హ వాపషృత ధాతియం దొప్ప్బు బనవ_ వర్లనల్‌ చేసితి వరునన వీను 
లారంగ॥ గురుమల్తి కార్డున సంది... తారాధ్యు ల చరిత ముళ్చి పర్తి ంపు ; 
పరిశిష్ట పరిమిత 'పాకొన భక _-చరికంబు లింహాన సంగతి వెలయ 


తపప నందిత చరిశంబుగందు..." (పంచె జ, చరిత్ర... అవతారిక 


టగా నడక "ఆలా అనమగ_నూంనంబుగ బసు లుగా మున్ను 


ల 


ల 


అని భక్తుల యాజ్ఞ. పూర్ణము “రచియింపు బసవపరాణంబు నీవి అనిన 
వారు ఇప్పుడు “సంఢింపు పండిత చరిళంబు" అనినారు. జంగమలింగా 
కృతులుగా బసవ పండితులు శివాకృతు లయ్యును జన్మచే నొకరు బసవావ 
తారులు; మజియొకరు పీిమథావతారులు. శివు6 డన్నను బసవ. డన్నను భేదము 
లేదని వీరశైవ మత తాత్పర్య మగుచుండగా( బండితుని బురాణ పురుషు. డగు 
బసవనిగా నిరూపింపరాదు. కావున నాతని చరితం మొక యితిహిసము 
కావలె నని వారి నిష్క-ర్ల. ఇతిహాసము ోశాస్తరూన కావ్యచ్చాయాన్వ 
యిని” కావలె ననికదా ధ్వన్యాలోక మతము. అప్పు డది యువ దేశోవవరంజ 
కత్వ సామర్ధ్యము సంతరించుకొనును. పండితారాధ్య చరిత మట్టి పాకమున ( 
బడినది. వృద్ద సోమనాథుని పండిన బుద్ది దానిని సర్వతోముఖ శేముషితో 
సమలంకృత మొనర్చినది. 


పండితారాధ్య చరితము దీక్షొపురాతన వాద మహిమ పర్వాత పికరణ 
ములుగా విభక మె యున్నది. వీరమా హేశ్వరాచారుని జీవితము పంచాచార 
పంచావరణ "నిబద్దమైన'్లే _పండితారాధ్య చరిత9మును పంచపికరణ పిసిద్ద 
మెనది. ఇందు పండితచరితరిము ప9ధాన పృతిపాద్య మెనను బసవని 
యొక్కయు పరిశిష భక్తుల యొక్కయు చరితములు కీర్తితము లై నవి. 
పాండిత్య వీవమున కాలంబన మెన ఆరాధ్య జీవితమున చతుర్వేద పారగు, డైన 
సోము (డు సార్హకముగా మతశాస్తారిర్ణసంవ తిని నింపి పెట్టినా (డు, దీనికి 


xliv 


శోరిత్ర పాల్కురికి సూరామాత్యు; డు. సవ దక మైన క్‌ ఇవ భ్‌ క్‌త త్వ కింందు 
పరమతాత్పర్యము. ఆదియే బనవనిత త్వమని వ్యాభ్యానించినవా(డు పండితు (డు 
తచ్చరిత ౨మున దానిని మిత 9 సమ్మిత ముగా నుపడేకించినవా(డు సోమనాథుడు : 


కవిత్యము : 
సోమనాథుని కవిత్వము ప్రసన్న గంభీర మయ్యు ధారావేగము గల్లినది. 
పాంచాలీవై దర్భీరీతులు గల్లి, దాకా కదళీ పాకముల నితని రచనము 'చవు 
లూరించు చుండును. రసోనుగుణ మెన గుణసంవిధాన మీతని కావ్యములందు 
వ కాననగును . భర్‌ క్రి సర్వాసాధారణ రస మగుటచే సీతని కవితకు 
సంసాదము సాధారణ గుణము, వీర రత్వ మీతని పాతలకు సహజ లక్షణ 
so నోజోగుణ మచ్చటచ్చట సమయోచితముగా సంతరింప(బడును., 
ముగ్దభక్షు ల చరిత9లలో మాధుర్యగుణ మప9యత్నముగా 6 బరిత్యక మగును. 
జనని చేరు తలంచిన మాత9ముననే యొడ లెల్ల నాలుక లె కీరి ంచు సోమ 
నాథుడు బసవకీర నమున కవిత్వమును పరవళ్లు తొంక్కి_ంచును. తా ననుభ 
వించెడి భ క్యావేశమును పరితయందు గల్పించుటకై. తన రచనమునే (పత్యక్ష 
విభావముగా రూపొం౦ందింప!గల సామర్థ్య మీతనికిస సహ జసిద్దము. పాతల బహి 
రంత పవృ తుల నచ్చు (గుద్దినట్లు చి[తింపంగల నేర్పును” స్వాభావిక (పకృతి 
వర్షనలను రమణీయముగా . దీర్చిదిది కథానుగుణముగా శంధించు కౌశల్యమును , 
(శవణసుభగముగా శబ్దాలంకారములను, సహజసుందరముగా నర్హాలంకారము 
లను సంతరించుటయును, సూ కలను, లోకో కలను, జాతీయములెను సార్షక 
ముగా వాడుటయును, అల్పాక్షరముల ననల్పార్ర రచన మొనర్వుటయును సోము 
నాథుని కవితాగుణములు . 


రనభావముల నాయువుపట్లు అెశింగి వానిని బోషించి కథా ఘట్రములను 
ర కికట్టించుట హోముని విద్య. 'బెజ్జమహా దేవి శివుని లాలించు నెడో వత్సల 
భావమును, కన్నప్ప శివుని సీవించునెడ ముగ్గమగు భ కి భావమును సోమ 
నాథు(డు మూ ర్రికట్టించిన విధ మనన్యసాధ్యము. “మాదడాంబ "వేశటి వర్లనము 
(1. 644. 680) ; బనవేళ్వ రుని శిళులీలలు ; (1. 810. 850); నూర్యా స సమయ 
చం[దోదయ వర్ణనములు (8. 18] 210); (8. 865 4605); సంగశవ్వ కొడు 
కును పిలుచు ఘట్టము (4. 495 5409 వృషభ వర్తనము (0. 780 810; 
కపటగోపాల పర్షనము (8. 14001425); బసవని విషభక్షణ ఘట్టము 
(7. 400 580) చయుదలగునేవి బసవపురాణమున రసవద్వర్హనా ఘట్రములు. పఠిత 
యూహా కేమియు వదలక సమ(గముగా విభావస్వరూప స్వభావములను స్యఖా 
వో కులలో వర్తి ంచుట సోముని కవితలో సాధారణముగా గాననగును. ఇందుల 
కితని (పసిద్ద కుక్కు_టవర్ల న ముదాహూరణము. 


Xxlv 


“రాలికోడి కను విచ్చి నిలిచి మై వెంచి 
జలజల రెక్కలు నడలించి నీలి 
mh 
[(గక్కున (6 గాలార్చి కంఠంబు విచ్చి 
ముక్కున నీకెలు చక్కౌాల్చి కడుపు 
నిక్కించి, మెడసాచి, నిక్కి మున్నూచి 
టా కరని కూయక మున్న". (పండిరారాధ్య చరిత్రము 


వపురాణ పండితారాధ్య చరి|తలలోని ద్విపదలలో పురాణ శై లి సరళ 
వ చరి(తశైలి (పాఢముగను గానవచ్చును. వ స్తుగౌరవమును బట్టి 
సుదిర్హ సంస్కృత "సమాసభూయిష్ష మైన రచనము నాతడు ఏ చరిత్రలో చే "సను. 
ప్రాసేవళ్ల ను గూడ పండితారాధ్య 'చరి(తలో నెక్కువ వాడినా(డనియు, నై నను 
మితిమీరి” పోలేదనియు, అతడు రచించిన ముప్పది 20డు వేలకు పైంబడిన 
ద్విపద పం కులలో నెంచుమించు నిన్నూరింటిలో మా(తమే ప్రాసయతిని వాడి 
నాండనియు, "నందును బసవపురాణమున (6 జాల తక్కు_ వ వాడె ననియు చిలుకూరి 
నారాయణరావుగారు 'పేర్కొానియుండిరి. సోమనాథు(ండు బసవపురాణమున 
కంటు పండితారాధ్య చరితమున ద్విపదను బహు భంగులలో, గతి విశేషము 
లతో నడిపించి యుండెను. మొ తమునకు ద్విపదచ్చందమునకు సోమనాథుడు 
కావ్యమున బట్రము గట్టి దేశి 'సం[పదాయమునకు. దెనుగున ఘంటాపథము 
వె చిన గౌరవము గడించినాండు : 


సోముని కందములు మాకొందములవలె తిక్కన కందములను జోలి 
యుస్న వి. సీసములు సమతాగుణముతో నె న యొక తూగును గడించి యే పాద 
మున కాపదము విజుగుచు శ్రీనాధాదుల సీస రచనలకు మార్గదర్శకము లై నవి. 
ఇత (డు (పయోగించిన ము క్రపద(గసాదులు పోతనాదుల నోకర్షించినవి. పోతన 
గారి “మందారమకరంద"” అను సీసపద్యమునకు. తో9వ-జూపిన సీసము 
చతు ర్వేదసారమున( గలదు. ఇతని రచనలపై పండిత(తయ (ప్రభావమును, 
ఆం(ధభారత [పభావమును కలదు. అనుభవసారముపై శివత త్వసార పథా 
వము సుస్పష్టము. “వై దికు లిది శుద్దవై దికం బని యన” అను ఏ. సీసపద్యముపై 
(చతు ర్వేదసారము 289 నన్నయగార్‌ “గధ ర్మత త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని””* అను 
పద్య (ఆదివ, lt. ల) ము యొక్క (పభావము శేబకే అము. తెలు(6గు నుడికార 
మును, వ్యవహారమున నున్న 'దేశ్యపదములను తన రచనయం దపరిమిత 
ముగా ( జేర్చుటచే నీత(డు తెలుగున కెనలేని సేవ చేసినవా( డయ్యెను. 


సోమనాథుని కావ్యములందలి ఛందో భాషా వ్యాక ర ణాది విశేషములను 
బేర్కొానవలతె నన్నచో నదియొక (గంథము కాంగలదు. ఈ యంశములను 
"వేటూరి (పభాకరళానస్త్రిగారు, చిలుకూరి నారాయణరావుగారు, బండారు తమ్మయ్య 


xlvi 


గారలు రచించిన పీఠికలలోను, వ్యాసముఐలోను, [గంథములలోను వివరముగా ( 
గాంచవచ్చును. 
బసవపురాణ (పొశ్వస్త స్యము : - 

వీరశైవ వ (పథమ పురాణ మైన యీ బసవపురాణము కొర్హాటాం[ధ స. 
త్యములపై బలమైన (సభావము వె చినది. దానికి మతనముకంెట సోమనా 
కవిత్వమే ముఖ్యకారణ మనుట సత్యదూరము కాదు కర్గాట దేశ మును పీ క 
మును బవిత్రమతగంథముగా భావించి పారాయణ చేయుచుండిరి. ఇందలి 
కథ లనేకము లా సాహిత్యమున 6 [బబంధములుగా రూపొంపనవి. భీమకవి 
ce . 1869) షట్పదివృ త ed మూలానుసాొరముగా దీనిని గన్నడమున 
ప దించెను. ఆ తరువాత కీ. శ. 1500 పాంతమున సింగిరాజనుకవి మహో 

రాజ చరిత ఇవా రి మను సపేరను, వృషభాంకకవి (కీ.శ 
[655 బసవరాజ విజయ (చంపువ్ఫు (వషభేం(ద విజయ మను పేరను 
అనువదించియుండిరి. ఇంకను పెక్కు రీక్చతిని( గీ రించి యుండిరి. తమిళము 
నందును బసవపురాణానువాదము వెల సెన(ట : 


ఆం(ధథమున( విడువ ర్తి సోమనాథుని పద్యానువాదము మొదట సరా తనే! 
దగినది. అది సోమనాథునకే అంకిత మెనది. ఇదికాక బెజవాడ వాస్తవ్యు( 
డును శ్రీసతి పండితారాధ్య వంశ్యు (డును నగు మహా దేవారాధ్యు( డొక యను 
వాద మొనర్చను So నాగారాధ్యు డును తుమ్ములపల్లి నాగభూషణ 
కవియు బసవవిజయ మను పేర బసవని చరి(తముంను రచించిరి. ద్విపదలుగా 
యక్షగానములుగా నింకను బెక్క_ం(డు తెలు[గున సీ పురాణమును, త త థలను 
వర్తి ంచియుండిరి. హరవిలాసమున శ్రీనాథుడు సిరియాళునికథను గై కొని 
యుండుట SOs ఏలూరులో నారాధ్య(ణఖాహ్మాణు లగు కందుకూరి 
వారి పూర్వులెవ్వ్యరో సోమనాథుని బసవపురాణమును స్క_ంథాగ స్య సలహాద 
రూపమున నగ స్య (వో కముగా సంన్కత మున రచించిరి. (అము (దితము. 
శంకరకవి యను నాతడు సంస్కృత బసవపురాణము రచించ నని కర్ణాటక వి 
చరి్నితము చెప్పుచున్నది. బసవపురాణమువలెనే సోమనాథుని పండితారాధ్య 
చరి. తయు వాసికెక్కినది. (శ్రీనాథుడు దీనిని పద్యకృతిగా రచించెను. నాగు 
లూరి శేషనారాధ్యు-డు పర్వతపకరణమునకు(. బద్యానువాదము సంత 
రించెను. దినిని బట్టి చూచినచో సోముని కృతులలో బసవపురాణమున కెనలేని 
(ప్రతిష్ట సాహిత్యజగ త తున6 గలదని దెలియుచున్నది. 


ఇతనిని చెన్నలూరి బసవపురాణక ర ర అ క్రలూరి పాపయామాత్యు (డు 
వరసర్వజశి ఖా మణి” యనియు, పిడున అ సోమనాధథు(డు జై సు స్తకవి 
ర. శాతళూల కలిత బిజ్లల తలగుండు గండ చిరుద కోధితు€ డనియ(,” 


nd 
ఆజ 


Xxlvii 


గ్‌ రించిరి, కర్ణాటకవి చం[,తకారు లితనికి * “పత్యకభృం గీశావతార” “తత్వ 
విద్యాకలాప +?“ “అగ్యవాదకోలాహల” ““కవితాసార'' మున్నగు విరుదము 
లున్నటు చెప్పిరి. పె విరుదము అన్నియు సోమనాధుని సమగ ల తై వ జీవిత 
మును వ్యజించుచున్న వి. 

ప్‌ర శై వ వాజ్యయము కుకా చ మయ్యును పద త దూషణమాక కతు 
లలో. గొన్నియెడల నవఢి మీరి యుండుటచే నా మల సుల కిది మోదానహ ముయ్యు 
సర్వ్యాజనా మోద దాయకము మాతము కా.జాలక పోయినది. అందువలననే సోమ 
నాథుని కావ న్యగుణ ములు మెచ్చుకొని తమ క రగా నచ్చుపడునట్లు మానిసి 
దాటించిన పలువు రాం[ధకవు లాతనిని బాహాటముగా స్తుతించుటకు మాత్రము 
ముందుకు రాలేదు. నవ్వ్యులగు విమర్శకు లాతని మతదృపిపె (గాక సాహిత్య 
దృష్షిషె నను, భావా దిశా స్త్ర దృష్టిషె నను తమ పరిశోధనలను "కేం[దికరించిరి. 
దేశి మార్గాదార్యు డైన సోమనాడు డు ఒక సాహిత్య సం|పదాయ (సవంతికి 
భగీరథకల్సు డె "పండితుల భ్‌ క్‌ష్ష జల నందుకొనుచున్నా (డు. 

పాల్కురికి సోమనాధుని 'సాహిత్యముపై మౌలికమైన విమర్శనలు జది 
పిన మహనీయులు తెలుగు దేశమున. బేక్క డు కరు వారిలో (శ్రీయుతులు 
బండారు తమ్మయ్య, వేటూరి (పభాకరళాత్ర్రి, చిలుకూరి నారాయణరావు, నిడుద 
వోలు వేంకటరావు, మల్రంపల్లి సోమ శేఖరశర్య, కాశీనాథుని నాగేశ్యరరావుగారల 
వంటి పండితులు ఈ సందర్భమున (బధానముగా స్మరింప:దగినవారు, పీరేశ 
లింగముపంతులుగారి నుండి ఆరు.దగారి వణకు నున్న వాజ్మయ చరి తకారులును, 
వ దొరగారినుండి ఏరశై వ సాహిత్యముపై వ్యాసములు (వాయుచున్న 

సాహిత్య విమర్శకులును, చిలుకూరి వీరభ(ద్రరావుగారు మొదలగు దేశచరిత 

రచయితలును, ఈ కవినిగూర్సి (ప్రశ “ంసించినవారే. 


సంతీ ప ప్త (ప్రతి: క 


"ఇట కల నార్‌ 2 సోమనాథుని బసవపురాణమును మొదట (కీ.శ. 
1896లో. ఏలూరు వాన సరా (శ్రీ కందుకూరి (శ్రీశైల వీరభ[దవర “'పనాద 
రావుగారు [పచురించిరి. ఆపెన 1926 లో నది శ్రీ వేటూరి (ప్రభాకరశా ప్రిగారిచే 
బరిష్క_రింప(బడి శ్రీ కాశీనా ధుని eee! (బచురింపంబడినది. 
దాని ద్వితీయము (దణ (పతిని శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు పరిష్క_రిం 
చిరి. 1952 లో శ్రీ బండారు SM బరిష్క_రించిన బసవపురాణ ము 
(ట్రీ వాపిళ్ళ "వేంక కేశ శ్వరళాస్తు 9లగారిచె 6 (బక “ట్రింప(బడినది, 

ఈ నడుమ ఆం[ధ(పదేశ్‌ సాహిత్య ఆఅకాడమీవారు (సిద్ద మహో 
కావ్యముల.6 గొన్నింటికి సంకి ప ప(ప్రతులను సిద్దము చేయించి, (వచురించి, 
(పజల కందుబాటులో నుండు సరస మైన ధర లకు వాని నందింపవలె నని తల 


xlvitii 


పెట్టిన కార్య(కమములో బసవపురాణ సంక వ _పపంతివి సిద్ధము చేసి, పీఠికను 
పోందుపజణచు భారము నామై నుంచినారు. శ కి చాలని వాడ నయ్యు 
వ నున్న భ కిచే నే సీ గురుతర మైన బాధ్యత నంగీకరించితిని. 

ఈ సంకి స (పతి కాధార " మెనది శ్రీ) బండారు తమ్మయ్యగా రిచే. బరిష్కు 
తము వావిళ్ల శ వారిచే డీ. శ. 1966లో (బచురితమైన ముదిత (పతి. అందలి 
12610 ద్విపద పం కులలో 58580 వం క్పులను తగ్గించి, 7280 ద్విపద పం కులతో 
స్త్‌ సంక్షీ ప ప ప (పతిని సేద్దివణచుట యెనది. ఈ సంక్షి ప్‌ బసవపురాణమున "బసవే 
శ్వారుని చరి|తమును, అతని నహాచరులును, సమకాలీనులు నైన భ్‌ కుల చరితము 
లును మ యధథాతథములుగా. నుంచ.6బడినవి. "దృష్టాంతరూవమున 
జెప్ప బడిన (ప్రాచీనభ క్వ కులకథలలో వ స్తుత తత్త్వము చెడకుండ, కథాసంవిధానము 
కుంటువడకుండ కొన్ని కథలను తీసివేయుట జరిగినది. అచ్చటచ్చట దీర్తము 
లైన వర్హనములను తగ్గించుట యెనది. కావున నీ సంకీ ప్తపతిలో సోమనా 
థుని బసవపురాణ _ద్రధాన పతిపాద్యవ స్త సువు చెక్కు_చెదరక యున్న దని చెప్పు 
వచ్చును. సంకీ ప ప మొనర్చిన భాగమును కక? 9 _గు రులతో నిందు సూచించుట 
యెనది. (శ్రీ బండారు తమ్మయ్యగారు పై ము.దితపతిలో పొందుపజచియున్న 
'అర్హవివరణ పట్టిక "లోని యర్హములను న కొని పాఠికసౌకర్యార్డ మీ (గంథ 
మున నథస్పూచికల లో నందించుట యెనది. విరామచిహ్నముల గూర్చుట 
యెైనది, శ్రీ తమ్మయ్యుగారి కందులకు నాకృతజ్ఞతలు. పండిత _పకాండు అందతో 
కృషిచేసిన సోమనాధుని సొహిత త్యకేతమున" వారి బాటలలోనే వారి మాటల 
లోనే నేనును నడచియు, సోమనాథుని బనవపురాణ సంవిధానమున దేశిపురాణ 
సం(పదాయము కలదని కొంత స్వతం(తించి నిరూపించుటకు యత్నించితిని. 
విజ్ఞులు దీనిని సహృదయభావముతో గహింతు రని నమ్ముచున్నాను. నే నీ 
పీఠికలో సోమనాథుని గూర్చి we వారియక మిగిలిన దే యధిక 
ముగా నున్నది : తయము లేని కళాపూర్లు (డీ సోముడు! అతనినిగూర్భ్చి యెంత 
వా9సినను చందు)ని కొక నూలుపోగు సామెతశే వచ్చును | 


నా కీసదవకాశము కల్పించిన ఆంధప) దేశ్‌ సాహిత్య అకాడమీ వారి 

కిని, మ మగా అకాడమీ కార్యిదర్శులును, విద్వజ్ఞన సపక్షపాతులును, 

సాహిత్య సేవాధురంధరులు నైన (శ్రీ దేవులపల్లి రామానుజరావుగారికిని నా 
హా దయపూర్వ్యక కృతజ్ఞ తా "వంద = 


షం) 


“~_1_1989 గూడ వేంకట సుబహ్మణ్యం 











శ్రీ గురుదేవు నంచితగుణో త్ర్తంసు, 
యోగీందద్రహృదయపయోజాతహంసు 6, 
బరమకృపామూ ర్తి, భ్‌ కజనా రి 
హారు(, దైజగత్సూూ రి, నానందివ ర్తి, 
భవ రోగవిచ్చేది, భ కవినోది, 

శివత త్వసంపొది(, జిరతఆ రా మోది, 
నిత్యస్వరూపు, నుస్మ్రీలత్పరితాపు 6, 
(బత్యయగతపావు, భ కపదీపు, 

భావనా తీతు, సద్భావనో పేతు, 
సావయవకఖ్యాతు, నమితు, నజాతు, 10 
నాద్యంతరహితు, వేదాంతార్హసుహితు, 
విద్యాత్మసహితు, సంవితఖ్యమహిొతు, 
ఖ కపరాధీను, భ కనిధాను, 

భ _కసమాధాను, భ కావధాను, 

భ కపరంజ్యోతి, భ కవిభూతి, 

భ క్ర్షదుఃఖారాతి, భకానుభూతి, 

భ క్యవజ(తాణు, భ కధురీణు, 

భ కజనపాణుం బరమకళ్యాణు, 


ల: నన వు రా ఢి యు 


మన్మనోరమ్యు, నిర్మలభావగమ్యు -, 
జిన్మయు, సౌమ్యు భజించి, క్రీ రించి ; 20 
యులమున మదీయవల్ల భు జెన్న 
మల్లి కార్జున దేవు. చిల్త గా నిలిపి ; 
సముదితసారూ ప్యశాశ్వతతనుల. 
(బమథుల6 (దిభువన్మపథముల6 దలంచి; 
(వకటలింగ రైక్వ పురాతనభ క్త త్‌ 
నికరంబు శివునంద ని ష్టించి కాంచి; 
వ్య క్రలింగముల సద్భ క్రిరసాభి 
షి కుల నూతనభ కుల దలచి ; 
బసవచరి|త యివ్వసుమతి మీ6ద ౪ 
బసరింతు( దత్క_థా(పొఢి యె ట్ల నిన en 80 
శ్రీమన్మహో దేవుసింహాసనంబు, 
యా మవతీశువిహారస్థలంబు, 
హారునిభ కులకు నేకాంతవాసంబు, 
పరమయోగులకు హృతం రమదావహాంబు, 
నరులకు ( గర్మనంహరజతై క హెతు, 
వరయంగ సురలకు నా శమభూమి, 
సక లతిర్హములకు జనయి(తి యగుచుః 
_బకటింప నొప్పు (శ్రీపర్వ'కేం ద్రంబు క 
ఉర్వి. దత్సర్వతసార్వ్యభౌమునకు( 
బూర్వవ కంక విస్ఫు రణ దొల్కాడ 40 
నొలసి కుమారశె లో తంసలీల( 
దిలకించి పెంపారు( (దిపురాంతకంబు ; 
తత్రి పురాంతక సానవా సవ్వ్యుః 
డై తపరరతకుం డధినుతి( జెర్చు; 
నాషకకాహాత నపరావతార 
రూపిత ఖ్యాతినిరూఢి6. దలిర్చు; 
నాసదాశివమూ ర్తి యవిత ధై శ్వర్య 


పథమాశ్వ్యాసము ఫ్రే 


భాసురచరలింగపటుడీ పి? బకగు 
నాకాలకంధరు ననవద్యహృద్య 


సాకారవి_భమవ్యా పి జంపారు 50 
నాదేవువీర(వతాచారసార 


మేదురస్ఫురణమె మించి వెలుంగు 
జంగమరత్నంబు శరణ సమ్మతు?*డు 
లింగ క్యవ ర్తి గతాంగవికారి 
పండితారాధ్య కృపాసముద్దతు (డు 
మండిత సద్భ క్రమార్ష్యప్రచారి 
విలసితపరమ సంవిత్పుఖాంథోధి 
నలి. గరస్టలి సోమనాథయ్యగారు ; 
బసవనికారుణ్యర ససుధావార్షి 
నసద్భశ లీల నోలాడుచు నిత్య 60 
నియమ (వతాచారనిరుపమనిష 
కియగొన( ద_త్వనిర్హ్ణయము సంధిల్ల 
నతులగోష్టీ సుఖస్టితి ( బేర్చుభ కి 
మతినియమంబుల మలి నాథు(డును ; 
నాదివేదాంతసిద్రాంతపురాణ 
వేదశాస్తాగను విపాతమార్లముల 
దనుమనో ధనని వేదన సమ (గతయు( 
బనుగొన జంగమార్చనలు సేయుచును 
నోలిమై 1 [గామసిమాలంఘన (వ 
తాలంకృతిని బేర్చి యాచారలిల 70 
యసలార(గా గుమారా(దికి( దూర్చు 
డెనను సోపానముల్‌ దీర్చి పొల్పార 
మహిాతనద్భ క్రి సమంచితవృ త్రి 





. తానుండు (గామము యొక్క. పారిమేరను దాటి చరింపక, యున్న 
గామమునందే నిత్యము తవ యావారవిధుల నిర్వహించుట. ఇది వీర 
౩ై_వుల చతుష్షప్ప శ్రీలములలో నొకటి. 


జటా 


అల్ల 


బసవపురాణము 


మాయం జను రెంటాల మలినాధథు'డును ; 
“ను. 


నిరతిశయ పీతి నిత్యంబు నెదు 
యా 


[౫ 


రవీరపుష్పు ముఠ్‌ హారున కర్చింప 

నొక్కనా6. డొక ప్పవు తక్కువ యన 

(గక్కు_న దననేేతకమల దుర్చించి 

భవునిచె నసదృశంబవు కన్ను వడసి 

(భువకీ రిం బేర్కొన్న దోచమాంబయును ; 80 
ధీరుండు మున్నయ దేవయోగీశు 

కూరియుశి మ్యుండు నారయాంకునకు 

బుతుండు: బరమవవి(తుండు విమల 

గా(తాంచితు (డు సీలకంఠా[గజుండు 

జగదభినుతు డు _పసాదావధాని 

నిగమార్లవే ఈ గోడగి (తిపురారి ; 

లోనుగా సకలభకానీక మెలమి 

మానితభ కిసా(మాజ్యసంపదలు 

సిలిఏలి వోవంగ జిరతరముహిమ 

నలరారుచుండంగ నం దొక్క-_నా తు 90 
ముండితా సంఖ్యా తమా హేశ్య రులకు 

దండ(పణామంబు దగ నాచరించి, 

భ కదయార నపరమామృతాభి 

షి కుండ నగుచు గోష్టీపసంగతిని 

““నసదృుళం బె యొప్పు బనవప్పరా ణ 

మెసకంబుతో జెప్ప నిష్ట మయ్యెడును 

వరకథాసూ(తంబువెర వెజింగించి 

చరితార్హు: జేయరే కరుణతో” ననుచు 

సన్నుతి సేయుచు సస్పృృహత్వమున 

విన్నవించుండు, భ క్రవితతి హరించి 100 
సముదిత (పీతి. _బసాదావ లోక 

నము నివ్వటిల్లంగ నన్ను ఏకించి 


(వథమాళ్వాసము ర్‌ 


“బిసవహరాణంబు” బసరించుశ క్రి 

నసలావి నొనం౭గితి మటు గావ్వనను 

రచియింపు బనవపురాణంబు సీపు 

నచలితభ క్త్రహితారంబుగా?గ” 

నావుడు,_భ క్రజనావలియాజ 

వావిరిం దఅ మోచి వరింతు. గవితి : 

పాటింప6 దగిన కరాటభూముకిని 

గోటీర మె యువ్పు గొబ్బూ దొనంగ 110 
నాయ (గహారమహాోజనో తమని 

కాయపూజితపాదకమలవ్వయుండు 

శాంభవ వేధదీకాసద్వి శేష 

సంభావితా(శిత జనసముత్కరు6డు 

సురుచిర పణవ విస్ఫురితోప దేశ 

చరితార్గనిఖిలశి ష్య(ప్రతానుండు 

కింకరనిచయపహృృత్పంకేరుహింత 

రాంకిత వరసచ్చిదానందమూ రి 

పాతుండు భవలతాదా తుండు విషయ 

జె తుండు విమల చరి తుండు సకల 120 
భువనపావనమూ ర్తి బుధచ(కవ రి 

(పవిమలకీ రి సద్భ కివ్రపూ ర్తి 

యని వినుతింపగ నాచార్యమహిమ 

మనుచుండు మండె(గ మాదిరా జన6గ ; 

నామహాతు్యుని సముద్యత్కృపాపూరి 

తామృత హా _సకృతావతారుండు 

నా గురుదేవు పాదాబ సౌరభ్య 

భోగలీలా వరపువ్పంధయుండు 

నాశివయోగి యుదా తమూ రి [ప 

కాశితహృృత్పద్మ కర్తికాంతరు (డు 180 
నాదివ్యదేహు దయాకలిత (ప 


ఇల 


బనవ 


రార ము 


(| 


సాదపాదోదకాస్వాద తత్పరుడు 

గురుపరతం|తుండు గొబ్బూరి విభుండు. 

బరమశివాచారపథవ ర్రనుండు 

లింగై క్యనిష్టావిలినమానసుండు 

సంగనామాత్యుండు జగదుపకారి 

యని యిటు భ కసభాభ్యంత రాళ 

మున నిన్ను. జెప్పంగ విం లసత్చీ9తి 

వసదింవ జంగమభ కుండ వనియు 

బసవపురాఖణెకపా(తుండ వనియు 140 
నచలిత (పీతి మా కనుగులం బనియు 

దచియింతు బసవపురాణసత్మ_ విత 

యవధానవంతుండ వె నెమ్మి వినుము 

సవిశేషభ _క్రిమె సంగనామాత్య : 

ధర “నుమా మాతా పితా రుద” యనెడు 

వరపురాణో కి నీశ్వరకులజుండ ; 

శరణగణా (శోయ సకలస్వరూప 

గురులింగవరకదరోదరజనితుండ ; 

భ కకారుణ్యాఖిషి కుండ (౬, బాశ 

ము కుండం, గేవల భ క్రిగోఆతుండ ; = 150 
(్రాజిస్లు డగు విష్ణురామి దేవుండు . 

దేజిమ వగు శయా దేవి యమ్మయును 

గారవ్‌ంపంగ నొప్పు గాదిలిసుతు(డ ; 

వీరమా హేశ్వరాచార వతుండ క 

ఖ్యాత్‌ సదృక్రమై. గలక ట్రకూరి 

పోతి దేవరపదాంబుజషట్పదుండ ఫ్‌ 

సకృపాత్ము6 డగు కరస్థలి విశ్వనాథు 
(వపకటవర _పసాదక విత్వయుతు (డ ; 

వడగాము రా మేశువరశిమ్యు ( డన 

బడు చెన్న రాముని (పాణసఖుండ ; 160 


ల 


పథమాశ్వాసము 


సంభఖావఐతు (శ; భవిజననమాదరణ 

సంభాషణాది సంసర్ష దూర గుద. 3 

నలి బజాల్కురికి సోమనాథు' డనంగ 

వెలసినవాండ; నిర్మల చరితుండ ; 

నురుతర గద్య పద్యో కులకంు 

సరన మై పర (గిన జాను?:దెనుంగు 

చర్చింపంగా సర్వాసామాన్య మగుట: 

గూర్చెద ద్విపదలు గోర్కి. దైవాజం; 

దెలు(గుమాట లనంగ వలదు; 1 వేదముల 

కొల6దియ కాంజూడు!/ డిల నెటు లనిన6; 170 

కూటి తూమునకును బాటి యౌనేని. 

బాటింవ సోలయు 6 బాటియకాదె : 

ఆల్పాక్షరముల _ననల్పార్తరచన ; 

క్ష కొలుంచుటయె కాది కవిపేవేకంబు. : 

అలరుచు బసవని, దలచుతలంపు 

బలుపున (గా జేసి భావమ్ము మజసి 

యకలంక లింగ రహస్యసిద్ర్దాంత 
అ వేద ప్పరాణ సమ్మతం బైన 

యాతత సక లపురాతనభ క్త 

గీతార్హసమితియే మాతృక గాగ 180 

బూరితం బె యొస్పు పూసలతోన 

దారంబుుకియ 6 బురాతన భ కవితతి 

చరితలలోవల సంధిల్ల బసవ 

చరిత మే వర్తింతు సత్క్బృతి యనంగ ; 

నసదృృశలింగ దేహస్తు. డై యున్న 

బసవని వేతొక్క_భావంబు గాగ 

దగిలి వరించుట ద పృనవలదు 

తగు భ_క్రివర్దనార్హంబు దా నగుట. 

బసవని శర ణన్న( బాపకయంబు ; 


బన క ర అఆ ము 
ర ణన్న( బరిమపావనము ; 190 
బసవని శర ణన్నం (బత్యకసుఖము ; 
బసవని శర ణన్న భవరోగహరము ; 
బసవని శర ణన్న భక్తి సెకూరు ; 
బసవని శర ణన్న బంధము ల్వాయు ; 
బసవని శర ణన్న భాగ్యము ల్వ్యొందు ; 
బసవని శర ణన్న( బరఃగు శీలంబు ; 
బసవని శర ణన్న(6 బాయు నాపదలు ; 
బసవని శర ణన్న( (బబలు సంపదలు ; 
బసవని శిర ణన్న నసలారు( గీర్తి ; 
బసవని శర ణన్న ఫలియించు( గోర్కి 9 200 
బసవని శర ణన్న నెసంగు వాక్సిద్రి 3 
శర అన్న (భాజిల్లు బుద్ది 3 
వే యీల తగ “బసవా” యన. బరంగు 
నీయక్షర[తయం బిటు లొక్క_మాటు 
చదువు నెన్వండేని ముదముతో నతని 
వదనంబు శివునకు( గుదురు డా ననగ; 
బాయక బసవని( (బస్తుతించినను 
బాయుట సోద్యుమె భవబంధనములు : 
బసవండు కేవలభ కు * డే తల(ప 
నసమాతు( శారూవ మె నిల్పెయగాక : 210 
బసవ డు వసుధ పై  (బభవించు నంత 
బసవని నరు6 డని పలుకంగ౦.6 దగున? 
హరుండు నిరాకారు. డైనచో బసవ. 
డరయంగ సాకారు( a చరియించు ; 
హారు (డు సాకారు(డై యలరుట సూచి 
శరణు6డై బసవండు సందు తేకుండు ; 
శరణు డె పరముండు సరి నెలకొన్న ( 
అరవాలి న్‌ బసవన్న గొలుచు ; 


|| 


(ప్రథమాశ్వాసము 9 
భకు( a లింగంబు (పకృతి సేకొన్న 
వ్యకిగా బసవన్న వర పుడు సేయు; 
బరమాత్మరూన మాబసవ,డే యెలు గు; 
బర మేశు€ డెలు(గు నాబసవనియనువు ; 
సాలోక్యసామీప్యసారూస్యపదవు 
లోలిని బొంద సాయుజ్యంబు( జెంద 
వచ్చు! గా కిల బసవస్వామి గాంగ 
వచ్చునే పెజపెజవారల కెల్ల6 ? 
(బమథా్యగగణ్యుండు బసవ. డీశునకు ; 
సమశీలభ కుండు జంగమంబులకు , 
లింగ దేవునకు ననుంగు బసవ (డు, 
జంగమకోటికి సడిసన్నదాసి, 230 
యెక్క్లంగ వాహనం బెప్పు డిశ్వరున, 
కక్కు సింహాసనం కీళుభ కులకు (6, 
గాలకంధరు కరవాలు బసవండు 3 
శీలంబు భ కులచేతి యద్దంబు ; 
బసవని నెవరికొ( (బసుతి సేయ : 
వసమె యెవ్వరికై న బసవని నెలలు (గ: 
సంపన్ను డె లింగజంగమం౦ంబులఐలను 
బొంపిరిగొని పువ్వు (గంప్పు వై యుండు ( 
గావున బసవని గణుతింపరాషు 
దేవాసురుల కెన( దెల్ల మ యుండు ; 240 
నెన్నంగ 1 చేడ్కకా( డెటు(గునే దోస 
మన్నటు గాక యాహవణి గీ ర్రింస 
నిదియు( గోటికి. బడ గె తినవాని( 
బదివేలకా (ప వై (బదుకు మన్నట్టు 
లాపరంజోోతి స్స పరూపంబునకును 
దీసకంభంబు లె తించినయట్లు 





వమిటు6డు. 


10 


బసవప్పరాణము 


భవనిర్మితము లెన ప్యతపుషృములు 

భవునకు( దగ సమర్పణ సేయునట్లు 

గాక కీ ర్రింప'గా నాకు. దరం౦బె 

[పొాకటంబుగ భ_క్తబండారి చరిత : 250 
మెనను లోకహితార్హంబు గాంగ 

నానేర్చుకొల(ది వర్షన సేయువా(డ 

నవరస రసికత భువి. బేరుగొన్న 

శివకవి పవదులచి తంబు అలర ; 

నిప్పాట నితరుల( జెప్పెడి దేమి ? 

తప్పుడు దారులు దడ (బడ 6 బలికి 

వెలసిన చదువులు వీటి(బో రిత్త 

పొలిసిపోయిరి తమపురులు చూల6(గను 

మృడుమహ త్వము( గానమిని బొంకు అనగ 

బడు(6*గవయః కిం న పశ్యంతి” యనుట 260 
యనుచు. గుకవుల గీటున. బుచ్చి "పేర్చి 

వినుతింతు( దత్కథావిధ మెట్టు అనిన : 


వే అ ఆ ము 
ఢ్రీకీ రి సంచితాంచితవరభ కి 
సాకార ! వినమితామాత్య సంగాఖ్య : 
శ్రీ రజతాచలశ్ళంగంబునందు 
మారారి యుమయును మానిత క్రీడ 
దగిలినసుఖ సంకథావినో దమున 
సాగయుచు నున్నెడ శుద్ధశివై క 
మానను లగు నుపమన్యు (డు భృంగి 
యానందికేశ్వరుC డాదిగా( గల్లు 270 
(పమథులు గొలువంగ. బరిమితం బైన 
సమయోచిత మెతింగి చనుదెంచి (ప్రీతి 


(ప్రథమా శాస క 11 


_: నారదుడు కైలాసమున కెంగుట ;-- 
నారదుం డను మునినాయకి త ముడు 
భూరి సర్వ్యాంగముల్‌ భువి. బొంద. _మొక్కా 
ముకుళితహాస్తు ( డె మొక్కు_చు మజశియు 
సకలలోకాలోక చరితంబులెల్ల 
విన్నవింప6గ నున్న కన్నెరి శివు(డు 
వెన్నెల(గలకంట వీక్షింపుచున్న 
యవసరోచితమున నంబికా దేవి 
శివుననుమతమున( జేసన్న బిలిచి 280 
“పోయివచ్చినకార్యములు విన్నపంబు 
సేయు మీ వున్నట్లు శివునకు” ననిన 
నమ్ము నీశ్వ్యరు (డు మవహాలింగదేవు 
సమ్ముఖు 6 డె కరాబ్దమ్ములు మొగిచి 


2 నారదు(6డు శివునకు భూ లోక వృ తాంత మొటింగించుట 2 


“సకలలోకాలోకచరితంబు కల 
(బకటితభ కి నప్పటియట్ల పరంగు 
నరలోకమున నుమానాథ : మీభ కి 

చరిత మేమియును విస్పష్షంబు గాదు. 
తవిలి శివాచారతత్సరు లగుట 

భవులతో (6 గొందటు పలుక కున్నారు ; 290 
లోక (పపంచంబులో గొంద అుండి 
లోకటోధకు లోను గాకున్న వారు; 
మజికొంద జానందమగ్ను లై తమ్ము 
మజచి లోకములకు మజపడవారు ; 
ఉన్నతసద్భ క్రియుక్తు లై కొంద 
లున్నారు తమతమయొడళులు డాంచి; 
యిది కారణము గాంగ నీక: మీభ క్తి 
తుద మొద లిది యన. దోస దెవ్వరికి ; 


బసవప్తురాణము 
నందు దృష్ష(ప్రత్యయంబులవలన 
సందయంబులు SE సద్భ కియు కి 300 
సుసిరలీల లింగసలజంగ 
య థు 
మస్త్టల తత్స 9సాదసలంబులను 
ము 

శం లే జగజను తెలభ క్‌ 

మూదు జా య వం 
నాంపున 6 జాబ్బన (జూఅల( చేల 

re ల 
స్‌ (పసన్నుండ వె వచ్చి లోక 
పావసంబుగ భ కిం వాలింపవలయు 


: శివుడు పార్వతితో నంది కేశ్వరుని వృత్రాంతము చెప్పుట వి 


నని విన్నవించిన న దైవ దెవుం 
డనురాగచితు 6 3 యతని కి ట్లనియె 
“నందికేశ్ష్ణరునకు నాకు నొక్కింత 
సందు లేకునికి నిస్సందేహ మగుట 310 
సీతని: బు _తెంతు ; నితనిచేం బరమ 
పూతమై లోకంబు బోధంబు వడయు.” 
ననవు(డు గిరిరాజతనయ (ప్రాణేశు( 
గను (గొని ముకుళితకరకంజ యగుచు 
“నందికెశ్వ్యరునకు నాకు నొక్కి_ంత 
సందు లేకునికి నిస్పందెహ మనుట 
భక్త కతను6డ వై పలికిన విధమొ ? 
వ్యకి కిగా నత న్‌ స్‌వై యన్నవిధమొ 
యానతి యిమ్మని యంబిక యడుగ 
నానారదు(డు విన నభవు6 డి టనియె : 320 
“అగు నగు నట్టిద యంబుజనే త్రి | 
తగుందణు భకె కతను(డ న ట్లగుదు( ఫ్‌ 

చె ప్పెద వినుము విశేష మింకొకటి : 

టా నత6 డని తర్కించి చూడ 

న్‌. మనియెదవేని వినుము 
తామరసానన : తత్కథాయు క్తి CF 


ప్రథమాశ్వాసము 13 


__: శిలాదుని తపస్సు క 


యాది ననేకయుగాలనా (డు 
నాదరికమున శిలాదు6 డగంగ( 
దాపసముఖ్యుండు దవ మునరించె ; 
గ్రీపర్యతంబు క్‌ రృత్యభాగమున 6 సప!) 
నూ 
గందమూలాదులు గాలియు నీతు 
నిందురక్కులును దినేశరిళ్కులును 
నాహారముగ. (దికోట్యబముల్‌ సలిపి, 
సాహానంబున మతి శ తకోటియే (డు 
లావంతశిల తన కాహారముగను 
భావించి ఘోరతపం బరి జేయ 
అననే 
నతనికి( (బత్యకమె యేము నిలిచి 
నా 
“మతి నిష్ట మెయ్యది మము వేడు” మనిన 
న తతీ నతడు సాజాంగుం డె (మొక్కి. 
వావ ల వక్‌ అ 
చి తంబులో6 (బీతి సిగు రొ త్తి నిగుడ 9 40 
““సర్వజ 1 పశుపతి $ సొంకర । సెల 
ఖా 
సర్వ లో కేశ్వార 1 శాశ్వత : సాంబ 
అవధారు వేద వేదాంతావగమ్యు $ 


శి 
శా 


ఆం కలి 


అవధారు విన్నపం బాశితసులభ : 

శ్రీమన్మహాదేవ వ శివలింగమూ రీ! 

యేమిటి గౌజ:తయే స్వామి 1! మీక్ళపను 

నె నను నా కొక్కయభిమతం బన 

దాని వేండెద మహాోదాని | అ - 

సీయట్టివానిని నిజభ_క్తజనప 

రాయ త్త 1 సుతుంగా దయామతి నాసి 350 
మనవుడు నతనికి నభిమతారంబు 
నొనరింప నున్నంత వనజాకి : విన 
అంతట? బోవక యాశిలాదుండు 
నెంతయు భ క్రితో నిల. జాగ (మొక. 


fal 


14 


బసవపురాణము 


““యభిమతం బగు పుత్తు నరి ని తేని 
యభవ : సీ భ_క్రియం దణుమా(ఆ మస 
దక్కు_వ గలిగిన6 దల (దుంచివై తు 
సక్కు_మారునకు న వడ మె యున్న ; 
నమేని గొడుకు ని; మ్మటు న డు 
నెట్రణ నే నొల సీయిచ్చువరము మ 360 
_: శివుండు శిలాదునకు వర యొస6ంగుట :_ 
నంచు విన్నప మాచరించుడు నతని 
సంచితభ కి కి సం (పీతి టొంది 
యాదిసృష్టికి మున్న నాది యి పరం 
నాది మదీయాంశ మగు వృషభంబు 
ధర్క్మరూ పమున6 గృతయుగంబు నందు 
అశం నాల్గువా దంబుల నడచు ; 
రమణతో ( (దేతాయుగమునను ధర్మ 
మమర:గ మూ(డువాదములను నడచు ; 
జగములో ద్వాపరయుగ నుందు. బాద 
యుగమున ధర్మినియు క్రిమె నడచు: ; 870 
బొనరుచు. గలియుగంబున నొక్క_వాద 
మునను జరించు ధర్మనిరూఢి వెలయ ; 
దగిలి యమ్మాడ్కాని ధర్మన్వరూప 
మగుట లోకహితారు( డగు నట్టు (గాక 
పూని ద్వితీయశ ంభుం డనుపేరఈ 
దా నిత్యు( డె పరమానందలీల 
మాకు వాహన మై (పమథముఖ్యు 6 డయ్యు 
గోకులపతి యయ్యు (శ్రీకరమహిమ 
వెలసిన యయ్యాదివృషభేం (దు జూచి 
““నలి శిలాదునకును నందిశు6 డన 380 
బుట్టుము; స్రీవొల డె బుట్టంగవలయు 
నట్టుగా కేనొండె( బుట్రంగవలయు వ 


[(పథమాళ్వాసము 


రూపించి ధక్మస్వరూపు లె మహిచు 
దా 
నేపారు[పమథగణేం(దులం దెల్ల 
మక్కువ "పెక్కుువ మద్భ_క్రియు కి 
యెక్కువగా నీ కిచ్చినవా-డ6 ; 
గాన మిక్కిలిభ కి గలయటిపుతు ; 
అణా జు మయ? 

గాని శిలాదుండు దా నౌల ననియి ; 
నిచ్చినవర మింక నే. దప్పనేర అ 
నచ్చారు వంద మా యనుమతి (జేసి 
పటు ద్వితీయ శంభుం డన బుడమి” 

ae 
““నటిద కా**కని యానందలీల 

ఉం 

—: నందికేళ్య్వరుని యవతారము 

బుటై నయోనివంభూతు6 డె యతని 
కిటలంబుగ నందికేశ్వరుం డన; 
బుట్ర6గ య దోడనె పజ మద్చు-కి ౩ 

ర్‌ డా Sem 
పుటక యటమున్న పుజు మచ్చింఆ; 

రు ర 
పరమత తాషమృతం బయ చన్ను (ణాలు 

లు 
గురుపదధ్యానవిసురణయ వెన్న 
వేదాంతనూ కుల చెడ దొక్కు_ (బల్కు 
లాదిశివాచార మదియ వ రనము 
గాను మదీయాం[ఘికమలంబు లాత్మ 
లో నిడుకొని భ కిలోలత్వ మెస6ంగ 
బలువిడి6 బాబునేలుల నటనడుము ౬ 
ee 

జలికాల మెల బుక్కి.లిబంటి నిలిచి, 
యేకపాదాంగుష్ష మిలమీ ద మోపి, 
యాక నంబునకు ముఖాంబుజ మొగ్గి, 
వర్గంబు భోరన వటుగొని కురియ 
హర్షంబుతోడ నలాడక నిలిచి, 
మేదిని దల మోపి మీదికి రెండు 
పావంబులను నె తి, పంచాగ్నినడుమ( 


890 


00 


410 


బసవప్తరాణము 


దలచిన డెందింబు దాపంబు' బొంద. 
బలికిన నోరౌలం( బటవట6 బగుఐ'! 
జూచినజెప్పలు సుఅచుజ 6 గమద 
నేచినయెండల నెడపక నిలిచి. 

భువియు వడంక నంభోనిధు లింక 
రవిశశుల్‌ (గుంకి 6 గూర్మంబు దలంక 
దిక్కు_రీం(దులు (దుంగ దిక్కులు _గుంగ 
నక్కు_ లా దులు (గ్గ నహావతి (మొగ 
దిక్సతుల్‌ బెదర నద్దివియెల్ల నుదర 
వాక్సతి యదర నధ్వరములు సెదర 420 
కాది త ల్లడిల్ల (దిహ్మాండముల్‌ డొల్ల 
ధర నుల్క_లును డుల్ల సురలు భీతిల్ల 
నపరిమితం బైన యతివీర ఘోర 

తప మాచరించెం బజి్నితము చిత మన6గ ; 
నంత భయ(భాంతు లై యజాచ్యుతులు 
సంతాపచిత్తు లై సకల దేవతలు 

(గక్క్కున మాయున్నకడకు నేతెంచి 
(మొక్కి సొష్టాంగు లె మోడ్చు6గే లమర 
కంక దేవేశ్వర : చేవతారాధ్య | 
దేవచూడామణి 1 దేవాధిదేవ ! 480 
పరమభటారక ! పరమస్వతం(త ! 
పరమేశ : పరమాత్మ : పరమ ! పరుండ : 
శంకర ! పంకజసంభవాద్యమర 

శంకర : దురితభయంకర : యభవ | 
యత్షయ : సర్వజ్ఞ 1 యఖిలలోకె క 

రక్షక !: దత్తమఖక్ష్తయ :!: దక ౪ 

యని మమ్ము. గీర్తింప నచ్యుతాదులను 
గనుంగొని యేమును గన్నుల నవ్వి, 
“యింత సంతాపింప నే (టికి మీకు 


2 


(వథమాళ్వ్యాసము [7 


(భాంతి బొందిన వెజ్ర్‌పకుజీవులార న 440 
నందీశ్వరుడు సేయు నవ్యతపంబు 

చందంబు సూచియో శంకించి రాక ; 

చిరికి. గె కొన్నె శ్రీవ ! నీపడవి ; 

కోరునే [బహూ : స్‌ కాలడదిక వద్‌ ప్‌ 

ఓరి దేవేం(ద : నీ యొడ(౧ఐబడువదవి 

"పేదత6 డెజటు6గునే "పెక్కు లేమిటికి ? 

ననుంగాని యాతండు నావదం బెన 

మనమున6 దల౧వడు మాభ కులాన” 

యనుచు. (బసన్నుండ నె "యేను వారి 

మనముల దిగులెల మా నంగ. దలంచి 450 
యందు ( గొలిచిరా నచటిొకి. బోయి 

నందికేశ్వరు డాయ ముందట నున్న 

నత6 డంతరంగంబుసందు నన్‌ గాంచు 

గతి దేటతెల్ల యై కానవచ్చుటయు 

నప్పు డచ్చెరువు( (బహక్ష్యంబు భరి 

ముప్పిరి గొని మనంబున నుల ల్ల సిల 

నాషాంగ మెలి గి మదం(ఘికంజములు 

హృమం డై డె నెన్నుదు రిలీయంగ _మొకి_ 

యానందదాప్పపూర్తాస్యు. డై డె కలయ 

మేనురోమాంచసమ్మిశితమె 4 తనర 460 
గద్ద్గదక ౦ఠు6 యడై కరములు మొగిచి 

తద్గత చిత్తు డె తా. _బస్తుతింప 

“మెచ్చితి వరము నీ కిచ్చితి వే-డు 

మిచ్చ యెయ్యది నందికేశ్వర [ యనిన 

దరహానకాంతి వక్త్ర మున దుల్కాాడ 

నరుదొంద మాకు ని ట్లని విన్నవించె( ; 

“బెన్నిధి యుండగ మన్నడుగుదురె ? 

ని న్నాండు వేండెడు నిర్గుణ్‌ గల66 ? 


18 


ls 


బసవపరాణము 


పదవులు గిదవులు పనిలేదు ; నీదు 

సదమలభ కి (బసాదింపు న 470 
యనిన గాథాలింగనావలి నతని 

తనువు నాతనువున( బెన(గొల్సి యంత 

“భవదీయగా తసంస్పర్శన సుఖము 

నవక మెక్క._(గ వాహనం బగు మ్‌ట్లు 

ఆది మదీయవాహూనమవు నీవు 

వేదాంతనుత : మహావృషభేం(ద $ొ యనుచు; 

(బమథేం[దవదవికి( బట్రంబు గట్ట 

యమిత సర్వజ్ఞత్వ మప్పు డిచ్చుడును__ 

నంతట (శ్రీధరు( డంతట నజాూ (డు 

నంతట దే వేంద్రు. డంతట సురలు 480 
ధరం జాంగంబడి (మొకి_ కరములు మొగిచి 

శర ణంచు నందికేశ్యరుని. గీరి ౦వ 

నతడు దయామతి నల్లన నగుచు 

1నతగులొ సురలను నరవిదికంట. 

జూచె భయంపడు సురలు. దొ ల్రింటి 

యేచిన భీతివో( జూచినయట్లు ; 

శ్రీగిరినై రృత్యభాగంబు పుణ్య 

భాగ మాకే(తంబు పరమపావనమను, 

నందికేశ్వరుని పుణ్యతపంబుచేత 

“నందిమండల” మను నామంబు( దాళ్చె; 490 
నచట వరించు నభిలజీవులకు 

నిచ్చితి నపవర్గ మిందివరాక్షి : 

దొరకొను నందికేశ్వరుచరితంబు 

విరచించువారికి విన్నవారికిని 

నచలిత బుద్ది దృష్టాదృష్టసిద్ది 

(పచురవ చ శ్ళుద్ది భక్తి సమృద్ది 


ఆల్బులు, దుర్చలులు. 


(పథమాళ్వాసమదు 19 


యిట్రిద కావున నీ నందికేళు. 

డెటున్న నేన కా కేల యొండొకండె ?” 

యని యాన తిచ్చుడు నఖిలాండపతికి 

ననురాగమున జగదంబ కేల్కొగిచి 500 
య న్నందికేశు నందంద చూచుచును 

మన్నన డై వాణ మజియుని ట్రనియె : 

“రఈసిరహాంకార మీనడాచార 

మీనిరంతరభ కి యీా[(పభుకకి 

యీసిద్దపాండిత్య మీనిత్యసత్య 

మీసుకుమారత్యూ మీయాత్మతత్వు 

ముశుద్దచారి (త్ర మీపుణ్యగో (త 

మళుభాంచితమూరి యీలసతీీ_ ర్తి 

యేరికి ( గల్లునే యెన్ని భంగులను 

గారవింప6గ నీవు గానివారలకు 510 
నిన్ను ధరింపంగ నీకె కా కొరుల 

కెన్నంగ శక్యమే యీశ 1 సర్వేశ : 

అట్టిద కాక సీయంళంబు గాని 

యటివా6 డింత నీ కనుగులం బగునె 1” 

యను చున్న గిరిరాజత నయవాక ములు 

విని ముదితాత్ము( డై విశ్వేశ్వరుండు 

నారదుడెస జూచి నందికేశ్వరుని 

గౌెరవమహిమ వికభ్యాతిని వింటి ?ి* 

యనుచు నానందీళు నధికదయార్హం 

వనధి( దేల్చుచు6 గనుంగొనుచున్న యెడను 520 
వెంతయు భయము నొక్కాంతయు. జూపు 

నెంతయు సిగు నొక్కింతయు ముదము. 

దనకు భూషణము లె త నరారుచుండ 

గను6గవ హార (శుక ణములు దొరుగ 

సులభరోమాంచకంచుకితాంగు( డగుచు 


20 


బసవప్పరాణము 


దల(పున డెందంబు దటతట నదర 

మ_సకవిన్య సహస్తు( డె తన్ను. 

_బస్తుతింపుచు నున్న (ప్రభు నందికేశు( 

గనుసన్న 6 జేసన్న. గదియంగ బిలిచి 

తననిర్మల(ససాదము. గృపచేసి గ్రరి 
నెయ్యంబు( గరుణయు నిండి వెల్విరియ 

నయ్యుంబికాధవు6 డతని కి ట్ర్లనియె : 


| శివుడు నందికేశ్వరుని మ _ర మున | 
| బస వేశ్వరుండుగా జనింసం బంపుట : | 


“ఇది (శుతిన్మతిమూల మిది ధర్మశీల 

మిది విమలాచార మిది త త సార 

మిది సుమహాత త్వ ముది కృతార్గత్వ 

మదియాదిపథ మని విదితంబు గాంగ 

సీకతంబునన నిరత మై భ క్రి 

లోకంబునం దవలోకింప. బడియి( ; 

(బమథాధిపతులకు( బార్యతీసతికి 

విమలమదీయత త్రము, (బబోధించు ర్‌ 10 
'తెాణజ:గునకం౦ంాఆపఅను దెలంబు గాంగ 

నెజి6ంగించితిమి నీకు నెక్కుడు. గూర్మి 

నట్టిద ; సర్వజ్ఞు డనుపేరు నీకు 

నిట్రట్లు నావల దెల్లచో. జిల్లు 

గాన యామ రధ్య్యలోకమ్మున కరిగి, 

పూని ద్వితీయశంభుం డన మహిమ 

వ్యక్తి క్‌గా లోకహితార్గంబు సకల 

భ్‌ _కృహితార్థంబు సరమార్హముగను 

మావినో దార్దంబు మ ర్త్యంబు( బరమ 

పావనంబుగ ( జేతుం. బసవ. డన్పేరా” 550 
నావుడు( గేల్కోడ్చి నందికేశ్వరుడు 

దా విన్నపము చేసె దేవదేవునకు : 


1. 


[ప్రథమాశ్వాసము 21 


“మీయాజ్ఞ . దలమోచి మెయికొని పనులు 
సేయుదు న న్నింత నెప్పంగ నేల? 

మ ర్యలోకమునకు మతి వేజె యొక (డు 

గర యున్నా6ండె లోక(తయవరద | 

ఇం దున్న నసేమి*నా కం దున్న నము? 

యొం దున్న నేమ? నీయంద నాయునికి_” 

అని విన్నవించిన యానందికేశు 

వినయో కులకు జగద్విభు( డిట్రులనియె వ 560 
“గురులింగమూ ర్తి. జేకొని వచ్చి యేన 

పరమత తా వ్వర్హతత్పరు( జేయువా డం. ; 

(బాజలింగంబ నె (భాజిలి సీదు 

(పాణాంగముల నొడ(బడి యుండువా(డ ; 

రూఢిగా జంగమరూపంబు. దాల్చి 

వేడుక నిను. గూడి విహరించువా(డ(; 

దనుమనో ధన ములు 1 దారవోకుండ. 

దను. జేర్చికొనువా (డ నన:గి పెనంగి ; 

నాపాణములకు 6 (బాణం బగుచున్న 

నా(పమధథులకు( [బాణం బగు నీకు 570 
నాకును సం దొక్క_నా(డు లేకునికి 

నీకు దెల్లముగాదె లోకపావను(డ 1” 

అని యూజడిల6 బల్కు. నాశంకరునకు( 

దనువెల్త జేతు లె తా (మొక. నిలిచి 

“విన్నపం బే. బనివినియెద”* ననుచు 

న న్నందికేశు(డు సాష్టాంగ మెరంగి 

(పసమధథసన్ని హితు( డె (భాజిల్లు శివుని 

నమిత లేజోమూ రి నాత్మలో నిలిపి 

నరలోక మల్లదె నా నింతనంత 


ప్యర్తము గాకుండ 
థి 


బసవపురాణ ము 


నరుదెంచె రయమున ;,నంత నిక్క_డను ; 580 
గురుతరం బైన శ్రీగిరి పశ్చిమమున 

నరనుతం బగుచు( గరాటదేశ మన 

గడు నొప్పు నందు. (బభ్యాతసద్భ కి 

సడి సన్నహింగుశేశ్వరభాగవాటి 

యను న(గహారంబునందు విఖ్యాతి 

మనుచుండు మండెం(గ మాదిరా జన6ంగ ఫ్‌ 

నతని సరమసాధ్వి యతివ మాదాంబ 

సతతశివాచార సంపన్న ధన్య 

1కొ తడి నెల్లను గాండొక్కా వెద్ద 

యు త్రమురాలు ధర్మో పేతగా(తి ; 590 
యెల్ల వారలక ౦ మొల్లంబునందు 

నల్లవో యనుజీవనంబున( బొదలి 

కొడుకులు లేమికి( గడు దుఃఖి యగుచు 

వెడనోము లన్నియు వేసర నోమి, 

యాద్యులు వొ త్తంబులందెల్ల వెదకి 

“హృద్యంబుగా నందికేశ్వరునోము 

కామ్యార్థ సిద్దికి ( గారణం” బనుచు 

సమ్య(గ్వత స్థితి సతికి. జెపుటయు 

నమ్మహాత్ములు సెప్పినట్లుగా గుడికి 

నిమ్ముల6 జని నంది కేశ్యరు! జూచి 600 
సర్వాంగములు ధర సంధిల్ల _మొక్కి 

“సర్వజ నందికేశ్వర । దయాంభోధి £” 

యంచు! (నుతి చేసి యతిభ క్రి (మొక్కా 

యంచిత వతచర్య లాచరింపుచును 

నిమ్మల సోమవార మ్మాదిగా6గ. 

దొమ్మిదిదినము లుత్సుకవృ త్రి నోచి, 


Es (రూ. కొడి) పతి వతానమూహము, 


[పథమాళ్వాసము 28 


మఅునా(డు నందిని మజ్జసం బార్సి, 

గులు లైన చందనకుసుమంబు లిచ్చి, 

మె తనివస్త్రముటల్‌ మెయినిండ? గప్పి, 

యు త్రమాభరణంబు లురుగజ్జియలును 610 
నందెలు గంటలు నలవడ.: గూర్చి, 

పొందుగా6 బసి(డికొమ్ములు గొరిజియలు 

వెట్టి, ఫాలంబున( బట్టంబు వెలయ: 

గలి, నందికి నలంకారంబు సేసి, 

యక్షతధూపదీపాదు లొనర్చి, 

యాక్షణంబున 6 బంచభక్షముల్‌ కుడిపి, 

పసులగంబు ముందట (6 (టోవుగా. బసు 

పులకండమును నెయ్యి గలిపి యర్చించి, 

పరమమాహేశ్యార (పతికి నెల్ల 

బరికామ మంద సపర్యలు సేసి, 620 
“నందీశ 1 నందీశ : నవనందినాథ : 

ఇందుకళాధరు నెక్కు_డు (గుట్ల కి 

నాయన్న ! నాతం(డి: నాయాలమే (ఊడ : 

సీయట్రిసద్భ క సీయట్టిపుత్రు 

క్యాతిగా నొక్క_ని( గరుణించితేని 

(పీతి యెలర్చ నీపే రిడుదాన” 

ననుడు నప్పుడు మాదమాంబకు నంది 

జను లెల్ల నెటు (గ (బసాదంబు వెట్ట 

నకుు.న మోమున నా పసాదంబు 

మక్కువ నెకొ_ల్సి మతి మౌొళి6 దాల్చి 630 
(మొక్కి. నిజావాసమునకు నేతెంచె ; 

నెక్కు_డు శుభచేష్ష లెదురుకొనంగ 

నంత నెప్పటెికంజు ననురాగరసము 

వింత వేడుక వుటి "వెల6ందియు.6 బతియు 

లీల వరిల్ల, ము న్ఫూ లోకమునకు 


న్‌ శీ 


ls 


టె సము కు రొ తం 


బాలేందుశేఖరుపనుపన జేసి 

వచ్చిన నందికేశ్వరు. డాత్మలోన 

నచ్చెరువంది తా నరుడెంచువనికి 

ననుగుణంబుగ6 దన్ను దనయుని.6 గాగ 

వనజాక్షి నో మె స మసి చెప్పవచ్చు. : 640 
దల (చినకార్యంబు దలకూడె : ననుచు 

వెల (దిగర్భమునC (బవేశింప, దడవ 

మగువ కంతట నెల మసలె* దోడోన 

తగ గర్భచిహ్నృముల్‌ దా నంకురించె - 

నమృతాంళు డగు పుత్తు. డతివగర్భమున 

నమరి యుండుట నొక్కా యా(కలిగాదు ; 

జలజా కిక డుపున సద్భ కి రుచికు( 

డలరుటనో రుచు లరుచు తె తోంచె; 

బాండురాంగునిమూ ర్తి పడ .తిగర్భమున 

నుండుటనో 1 వెలరొందె మెదీ,గ ; 650 
పడతి శీలపు*జూలు a క 

నొడ(బడ' కునికినో యోకిళ్లు వు; 

[(గాలుచు సుతునిరాకకు నోరు చెజచు 

లీలనో సతి కావులింతలు వుమై ; 

శివమూ రి దనకు లోనవుటనో తవిలె 

శివయోగని[ద నా6 జెలువకు నిద; 

కాలకంధరుమూ ర్తి గడుపున నునికి 

నో లలితాంగి చన్మొనలు నల్బెక్కె6; 

బెనుపుగ శివమూ ర్రి వనిత గర్భమున 

దనరనో నడుము పేదతిమి వోనాడె ; 660 
యోగీం|దహాంసు. డయ్యువిదగర్భమున 

రాగిల్లుటనొ నడ వేగంబు వదలె ; 


వెల్ల నయ్యె. 


ఇ శో 


పథమాళ్వాసము 


{3 
wt 


[ga 


ననగ మానినిగడ ఛ మంతకంతకును 
నినుపారి పన. "పెనుపారి పొదలి 
నవమాసములు నిండ నందీశమూ ర్తి 
నవక మె కడుపులోనన మవ్వ్యుమొందె, 
జనని గర్భ్చావాస మను గుహాంతరమ 
తననమాధికి సుఖస్తాన మె పరగ 
సిద్దపద్మాసనాసీనత నతివి 
కుద్దాత్ము. G భూత శుద్రకి ( జొచ్చె6(; 670 
గడవ నూకుచు నుదకము( బాలి (జల్లి 
యడర నెబ్బంగినో యగ్ని దా నేర్చె ఫ్‌ 
బూది దా రాంజదు పొగయదు తాను 
నూఈ6దండు ముట్రించె నొక్క_దిపంబు వ్‌ 
నొవ్పుదీపమున ( ay నున్నయిలై ల 
గప్ప గాలకయుండ. గాల్పె లోపలన ; 
“యిల గాలు మోపండు నిట్టెబిఢడ ండు 
గల(డమ్మ 1” యనుచు శ(తులును ము[తులును 
దమతమ పట్లను దా రుండ నోడి 
(భమితు లె కనుకని(6 బాజబుచునుండ 680 
నచ్చుగా6 దా6 జొదళాబంబు 6 గడచి 
వచ్చి (తికూటంబు వసుధపై నిలిచి 
సచ్చరి(తత సు పసర్పుంబు. జోంపి 
(కచ్చుజ షడ్రళకమలంబు నాంది 
కర మరి దశడళకమలంబు( బొంది 
పరగ ద్వాదశదళపద్మంబు ( జెంది 
షోడశ దళపద్మసురుచిరసాఖ్య 
(కీడావిలోలు. డె "కేరియాడుచును 
దాఃటి యాద్విదళపద్మంబున6 దన్ను 
నా(టించి సచ్చిదానందంబు నూని 690 
చను నధోముఖ మగు షట్కామలములు 


బసవపురాణము 


మునుకొని యు టూర్‌ ర్హ్వ్రముఖము లై లె తనర 

నిశ్చలకోదండ నిజగతి నున్న 

పశ్చిమనాళ సంభవ మైనయట్రి 

సాదంబునకు జొక్కి.. నగముపై మొక్కా 

మోదంబునకు 6 జిక్కి వ న నిక్కి 

సరినూ ర్వముఖసహ _సదళాంబుజాత 

మరయ' నధోముఖ మె మించి వెలుగ 

దివ్యు (6 a షోడశాంత వ్యోమచం [ద 

భవ్యసుధాపానపారవశ్యమున 700 
నాతతంబుగ( బరంజ్యోోతిస్సకరూప 

యె తనవెలు(గ వెల్లి వెలుచుండ ( 

బలుగుణా (పతిమగర్భంబు లో పలను 

'వెలి.గెడుదీపంబు విధమునుబోలె( 

బాండురాంగం బెన పడ (6తిగర్భమున ( 

బో (డిగా వెలు(గుచు( బుతు డీ కియను 

దగిలి శివధ్యానత త్పరత్యమున 

మొగి? దల్లికడుపులో మూ (డే(డు అన్న 

నుత భరా|[కాంత యె మతి (శమం బంది 

సతి దొంటి నందికేశ్వరుగుడి 'కేంగి 710 
“రోమములు గీములు వేముల. గలిపి 

సీమర్వు సొచ్చితి నిఖిలలో కేశ : 

మటు (గుసొచ్చినయ ట్ల మన్నించి నన్ను 

మెఅుయింపు సుతు నీగి మె అయ్యె నేడు 

పున్నాంబు సేసిన పొల(తులు నెలల 

నెన్నయ( దొమ్మిది మాచి కున్నల. గండు ; 

అలన మూండే(డు లయ్యెన న్నింత 

యల్లట పెప్రె దోయన్న : నే నెణు(గ 

దుర్భరం బె ఐ న యీాయర్భకు వలని 

గర్భంబు కర్క_టిగర్భంబు వోలె 720 
నరయంగ సీయిచ్చు వరములు సాలు 


పథమాశ్వాసము ol 


1 నెరివు మాన్సింపవే యేమియు నొల్ల 

న న్నెంత శకెతుకో నున్నదో కాక 

యెన్న (డు వందుమే యిట్రిగర్భముల ఫ్‌ 
ననుచు దా నచ్చోట నచ్చోట నిలిచి 
తనువు శమంపడ( దనయింటి కరిగి 
పాన్పు పై నుస్పని పరితాప మంది 
తన్పుగా నార్హరిచందనవారి దో గి 
నెవమున( గనుమూసి నిద బొందుడును 
నువిదకు( గలవోలత నుక్షవల భు(డు 730 
2 జంగమలింగవేషం బొప్ప6 దాల్చి 
యంగన కి ట్రసి యానతి యిచ్చె : 
“నీమనసాపంబు నీవగ మాన్ప. 

గా మించి వచ్చితి. గమలాయతాక్షీ : 
సీకడ్పుతలో నున్నయాకుమారుండు 
లోకపావనమూ ర్తి గాక కేవలు(డె ? 
యాదివృషభము శిలాదునికొడుక ; 
యాదేవడేవుని యానతి( జేసి 
భ_క్తహితార్హ మై (పభవించు నీకు 

వ్య క్తిగా( జప్పితి వగవకు మింక( 740 
బు'కుడు 5 బుత్రుండు ; పుట్ట*గ( దడవన 
"పెటునూ బసవ6డ న్పేరు 'పెంపారి” 
నని యానతిచ్చిన నంత మేల్కా_ంచి 
కనువిచ్చి చూచుచు. గాన శెవ్వరిని 
“రత (డు మననందికేశుండు దాన 
యతెంచె( గానోపు నింతయు నిజము 
1బదికితి ; నాజన్మఫల మెల్ల నేడు 


. బాధ. 2. చరలింగము ; జీపరూపసమునం జిరించు శివుడు ; శివభ కుడు; జంగమ 


జంగమ లింగశబ్దములు కేవల శివభ క్రవాచకోములుగ నే పూర్వవాజ్యయమున నుప 
యుక్తము లెనవి. 


బసవపురాణము 
తుదము శై ** ననుచు సంతో షాబ్టి 6 దేలి 
చెలులు జుటములు నచ్చారువంది వినగ 
గలతెల( పా గడువేడ్క_6 డెలిపి 750 
యున్నెడ(_గోమలియుడరంబు లోన 
నున్నమహాతునిహృన్నలినంబు 
దాన యె వెలింగెడు తత్పరంజ్యోతి 
వాని6 (బటోధించి “'వచ్చినపనులు 
మజచితే'” యనవు(డు నెణి(గి సద్భక్తి 
1 యఅుకువ గాకుండ సాష్టాంగ మెరంగి 
(ప్రీతి. బుత్తుండు మోడ్పు. జేతులతోడ 
నాతలి గర్భుంబునం దుదయింబె ; 
నర్గోదయమునంద యతనితో నున్న 
యనర్రందుమొళ గుపాకృ్ళతిం దాల్చి 760 
యంగంబుపె 6 గడు సాంగంబు గాంగ 
లింగసాహిత్యంబు లీల నొనర్చె ; 
““వచ్చిన (తోవ యెవ్వరు6 గానకుండ 
నెచ్చోట నుండియో యేతెంచె. దపసి 
యిది యేమొకో |” యని యింటివారెల ( 
బదరుచు నంత వి(భాంతు లె చూడ న్‌ 
ముడిచినమడుపు6 గెంజడముడినడుమ 
మృడునిచందంబులు వెడవెడ దోంవ. 
గట్టిన వెలిపొ త్రి కచ్చడం బెందు. 
బుట్టనిరుదాక్షభూషణంబులును 77h 
రాగికుండలములు రత్నకంబళియు 
యోగదండంబును నొకచేత గొడుగు 
బూది బొక్క_సమును బొలుపారుమేను 
బూదిపై నొప్పు (తిపుం(డ రేఖలును 
దళశతళ మను మెర్లుపలువరుసయును 
1. తక్కువ. 


1. ఇచ్చటి. స జీర్ణవస్త్రములు దాల్చు పరివాజకు6ండు. (అచ్చటి సంగమెళ్వర 


ts 
jm 


పథమాశ్వాసము 


గలయ నొ _తిన వాలుగడంబు' దసర 

దపసులరా జొక్క_త పసిచందమున 

నపుడు మాదాంబకు ననురాగ మెస6గ 

1 “నిల్ల 2కప్పడిసంగ మేశ్వరం బందు 

నెల్ల ప్పుడును నుని ; యెట్లు లంపేని 780 
యేను గూడలి సంగమేశ్వరు పేర 

కాన యాగుడి లోన( గదల కుండుదును ; 

నాకొడు కొక్క_జన్మమున నితండు ; 

లోకహితార మె నీ కుదయించె( 

గాన వచ్చితి జూడ౦గా ; సీభవమున 

కేన చూ గురు'డ నిం కిటమీ/దటికిని 

సీనందచునకు లింగానర్చితంబు 

లాన సుమీ యించుకంతె న గుతుప 

ననుచు నద్భశ్వ్యుC డె యరిగ నతండు. 

మనసిజహరు(డు దాః; జనంగ నంతటను 790 
బాలార్క్హకోటుల (ప్రభలు గీడ్పఅచు 

బాలునితేజంబు వర్వుట 6 జేసి 

సూచీముఖం బైనం జొనుపంగ రాని 

యేచినతిమిరంబు నెల్లమానవుల 

యజ్ఞానతిమిరంబు నావంత లేక 

విజ్ఞానమయు ( గని వేగంబ పాయ 

వేగక వేగినవిధ మెన6 జూచి 

రాగిల్తె నిఖిలంబు రవి ౩పాంగ ముడిగ 

జననియు జనకుండు సత్పుత్రు. జూచి 

యనురాగర సవారి ముని (గి యాడుచును 800 
భ కుల ( విలువంగ( బనిచి యిర్వురును 


క్షేతమందలి శివలింగమునకు కప్పడి సంగమేశ్వరుం డని వ్యవహారము. 
3. [వభ ; పొంకము. 


30 


బసవపురాణము 


భకి( (బణామ మేర్పడ నాచరించి, 
యిమ్ముల సింహాసన మ్మిడి, తతత 
అమ్మ విభూతి పఏడ్యమ్ము లర్పించి, 
పాదోదకంబులు వట్టి మై( గడిగి, 
బూది ఫొలంబున6 బూసి మై జలి, 
పంచమహావాద్యపటలంబు లులియ 

నంచితాగణ్యపుణ్యాత్కు( దత్పుతుని 

బసవ నామం బిడి, పతియును సతియు 

నెసక మెక్క_(గ నున్నయెడ *_గుమారుండు 810 
వెనుక జీ(కటి యుండ. దన కేటితేజ 

మనుగతి దిపంబు6 గను గొని నవ్వు ; 

సన్నుత లింగ పసాదమగ్నతన 

యున్నటు చనుగుడ్చు నూరక యుండు ; 

$ివసుఖొమృతమును జే. (గుమ్మరించి 

చవి సనూచుమాడ్కి హస్తము షం అ జం ౪ 

శివపదధ్యానని శ్చేష్టితావస్త . 

దవులుచందంబున.! దా వెఐం గందు; 

బిలివిలిసంసార దుల బాజం దోలి 

చెలగి యాడెడుగతి( జేతు లాడించు ; 820 
మాయా (పపంచంబు డాయంగనీక 

పాయ ( దన్నెడురీతి( జాదంబు. తారు 

వడి మొయి( దనపూ నివచ్చినపనులు 

దడ వయ్య ననుచు నుల్కెడుభంగి నులుకు ; 

భవు( బాడ నానందబాష్సంబు లొలుకు 

పవిది నేడుచు. గను:గవ న(శు లొలుక ; 

భవబాధలకు 1 నగపడి మొఖ'వెటు 

భవుల కు య్యాలించుభాతి నా. 3 

నొడయలయడుగుల( బడి మొట ల్వెట్లు 





1. 


లోనయి, 


(ప్రథమాశ్వాసము 81 


వడువున( బుడమిపై ( బడి బోరగిల్లు ; 830 
నిం 1మజఅపడ నిర్మలశివభ కి 
తలయెత్తువడువున దా( దలయెతు న 
నరు దొంద!. బద్మాసనాసీనవృ తి 
బొరి నభ్యసించుపొలునం గూరుచుండు! ; 
బూని ద్వితీయశంభుం డను నంది 
నే నను భావన నిల. దో(గియాడు ; 
నావీరమా హేశ్వరాచార మెల్ల 
(_టోవయి ఐల్చినపోల్కి. నిల్చుండు. ; 
గడ(కతో నాదిమార్షము దప్పకుండ 
నడుగిడులీల: దప్పడుగులు వెటు ; 840 
మలహారు. బేర్కానుమూ(త గదదడము 
Un) 
అలరుక వడిం దొక్కు(బలుకులు వలుకు 
బల్లిదు ల్మాశవభ కులే యనుచు 
(గేళ్తువాజలుచు నాడ్నుకియ( బాజీ యాడు ; 
నంత_వినోదంపుటాట[పాయమున 
సంతతంబును శివార్చన మాచరించు ; 
బుద్దు ఇజుంగు లేంబురులు (పాయమున 
సిద్దంబు భ కుల శివునిగాం దలచు ; 
సర్వోజ్ఞు€ డై డె న వృషభమూ ర్రిగాన 
సర్వవిద్యలు సహజంబ పాటిల్ల 850 
గతభ కి కియు కుం డై గర్భాష్టమమున 
సుతు నుపనయనంబు కుభముహూ రమున 6 
జేయుదు నని తోద్ద( జిడిముడిపడ (గ, 
నాయెడ బసవ. డి ట్రనియెం దంశడికిని :___ 


సే బసవేశ్వరుండు వడుగు వల దని తం(డితో వాదించుట :__ 


“వడు గని యిది యేమి గడియించె దీవు ? 
జడు 6డ వెట్లయితి వీశ్వరుని. గొల్చియును ? 
బరమాత్ము గురునిగా (6 బడసి దుర్నరుల 


1. మజుగువడ ; తార్మాజయిన. 
యె 


బసవపురాణము 


గురు లని కొలుచుట సరకంబు గాది ? 

గతపూర్విజన్మసంస్కారు( డ తలప 

విత త ద్విజతషంబు వతితంబు గాది ? 860 
నిర్మలగురుకృపాన్వితజన్మునకు 6 

గర్మజన్మం౦ంబు దుష్కర్మంబు గాది ? 

యగ్గురుపాదంబు లర్చించునతని 

కగ్గిలో హావి వేల్పు టది దప్పు గాదె? 

మలహరాత్మక మగు మం(తంబు” గజచి 

సలుమం[తములు గొన౮6 బాపంబు గాదె? 

శూలి భకుల కెతుకే లది 1 (తాటి 

మాలల కెత్తుట మతీ తప్పు గాదె? 

కర్కపాశంబు లొక్కాట.6 దెగ నీల్లి 

కర్కంబు(త్రాళ్ళు దాం గట్టుకో( దగునె ? 870 
రుడదాతభసితాదిము(దలు దాల్చి 

క్షు[దము[దలు దాల్బ! గూడునే చెపును ? 

యీరీతి6 2 దాటికి దూర మై యున్న 

వీరమా కేశ్వారాచారదీక్షితుని 

నిర్మితో భయకర్మనిర్మూలు నన్ను. 

గర్మాట్టి ముంచుట ధర్మమే నీకు: ? 

(గచ్చుణ 6 గన్నుల: గానవు గాక 

వచ్చునే బసవవి వడుగు సేయంగ 

(బహ్మశిరోహారు. (బమ థై కవంశ్యు 

(బహ్మవంళ్యుం డని భావించె దెట్లు ? 880 
జాతిగో _తాతీతు సద్దురుజాతు 

జాతిగో_త(కియా[శయు. జేసె దెట్టు 2 

లకులస్టు ( డె యున్న యభవుని భక్తు 

నికి నేకులం బని నిర్హయించెదవు ఇ 

కావున నెన్నిమార్లములను వడుగు 


క కర్కపాశళజద్దు లయిననిచులు. శి. కర్మపాళశమునకు. 


పథమాశ్వ్యాసము లీవ్‌ 


గావింప6గా రాదు కథ లేదు చెప్పు cad 
ననవు(డు దం(డి యి టనియె. బుతునికి : 
౧ Bey 
“వినవయ్య 1 బసవయ్య ఖ్‌ వి_ప్రమారంబు 
శ్రీ 
నాగమవిడి( బదునాలుకొర్మంబు 
లాగర్భసంస్కార మాదిగా6 గలవు ; 890 
వానిలో నొక(డైన నూన హూ 
కానేరం డాత. డ(గకులో తముండు ; 
అందు విరుద్ద మెయ్యది ? రుదగణము 
నాంది ముఖ్యం బుపనయనవూజకును 
బనుగొన (6 [బణవంబు భరుండే దెవ 
ళ్‌ యై 
మనుటయు మం(తంబు ; నటును గాక 
సపెటినసూ(తముల్‌ ఖీమసర్పుములు, 
చం 
పట్టినపా _తంబు (బహ్మాశిరంబు, 
పాలాశదండంబు వంకజోదరుని 
కోలెమ్ము, దలచుటుకూ (కటుల్‌ జడలు, 900 
నతితిక్భషాజిన మది గజాజినము, 
“నద 
వజలు మేదావియే నెజిభూతి గాంగ 
కారుడు భిక్షాటన మాచరింపంగ 
నరిగినవెష ముంహపార. దాచ్చినను 
నన గాని బాహ్మాణు (డు గాం డనిన 


నిట్లు విరుద్ద మే యీశు భక్తునకు 2 

వడుగు చేసిన భ క్తి వట్టిపా టగునె ? 

నొాడువరిత నమున 6 గడవ నాడెదవు. 

పసిబిడమాటలు పనియు లే దింక 

సతలక చేయుమీ మాచెప్పినంత ; 910 
యిట్టిచోద్యంబు లే మెజు6గ మేనా6ట6 ; 

బట్టి 1 మాకొడుపున( బుట్రతికాక 

“పాలు గల్లుసుపుత్తు బడసితి యముంక 

మేలయ్యె' "నని యేము లీల నున్నెడను 


బనవపురాణము 


బుట్లినా (డ కులము పురులు వోనాడ 

నెట్టయ్య : తల చెదు పట్టి మాయయ్య | 

కులదీపకు (డు పుట గులము వర్ధిల్లు (6 = 

గులనాపకు "డు పుట( గులమెల చుంగు(; 

గులమున కెల్లను గుద్దలి. గంటి 

"వెలి సేయ లే నన్ను విప్రులు విన్న ? 920 
నిన్ను ( జేపట్టి యనీతిమై( గులము 

చెన్నంటి ! పోనాడి చెడ నెట్టు వచ్చు ? 

యు క్రి సెప్పితి మిప్పు డొల్లవె తేని 

భ_క్రియు నీవును బడట్లు సడుము__” 

అని నిమురో కుల నందంద పలుక 

విని పొంగి బనవ౭డి ట్లనియె గోపమున : 

బాహ్మ్యాంబు భ_క్తియు( బలికెదు కూడ 

బ్రాహ్మ కంబు వేజెదర్శన మయియుండు ; 

చేజెదె వంబును, వేజె మం (తంబు, 

వేజె యాచార్యుండు, వేజె వేషంబు, 980 
భాకనంబు వేణి, బాహ్య (క్రియ ల్వేజె, 

మానుగా నాచార్యమార్షంబు వెజె ; 

కాదేని నగ్నిముఖము, (బహ్మశిరము, 

నాదిరుదు6డు శిఖ, హరి యుదరంబు, 

(సాణాదివాయువు ల్పా9ణంబు, యోని 

కోణి, దా శ్వేతంబు సూవె వర్తంబు, 

నసమాకువిధమె గాయ (తి? సాంఖ్యాయ 

నసగో(త, మిరువదినా ల్లక్షరములు 

దానికి, మతి (తిపాదంబు, షట్కు_కీ, 

పాన తొండును గావు పంచశీర్షంబు 9 40 
నని చెప్పు(గాదె మీయాజ్జికంబులును - 

వినుము దైవం బది వే శానొ కాదొ ? 

కావున నిదియు సాంఖ్యాయనమతము 


[పథమాళ్వాసము 85 


దైవం బన(గ లేదు తా బహురూపు, 

దాని కాచార్యుండు ధరం గర్మజడు:డు, 

దానికి మం|తంబు దాను గాయి, 

(వతిదిన [కియ కర్మబంధంబు న 

మిత రేతరము మోక్షహాతువే తలప 2? 

నది కాక షడర్శానాలిత మెన 

మదనారినద్భకి . మార్లంబు వినుము : 950 
(కుతి “విత శ్చతుబుతి” యంచు. బొగడు 

సుతుల మీతి యతిసూక్ష్మరూపంబు 

ఆదికి నాది నిత్యానందమూ ర్తి 

శ్రీ దివ్యలింగమూ రియ సుదై వంబు క 

నట్టియీోశ్వరు నాత్య( బట్టించి చేత. 

బెట్రంగ ( జాలిన పృథుదయామూ ర్తి 

(పకటింప “నగురో రధిక” మనం బరగు 

సకలస్వరూప మాసమయనద్దురు డు 

మం[తంబులకు రాజమం[త మై "వెలయు 

మం|తంబు దానికి మణి షడక్షరియు 960 
భవదూర మగు జటాభసితరు[ దాక 

సవిశేషమోకానుసారి వేషంబు 

భువి జన్మపాపాఘభూజకుఠార 

మవిరళనత్కి 9యాల్టాంగసద్భ క్త 

సందర్భానంబుల సకలపాపములు 

డిందు మోతొంగన వొందు6 ; గావునను 

నిది ఫలపా ప్రి యిం కిట మీ6ద లింగ 

పద సేపనో త్య ష్షభవ్యసౌొఖ్యంబు 

ఫల మిట్టి దని చెప్ప భావింప (_శుతుల 

తలమె జీవన్క్ముకి_ తత్తా్వాత్మకంబు - 970 
కావున వేజె మార్గంబుగా( జూడు 

భావింప (బాహ్మ్యాకంబు భవునిభ క్రియును క 


86 


బసవపరాణము 


గలవం[(డు దర్శనంబులు నాగ గొన్ని ; 
కలిసియుండునె మున్నాకండొకి (6 డందు 
దర్శనంబులు గల్ల( దల(చిరేనియును 
దర్శనం బది వేజె తత్వరూపంబు ; 
అప సీశ్వరపదత ల్రీయసౌఖ్య 
ఫలకారణ మె కర్మపాశబంధంబు ? 
నిటు గాక యుభయము నేక మందేని 
యటుగాదు వో నిటలాతుభ కునకు 980 
wee నన్య దేవతాస్మరణమా (త మున 
నిరువ దెన్మిదిగోట్లు నరకంబు లొందుి 
నన (_శుతు లందును వినర ? చాపనికి 
దినక రపావక దిక్రాలకులను 
హారివిరించ్యాదుల నఖిల దేవతల 
ధర మూ(డు సంధ్యల6 దాం గొల్వవలయు(; 
గొలువక తక్కిన. బొలిసె _(బాహ్మ్యంబు ; 
కొలిచెనేనియు భక్తి వొలిసెం గావునను 
బాహ్మాణు( డేనియు భక్రు( డె ట్రగును 7 
బాహ్మణు( డె ట్లగు భ కుం డేనియును ? 990 
మావిడి వీజంబు మహిమీ (ద విత. 
గా వే మగునె పెక్కుగథలేమి చెప్ప ? 
సహజలింగై క్యనిష్టాయు క్రి భక్తి; 
బహు దేవతాసేవ (బాహ్మణపథము ; 
కులసతియట్లు నిశ్చలయు క్తి భక 5 
వెలియాలి యట్టు లవ్వి(పమార్గంబు శ 
కాదేని నందిముఖ్యసితి గొలిచి 
యాదిదేవు(డ _దెవ మనుమం (త మెతి గి 
తారు(ద కం దాల్చెనేనియును 
వారక యట్ల తా వంర్తింసవలదేి ? 1000 
పతే ఆ = పెన సర్వేశ్వరు: డుండ ఈ 
పష. . గొల్వ6 బాడియే చెపుమ ? 


[ప్రథమాశ్వాసము 87 


కాన యిన్నియు: జెప్ప (గా బని లేదు 
దాన సందియమె గౌతముని దధీచి 
వ్యాసుని కాపంబు వహ్నిప్నాలెన 
భూసురులకు భక్తి వొలుపొంద నగునె ఇ? 
యురవడిచేసి భ క్యు _(దేకము-ను 
బరమార మెడలంగ” బలికె నా వలదు; 
ఇది శుతిన్మృతిమూల మేకాని యొండు 
1 పదకవాదం బని భావింప6 జనదు; 1010 
కర్కమార్లం బగు6గాక [బాహ్మ్యంబు 
నిర్మలశివభ క్తి క్‌ నిష్టితం బగునె ? 
ఇట్టె బ్రాహ్మాణమార్ష మిది దథ్యముగను 
బట్టే యాడెద వేని పనియు లే దింక(; 
నాకుతు వెంచిన కోకిలపిల 
కాకుల. బోలునే కావుకా 'వనుచు; 
నెక్క_డితలి మీ రెక్క_డితం|డి 
ఎక్కొ_డితోడు ధర్మెతరులార' ! 
చెన్నయ్య మాతాత చతు తండి 
పిన్నయ్య కక్కయ్య విడ న ననుచు 1020 
వేడుక సద్భ కి విధి నుండువా-డ ; 
నేడుగడయు మాకు నిది నిక్కు_వంబు ; 
మీయంత నుండు(డు మీరును, నేను 
నాయంత నుండెద వేయును నేల ** 
మలై బసవేశ్వరుని రది నలా 
రాం 
యనుచు సహోదరి యగు నాగమాంబ 
యును దాను నచ్చోట నుండ. గా దనుచు 
నరుదెంచ మతి 2 ఫణిహారియింటికి ఏ 
నరు లిది స పోద్య మనంగ నంతటను 


వడుగున కని మున్న వచ్చిన యతడు 
పడ(తి మాదాంబకు భారత సజను (డు 1080 


ls వ్య రవాదము. Pia (ఆయూరియందల్సి శివాలయమునకు. 


88 


బసవపురాణము 


పాండురాంగుని భ_క్తిపరు (డు బిజలుని 

బండారి బలదేవదండనాయకు (డు 

“శివభ క్రునకు౬ బెండి సేయదు౮గాని 

భ వికి నీ" ననుతొంటిబాస. దలంచి 

“ఇట్లిభ కున కిప్పు డక నాకూ (తు 

నెట్రివానికి నిత్తు నింక నే” ననుచు 

బసవకుమారునిపాలికి బోయి, 

యెసక మెస(గ గూంతు నిచ్చి తా (మొకి_ 

హ్హా బిడ్‌ ( జేకొని నన్ను రక్షింప 

వే బసవన్న | మాహేశ్వరతిలక 1” 1040 
యనుచు (కార్హన చేసి యాబసవయ్య 

యనుమతంబున 6 బుధ మభిరమ్యముగను 

మకరతోరణములు మణితోరణములు 

ముకరతోరణములు మును గట్టం బనిచి, 

“గతయంగ వీథుల( గస్తూరి యలుకు 6, 

డెలము ముకాఫలంబుల (ముగ్గు లిడు(డు, 

రండు, భ కుల? విలువుండు, మీ రెదురు 

వొండు వేగము తోడి తెండు తెం” డనుచు 

నిట వచ్చునయ్యల కెదురు వచ్చుచును 

నట వచ్చునయ్యల కర్తి _మొక్కు_చును 1050 
సింహాసనస్టుల జేసి, యాకర్మ 

సంహారమూ రుల చరణము ల్లడిగి, 

యవిరళనవ్యపుష్పాంజలు లిచ్చి. 

(పమిమలభధూవదీపంబు లొనర్సి, 

యమ్మహాత్కులకు సాష్టాంగుండె యాక్ష 

అమ్మ విభూతి వీడ్యమ్ము లర్చించి 

కోలాటమును బాత గొండి పేరణియు. 

గేళక జోకయు లీల నటింప. 

కాయక *ోచాంగు : బళా[ి యను శ్ర 

మాయతి నాకసం బంది ఘూర్తి ల్ల 1060 


పథమాళ్యాసము 89 


నలిరే:గి వేణువీజావాద్యవితతు 

లులియుచు లీలతో నొక్కట మోయ 

నానందగీతంబు లగ్గించువారు, 

పూని శంకరగితములు వాడువారు, 

జతి గీతములమీ 6ద6 జప్పట లిడుచు 

నతిశయశివభ క్తి నాడెడువారు, 

నాదిపురాతనాపాదిత సుతులు 

వేదార్గయులు గాంగ వివరించువాదు, 

నెజి శివమరులున గుజిలేని వేడ్క 

నజశిముఆశి మిన్నంది యాడెడువారు, 1070 
(మొక్కి. శివానందమున 6 దమ్ము మజచి 

నిక్కాపుసుఖమున ని. దించువారు, 

నిఖిలమాయాశ్వరనికరంబు నిట్లు 

నుఖలీల( గొలువున్నచో బసవయ్య 

యప్పాదజలముల నభిషి కుం డగుచు 

నొప్పుదివ్యాంబరయుగ్కంబు సాతి 

ఖభసితంపునఅణపూ(6త పలుచగా బూసి, 

నెౌనల( (దిపుం[డ మొ ప్పెస6గ భరించి, 

మౌళి€ (బసాదసుమంబులు దుతిమి, 

పోల (గ రు.దాకభూషలు దాల్చి, 1080 
సారమె లింగపసాయితం బనెడు 

పేరను గల్లుకఠారంబు గట్టి, 

యానందబాషప్పంబు లలుంగులు వాణి 

మేను రోమాంచసమ్మిళిత మె తనర 

“బగుతులపాదుకా(పతతులు నాకు 

నగపడె” నంచు నందంద _మొక్కు_చును 

నొడయల కడుగులు వొడసూప నోడి 

మడ (చి వెన్క_కు డాంచి మహి నప్పళించి 

యూరుల మో6చేతు లూ.ది కేల్మౌగిచి 

వారక యొక్కింత వంగి యుప్పొంగి 1090 


40 


Li 


బసవప్పురాణము 


తనతొంటిభావంబు ( దాల్చినయట్లు 

లఅనిమిము డై కన్నులార6 జూచుచును 

భ క్రిశృంగార మేర్పుడ. జూబగొన్న 

భ కికళారివు బసవయ్య జూచి 
“యిటిధన్యు.డ నొదునే యిప్వు” డనుచు 
కు బల దేవదండనాయకు (డు 

తనకూ 6తు( గామినీజనతిలకంబు 
ననుపమశ్ళంగారవనధి గంగాంబ( 

దో డెచ్చి యట్ల భక్తులకు _మొక్కి-ంచి, 

యే _డెణ శుభచేష్ష లెదురుకొనంగ 1100 
శివభ కవనితలు సేనలు నల 

శివబలం బగ్గలించినము హూ ర్తమున 

వేదో కశివధర్యవిధి బసవనికి 

గాదిలినుత ౯ బెండ్లి గావించె ; నంత 

“నట్లెద కాదెము న్నాది6 దలంపు 

నిట్రటు నావల దిదియె పథంబు 

హరునిభ కులబలం బది లేమి6 గలిమి 
హారివిరించులు [దుంగుదురు 1మండు రనిన( 
దక్కిన_గహచం ద్రతారాబలముల 
యెక్కు_వదక్కు_న లెన్న నేమిటికి6 ? 1110 
గరుణ6 జూచుటయ లగ్నంబు సేయుటయు 
వరముహూ ర్రంబు దీవనయ బలంబు 

గాన భ కులకృస గలదు బసవని 

కేనా(ట విందుమే యిట్టి పెండెండ్లు” 

ననుచు లోకంబెల్ల నాశ్చర్య మంది 
వినుతింప( జొచ్చిరి వీరు వా రనక. 


(బదుకుదు రు 


(ప్రథమాశ్వాసము శీ! 


= బస వేశ్వారుండు క ప్పడిసంగ మేశ్వరమున "కేంగుట = 


———— ట్రై 


అంత భకా ళికి నభిమతారములు 

సంతుష్టిగా 6 బరిచద్య లొనర్చి 

సాప్తాంగు(డై భువి6 జా6గిలి (మొక్కి 

శిషభకా లికి. జేతులు మొగిచి 1120 
“యిల్ల క ప్పడిసంగ మేశ్వరం బంద 

'దెల్లంబు మాగురుదేవు( డున్నాండు 

చనియెద వారి(శ్రీ చరణముల్‌ గొలువ 

గనియెద మిక్కిలి కరుణ మీచేత” 

ననుచు సోదరియును నాలును దాను. 

జనియె నాబలదేవు* డనుప వేగంబ ; 

అప్వురి బసవ. డల్లంతట. గాంచి 

తప్పక గురుపదధ్యానాత్కు6 డగుచు 

గురు వున్నపురి దృష్టిగోచరం బైన 

ధరం జా6౧ి _మొక్కుచు నరిగె నంతంత( 1150 
గన్నంల నుండి తా. జన్నంతదవ్వు 

నెన్న యాజనమా(త మెస6గి (మొక్కు_చును 

“గుదురు గదా మున్న గురుభ కి శివున 

కిది యెంతవెద దా నితని వీక్షింప' 

నని యెల్ల వారలు నర్ది( గీ_ర్రింప( 

జన జొచ్చె6 బురి గురు సవనంబుతోడ ; 

నప్వురిమహిమ దా నది యెట్టి దనిన ( 

జెప్ప గ సలవియే శేవునకె న? 

బురియేజులన్నియు బుణ్యతీర్ణములు ; 

పరగంగ గుహా లెల హారునివాసములు ; 11 40 
గిరు లన్ని యును కూమగిరులు దలంప(; 

దరు లెల్ల దుదాక్షతరువులు గలయ 

వనము లన్నియు. బుష్పవాటిక ; లచటి 

గను లన్నియును భూతిగనులు దెల్పార 


మ 
2 


బసవపురాణము 


గెౌల(కు అన్నియు నొస్వుజలజాక రములు వ 
కల గోవు లన్నియు. గామధేనువులు ; 
గోడె లన్నియు నందికుజ్ఞ ; లాపురము 
వాడ లన్నియు వంగవల్లి వేదికలు ; 

నరులెల్ల భక్తులు చిరజీవులెల్ల . 

బరికింప6 గారణపురుషరూపములు ; 1150 
త్తీలెల్ల( బరమపతి(వతామణులు ; 

డ్‌ లెల్ల నవిముక్తనిధిసమానంబు ల 

పలుకు లెల్లను ద తభాషలు జనుల 

యులి వెల గీతవాద్యోత్సవరవము ; 

కల్లరి పతితుండు ఖలు (డు దుర్తనుండు 
(పల్సదు. డణఅజాతి భ కిహీనుండు 
వికలుండు ( గొండీ(డు వెదకిన నైన 
నొక(డు మందున కైన నూరిలో లేడు ; 
అసమానలీల ని ట్రని పనుతింవ 

నెస(గు కప్పడిసంగ మెశ్యూరం బందు 1160 
సడిసన్న కూడలిసంగమేశ్వరుని 

గుడి కేంగి తన్ను భకు లెదురొ,_ నంగ 
గుడిముందటను నిల్చి న స 
యడుగుల కప్పుడు సాష్టాంగు( డై 3 (యొక్కి- 
వేదపురాణార్హవిమలసూ. కలను - 

నాదంబు పూరించి నలి (బస్తుతింప. 


_-ఏ సంగయదేవు(డు బస వేశ్వారునకు( (బత్యత్ష మగుట 2- 
దొల్రింటి వేషంబుతో వచ్చి తేట 
తెల్లగా సంగయ దేవ దేవుండు 
గుడివెలి( బొడనూప గురులింగమూ ర్తి 
బెౌడ(గని బి టుల్కిపడి బసవండు 1170 
సెదయు( (పమరంటు భీతియయు భక్తి 
దురైక్కి తనలోన( దొ_టుకొనంగ 


[ప్రథమాశ్వాసము 48 


నంతంత మణియు నాషాంగు( డె _మొక్కి_, 

వింత వేడుక వెల్లివిరియ నగ్గురువు 

చరణము లానందజలముల6 గడిగి 

గురుపూజ తన్న కాం గూడ నర్చించి 

పడియున్న, నతిదయాభావామృ తంబు 

కడకంట6 గెడ(గూడ( గొడుకు లెనె త్తి 

యందంద కౌగిట నప్పళింపంగ 

ముందట (_మొక్కుచు మోడ్సు శే లమర 1180 
నెలకొన్న తత్స్వరనే(తాంగవి (కి 

యలు భూషణంబు Gl యాదట నున్న 

బసవకుమారు సద్భ కికి మెచ్చి 

వెస (బసాదం బప్పు డొస(గి యి ట్ర్‌నియె 3 

“వచ్చినపోయినవారిచే నీదు 

సచ్చరి(తము విని సంత సిల్లుదుము : 

గతకాలవ రనకంు సద్భక్తి 

మితిదప్పి నడవకుమీ బసవన్న : 

శూలిభకాలి దుశ్శీ లముల్‌ గన్న 

చులకాం ౫ కొనుమీ బసవన్న : 1190 
శతు లై నను లింగసహితు లె యున్న 

, మితులకా. జాడుమీ బసవన్న ! 

పట్టిన (వతములు పాణంబుమీ (ద 

మెట్టిన విడువకుమీ బసవన్న : 

వేజెభ కులజాతి వెదకకుండుటయె 

మీతీనపథము సుమీ బసవన్న : 

చి తజాంతకుభ క్రి. జెడనాడుఖలుల 

మి తి వీవె (తుంపమీ బసవన్న : 

వేదశాస్తార్ధసంపాదితభ డి 

మేదిని వెలయింప్పము బసవన్న : 1200 
తిట్లిన, భ కులు కొట్టిన 6, గాల 


4&4 


బససనపురాణ ము 


మెట్రిన, శర ణనుమీ బసవన్న: 

యే దప్పువట్టుదు సిలం బర్తల 

మీద గన్నార్పుకుమీ బసవన్న : 

సాధ్యమౌ భ_కపసాదేతరం బ 

మేధ్యం బకా ( జూడుమీ బసవన్వ :! 

నిక్కాంపుభ క్షికి నిర్వాంచక తయ 

మిక్కిలి గుణము సుమీ బసవన్న ! 

ఏ వొద్దు జంగమం బేనకా. జూడు 

మీ, _పసాదము! గొనుమీ బసవన్న : 1210 
నాలుక కింపుగా శూరిభ కలను 

మేలకా నుతియింపుమీ బసవన్న : 

యేమెన వలసిన యెడరై న( దలంపు 

మీ, మమ్ము మటజవకుమీ బసవన్న : 

మోసపుచ్చు శివుండు బాస లేమజకు 

మా సత్య మెడపకుమి బసవన్న 1” 

అని మృదుమధురాంచితాలాపములను 

దనయు6 (బబటోధించి తా6 గౌంగిలించి 

కొడుకుచే _మొక్కించుకొని గురుమూ రి 

గుడి. జొచ్చి తొంటికై వడిన యున్నెడను_ 1220 
నందణు నతివిస్మయా (కాంతు లగుచు 

నిందుమౌళియ కాక యిత (డు మర్వుండె న 

యెన్నండే గుడికడ నీతపస్వీం్యద్రు( 

గన్నవా రెవ్వరుం గలరయ్య : తొల్లి 3 

బసవండు తన కెంత భక్తుడో కాక 

యెనకంబుతో సంగమేశుండు దాన 

వచ్చి తాపసి క్రియ మెచ్చి బోధించి 

చాచ్చె నగుడియ తా నెచ్చటో యణయగా ; 

ఆతికృతకృత్యుల మౌదుమే యిట్లు 

స్తుతియింప 6 గను/౯గొన 6 జొప్పడె నేడు ; 1280 


(వథమాళ్వాస ము కీస్‌ 


ఇ. 


కారా! మాయస్న + దిసకరునూడ 1 


లే 


చాపురా 1 మాతండడి 1 ఫ్‌ క్రివర్దను(డ | 
నల్లవో 1 బసవన షై! నందిశమూరి। 
నల్లవో ! బసవయ్య | ములోకవంద్య $ 


ఇ టుండవలవదా పుట్రనఫలము 

యొట్టును నున్నార మే మేమకొజయు. ? 

దనయు నొప్పించి వస్త్రము సమర్పించి 

వనిత నియోగించి జనకుని. (దుంచి 

పడసి రాద్యులు దొలి బసవ6 డి టిపుడు 

పడయునే శి వుక్కప బట్రక బయల" 1240 
అని యెలవారును నంకింపుచుండ 

సనురాగచితు 6 డె యాబసవయ్య 

కూడలి సంగయ్య గుడిమంటవమున ( 

గూడి భ కావలి గాలు విచ్చియుండ 

సారాంచితో కుల సంనుతింపుచును 

బూరితంబుగ నాదపూజ సేయుచును 

మూ (డుసంధ్యల గురుమూర్తి. గొల్చ్బుచును 

టో ఒడిగా( (బౌదులు పుచ్చుచునుం డె. 

బసవపురాణార్లపరిచయ స్పిత న 

బసవపురాణార్హపరిమళా (ఘాత | 1250 
బసవసామావకి పరమానుర క: 

బసవనామావళి పాఠకాస క: 

బసవపాదాంభోజ పరిమళభృంగ : 

బసవపాదాంభోజభరితో తమాంగ ; 

బసవకారుణ్యసాభాగై శికపా్నాత | 

బసవకారుణ్యసంపత్కళామూ er 

బసవసన్ని హిత సద్భ కాత్మ సఖ్య క 

బసవసన్నిహిత సద్చావసంగాఖ్య : 

ఇది యసంఖ్యాతమా హేశ్వారదివ్య 

పదపద్మసౌారభ _భమరాయమాణ 1260 


46 


జంగమలింగ|పసా దో వభోగ 

సంగత సుఖసుధాశ రధినిమగ్ను 

సుకృతాత్మ పాలకురికి సోమనాథ 

సుకవి(ప్రణీత మె కోభిల్లి తనరి 

చరలింగ ఘన కరస్టలి విశ్వనాథ 

వర కృపాంచితకవిత్వన్ఫూ రి6 బేర్చి 

చను బసవపురాణ మనుకథయందు 

ననుపమంబుగ6 _బథమాళాస మయ్య, 1268 


ద తియాశ్వానము 


శ్రీలింగమభనవిలోలకేలీ వి 
శాలసౌఖ్యానంద !: సంగయామాత్య : 
అక్కడ నంత గళ్యాణంబునందు 
నెక్కు_డు శివభ కి కెల్లయై పరగు 
బండారి ఉత్‌ కక నాటు (డు 

దండి బసవనికిం దనయ నిచ్చుటయు. 
(బమథు లెంతయు మెచ్చిరా6 బంప(బోవు 
[క్రమమున (బమథలోకమున కే(గుడును 
బల దేవమం(తియాపవు ల బంధుజను ౨. 
బిలువంగ6 బంచి యాబిజ్జలుం డనియె : 


--: బస వేశ్వరునకు బిజ్జ్ఞలుండు దండనాయకపద మిచ్చుట :-- 


“ఇతని తో (బుటువు సుతు: డెవ్వ (డేని 
నితనినియోగంబు (పతిదాల్చ గలగండె 2” 
అనవుడు “కల(డు మహారాజ: యతని 
తనయ ప్రాణేశుండు వినయో క్రివరు(డు ; 
సీరాజ్యమంతయు నిలువంగ6 గలడు ; 
దూరీకృతాఘుండు దోర్చలాధికు.డు 
విను వఖిలకళా(పవీణు( డె ట్లనిన వ 
జనులెల్ల నెణు/గంగ సంగ మెళ్వరుని 

చె. (బసన్నత వడసెను గాన నీకు! 
దా (బధానిగ6 దగు ధరణీశ :** యనిన 
నిజ్ఞగం బింతయు నేలినకంజె 

బిజలు( డెంతయు( (వీతాత్కు6. డగుచు. 
దనవీట. దగిన(పధానుల హితుల( 
దనయెక్కు. భ_దేభమును నమాత్వులను 


10 


బసవపురాణము 


బసవని (6 దో డేర. బంచు:డు, వారు 
నెసకంబుతో సంగమేశ్వరం బేంగి 
యక్క_డ బసవని ననసమాను6 గాంచి 
చక్క. జా'గిలి _మొక్కిి సరణి ని టనిరి : 
“నాకోపథో గాపునర్భవాదులును 
సీ కొక లెక్కుయే నిజ మట్టకాక : 90 
శివభ కిసారానుభవ భవ్యసుఖికి 
సం... కాక రుచ్యములె యిన్నియును 2 
నె నను లోక హితారుండ పీవు 
కాన మా(పార్తిన ( గై కొనవలయు : 
బిజలకోణీశు (ప్రియము సల్పినను 
నిజగతీతలం బేలవే చెపుమ 
మం(తిపటమునకు, మండలంబునకు 6, 
దం(తోంబునకు, నిజా ప్రమునకు, మూల 
భండారమునకు భూపతిరాజ్యమునకు 
నొండేపు నీవ కా కొడయ లున్నా 3 2? | 
యత (డు పబై(డుకూటి కర్లు ండ కాని 
&ీతికెల నీవచూ పతివి నిక్కంబు 
విచ్చేయు” మసి యిట్లు విన్న వించుడును 
నచ్చోట భ క్షహితార్థంబు దల (చి 
యందు 6 గొల్వంగ “నట్లకా” కనుచు( 
గందర్ప్పహ రుభ కగణముల నెల్ల 
గొలిచి తత్కారుణ్యజలరాళి 6 దేలి 
యలరుచు( జను దేర_నంత నిక్కడను 
సుశీ బస వేళ్వరుండు క ళ్యాణక టక ము చేరుట :_ 
“నదివచ్చె నిది వచ్చ నన విని ముదిత 
హృదయు( డై బిజ్జలు 6 డెదురుకొ న్వేడ్కం 50 
నలవడ.6 బదియురెండామడనేల 
గలయ (గ గశ్యాణక టక మంతయును 


ద్వితీయాళ్య్వాసము 49 


శ్రీ రమ్యముగ నలంకారింప6 బంచి, 

భూరమణుండు శృంగారంబు en 

మండలాడీశ సామంత (పధాన 

దండాధినాథమాతంగతురంగ 

పరివారసహితు. డై పరమహరక్షమున 

నరుదెంచి పదహాతి ధరణి (గక్కాదల 

వివిధవాద్యధ్వనుల్‌ దివి దీటుకొన(గ 

నవనీతలేశు(. డలంతటల. గాంచె 60 
బసవకుమారు; సద్భ క్రిశృంగారు 

నసదృుళాకారు( ద త్త్వార్ధవిచారు 

నేకాంగపీరు దేహేం(దియదూరు 

లోకనిసారు న లోకానుసారు 

జంగమవ్యాపారు సజ్జనాధారు 

లింగగంఫీరు గతాంగవికారు 

విమలశివాచారు( (దిమలధికా_రు 

నమితమహాచారు నచలితిధీరు 

విరహితసంసారు వీరావతారు( 

బరిహృతాహాంకారు భ క్రివిహారు 70 
శివభ క్రిసారు విశిష్ట్రపకారు 

నపినాశసంస్కారు నతులితశూరు 

విపులక్షమాగారు వినయ (పచారు 

నుపథై కవిస్తారు శుద్దశ రీరు 6 

గుజనవిదారు సద్ద్గుణమణిహారు 

వృజినతరుకుఠారు విహితోపకారు 

నతిదయలంకారు నఘసముత్పారు 

హిత హృద్గతోంకారు నతసముద్దారు 

(శుతిపరిచారు నిర్మోహాోంధకారు 

గృత రిపుసంహారు ధృతనయాచారు( 80 
జారునిర్యలకీ ర్తి సత్య(పపహపూ రి 


బసవపురాణము 


సారనద్దుణన రి శాశ్వతమూ ర్తి రి 

గని, పాదచారి యె చనుదెంచి, చేరి, 
ఘనతర(పియపూ పూర్వకంబుగ నపుడు 

కలపను ses జేసి, 

సమదాంధగంధగజంబు లేళ్నూు 

పం _డెండువేలు శుంభతురంగములు 

పం _డండులక్షలు బలవత్పదాతి 

పాటి బండారులు పన్నిద్ద అందు, 

మేటితనంబు నర్మిలి నిచ్చి, తనదు 90 

నఖిల రాజ్యమునకు నర్షుంగాయ జేసి, 

సుఖలీల బిజలకో ణీశ్వారుండు 

దానును బసవదండనాయకు (డు 

నా నియోగము గొల్వ నరుదెంచుచుండ_* 

జగతీతలేశుండు నగరోపకంఠ 

మగుడు నాబసవయ్య నర్హి దోడా_నుచు( 
బరిమితభటమం తివరివృతుం డగుచు 

నరుదించి భవనా శ యాభ్యంతరమున 

ముస్నున్నమం (తులు సన్నిద్దణికును 

! గున్నాకుగా6 బెద్దగద్దియ నునిచి, 100 

వరవస స్తభూషణోత్కరము అర్విరిచి, 

యరుదొంద బసవయ్య కాత డిట్లనియె క 

“సకలసా (మాజ్యపూజ్యస్తితి కెల్ల. 

(బకటింప6గా సీవ భతి, వట్లు[ గార 

నాయర్హ మునకు ( (బాణమునకు6 బతివి ; 

వేయును నేల * నీవే నేను బసవ: 

నిన్ను నమ్మితి నంచు నెయ్య మెలర్ప 

మన్నన విజల కె ధీశు డనిన_ 


ఇట్టి గుర్తులు పెట్టినచోట (గంథసంకేపణారము కొన్నిద్విపదలు వదల(బడినవని 
ర న లు యి 


తెలియనగును. 1. మిన్నగా. 


ద్వితీయాశ్వాసము 51 


“సకలలోకై కరకకు( డగుశివున 
కొక నిన్ను రక్షించుటకు నెంత వెద్ద 2 110 
కావున మాలింగదేవుభ కులకు 

నేవేళ వెజచుండు మింతియె వాలు ; 

సీరాజ్య మేలించు టిది యెంతి వెద్ర 

సీరధి మేరగా నిన్ను నేరింతు_” 
నని యూఆఅడిల బసవసదండనాథు.( 
డనుకూలు ( డ పల్క_ నంత బిజలు (డు 
మ౭శియు గట్టగ నిచ్చి మాహాసీయలీల 6 
గొఅలు నెయ్యమున వీడొ,_లిపె ; వీడౌ-_లుపC 
గా బసవడు భ _కగణములు( దాను 
నాబల దేవనాయకుని నగళ్లు 120 
తనకు నిజాలయస్తాన మె యుండ 
దననియోగము గౌల్వం దా జనుచె 
లాలితలింగకేశీలసన్మతిని 
లీలానుకూల సచ్చిలసంపదల 
ననుదినవర్తమా నై శ్వర్యు(. డగుచు 

జనవపతి రాజ్యంబు( జక్క వెట్టుచును 

డెనలెల సత్కీ_ రి. బసరింపుచున్న 
బసవనిపూనిక బాస యె టన్న: 

=. బసవేశ్వరుని బాస :- 

శివరా(తి నిత్యంబు చెల్లి ంచుబాస, 
శివభకు లెలను శివు6 డనుబాస, 180 
భక్తుల యెగులు పట్టనిబాస, 
ఖం అప మె తిపలుకనిబాన, 
మృడు నెన నొకమతి యడుగనిబాస, 
యడిగిన యరంబు గడపనిబాస, 
చీమంతయైన వంచింపనిబాస, 
యేమి వే(డిన నడుగిడ కిచ్చుబాస, 


ర్‌ి 


బసవపురోణము 


పలుక ట్ల నడవడి జాలించు బాస, 
తల ( పెట్టు లట్లుల పలికడుబాస, 
పలికి దొ వాంకనిబాన వొలివోనిబాస, 
చల మెడపనిడాస సలిపెడిబాస, 1 40 
తప్పు6 _దొక్కనిబాస దరలనిబాన, 
యెప్పుడు భృత్యత్వ మెడపనిబాస, 
కలనైన శివునకు గెలు పీనిబాన, 
పు భ కుల కిచ్చి కీడ్చడుబాస, 
పరసతిపె దృష్షి వజపనిబాస, 
పరధనంబుల కాసపడ కుండువాస, 
పరనింద నెయ్యడ6 బొరయనిజాన, 
పరమర్మకర్మముల్‌ వలుకనిబాస, 
పరసమయంబుల6 బరిమార్చుబాస, 
పరవాదులను బటి భంజించుబాస, 150 
పహారదూషణకు ౯ జెవు లాననిబాస, 
హరగణానర్పితం బంటనిబాస, 
హరగణపరతం(తు( డై యుండుబాస, 
హరభక్పు లె టన్న న ట్రను బాస, 
జంగమంబును (బాణలింగ మన్మాస, 
వెంగలిమనుజుల వే(డనిజాస, 
భవికి (మొక్క_నిబాస భవి కీనిబాస, 
భవబాధలకు నగవడకుండు బాస, 
విషయేం[దియములకు వె స్నీనిబాస, 
విషమషడ్వర్గంబు విరియించుబాస, 160 
వేదో కభ క్రి సంపాదించుబాన, 
యాది శివాచార మలరించుబాస, 
శిర మట్ల (బాసిన శర ణనుజబాన, 
శిరమున కట్టవాసిన _మొక్కు_బాస, 
ముట్టినచో వెన్క మెట్టనిబాస, 


ద్వితీయాశ్వాసము 53 


యిటవన్నియు దుదముట్రించుచా స 

బసవనిచరివింబు జసవఐ డే యెజు(6గు 

వసము యెవ్యురికెన వాకువ్వు6ం దల(ప ? 

ధీరంబుక ట్ర గంభీరం బుతిట్ల 

సారారముల (పోక జ్ఞానాగ్ని కాక 170 
(పతినలగుడ విశుతభ క్రిగడ 

(వత ములపంట వై రాగ్యంబుపెంట 

సత్యంబుకలను _పసాదంబుకొలను 

కృత్యంబుతా (ప యకృత్యాబ్దితే(వ 

వెదాంతములపాటి విద్యల మేటి 

నాదంబు (కోలు నమ్మోదంబుకీలు 

శాంత తనెలపు యాశ్వరుక ట్లినల వు 

దాంతతకలిమి సత్యత్వంబుబలిమి 

వినయంబుకేట వివేకంబుకోట 

యనుర క్తియిల్లు నుదాత్తత వెల్లు 180 
త త్వంబుతీ6గ మహ _త్వాంబుచేగ 

స _త్వంబువెన్ను నాస్రానంబుచెన్ను 

_: బసవేశ్వరుని దర్శింప శివభకు లరుదెంచుట :__ 
బసవ (డు కేవలభ కండె? యనుచు 

వసిగొని లోకముల్‌ వర్తన సేయ 

నొకొం_క్క_నియమంబు నీక్కు_ంబు గాగ 

జక్కన దర్శింప( జనుదెంచువారు, 

చేకొన్నవతదులు చెల్లించు వారు, 

(పాకటవ్రతబుద్ది( బఅతెంచువారు, 

“క్యాతు (డో భ క్రిసమేతు(డో యరసి 

చూతముగాక 3” యంచును వచ్చువారు, 190 
“రుసవనిచేం బూజ వడయుద” మనుచు 

నెసకంబు దళుకొ త నేతెంచువారు, 


శ 


54 


Ls 


బసవపురాణము 


“నతని జూచిన6 జాలు నభవునిభ క్తి 
యతిక యం బగు” ననియరుదించువారు, 
బసవతీర్ణం బేగు1 పరస యనంగ 
వసిగొని యిల (గిక్సి.తిసి వచ్చువారు_* 
ఖండే దుధరభ క్రగణము లిబ్బంగి( 
దండతండంబులు దా రే(గుదేర, 
విలసితమృగమదకలితమార్షముల 
వెలు(గుముకాఫలంబుల (ముగ్గు అమర 200 
ముకురసల్ల వమణిముకాఫ లాడి 
మకర తోరణములనిక రంబు లలర 
క్యూతిగా వృషభస మేత మె యొప్పు 
కేతనా నీకముల్‌ (గిక్కి_ తీయంగ 
నాత తవ్యాస హనాకృతి నున్న 
వాతపూరణములు వడి. (గాలియాడ 
నుడువీథి! గప్పి సమున్నతలీల 
నడపందిరులు వెలిగౌడుగులు!. దనర( 
దత విత తాదివాద్యంబులు _మోయ 
నతిశయంబుగ విన్కు. లంతంత నమర( 210 
కాయక ోచా(గుబళా:'” యనుశబ 
మాయతి నాకస మంది ఘూ రిల? 
[బతిదినంబును భక బండారీబసవ ( 
డతిభ కిరతి మతి నంకురింప (గను 
శ్వాశతఘనలింగసంపద మెజసి 
యీశ్వరభ కుల ని అదుర్కొనుచు._ 
_: బసవేశ్వరుని శివాచారనిరతి :__ 
మంగళహర్షోదితాంగవి_కియల 
సంగతి నాత్మ నుప్పొంగి యుప్పొంగి 
భయభ క్రియు క్తి. దదృ కాంఘిరిచయము 
పయి( జక్కు.6 జాంగిలంబడి (మొక్కి మొక్కి, 220 


యా(తిక సమూహము. 


ద్వితీయాశ్వాసము ర్‌ 


త 
గ్‌ 


పటుత రసద్భృ క్తృపాదాబ్దరెణు 
పటలపర్యంకంబు పె(బొ ర్తి బౌ ర్తి, 

హరభ కనికరదయామృత వృషి 

పరిగొని కురియ( దొప్ప గ కోణ తోంగి, 
1 యొడయలదివ్యపాదో దరవార్రి 

నడునీట( గడు వేడ్క_ (బడి తెలి తేలి, 

వరభ కసందో హపరితోషితార 
పరమసపర్యసంపద వాలి వాలి, 
మతిలింగజంగమోచితపరత త్వ 
సతతశివార్చనారతి సోలిసోలి, 280 
శరణనిర్మలనిత్యసత్య [_పసాద 
వరసేవన(కీడ వడిం (గాలి (కాలి, 
చారువచోవిలాసంబుల6 దనర 

నోరార వారి సన్కుతి సేసి చేసి,* 
నియమ(వ తాధిక నిష్టితాత్మకుల 6 

(బియవ స్తుసమితి నర్చించి యర్చించి, 
బనవ( డీ[క్రమమున భ కి సామా9జ్య 
మెసకంబుతో ( జేయునెడ లసత్సీ9తి 
““ముప్పూంట నోగిరంబులు. బదార్హములు 6 
దప్పక కావ ళ్ల నెప్పుడు బంప 240 
వెండి వేశ్యలయిండ్ల నుండి భోగించు 
మిండజంగములు పం (డండు వే అనిన 
నున్నజంగమసంఖ్య మున్ను రూపించి 
యెన్నంగ శక్యమే యాశున కైన?” 
ననుచు భకానీక మచ్చెరువంద 

ననయంబు భూతిశాసను లాదిగా (గ 

నెల్ల భకావళి కీప్సితార్హములు 

'సెల్రించును భ క్రి సేయుచున్నెడను ; 


ఒడ యలు = మాహేశ్వారులు. 


బసవపరాణము 


ee. బసవని మేన ల్లుండు చెన్నబసవని మంచాన = 


బర మేశుభ కియ (ప్రాణమై పరంగు 
తరుణి ఈహాగారబకళత నభవపటయ, 
పనుతింప(గ నొప్పుబసవకారుణ్య 
హస సంభూత ప్రశ నదేహుండు, 
ననదృశభ కియోగాత్ముండు చెన్న 
బసవండు గురుభ కిపా(త్రో తృముండు ఫస 
“బసవని (శ్రీపాదబిసరుహంబులకు 
నసలార నిత్యంబు నర్చ లిచ్చుచును 
మించినభ క్‌మై మేన రోమాంచ 
కంచుకం 'ఏధికసమించితంబుగను 
గద్గదక౦ఠు( a కను/గవ నుఖస 
ముద్గతా(శ్రువు లొల్కు నుత్పుకలీల 260 
స(పాణలింగలింగ([పాణమధథన 

సుపసన్నానుభవప్రా ప్రి6 బొంది, 

నలిగొన 1మర్శ్మ_టన్యాయంబునందు 

ఫలమున బొంది సోపానంబులు డిగి 

వెస బొంద(గలుగు 2వాయసఫలన్యాయ 

మసలార (గా జరితార్హత ( బొంది, 

గురుభ కి కి ఫలసారగు హ్య(ప్రసాద 

వర -సీవనాసుఖపరవశ లీల? 

గమనసీయ మొంద లింగంబు (పాణంబు 

రమణ6 (బసాదపూరంబు దేహంబు 270 
దిరమగుశుద్దభ క్రియు మానసంబు 

హరగణానుభవసౌఖ్యంబు ధనంబు 

నిటు గూడ నన్నియు నేకమై కాదె 


250 


1. బయటినిరోధ మెంతయున్నను సరకుకొనక కోతి తనకు దొరికిన వస్తువును 
గట్టిగా బట్టికొని విడువకుండుట. శ. కాకి తనకు దొరికిన వండునందలి సార 
మును (గోలినవెంటనే దానిని విడిచి పెట్టుట. 


ద్య తీయాశ్వాసము వ్‌ 


పటుతరింబుగ.6 జెన్నబసవ' డె బశ 1 
కరత శా మగు ఇం 

wus రుచి యగుచు 

మభ ౬ కాక్క యపదం బగుచు 

మంగళ (ప్రా పికి మందిరం బగుచు 

గుంిగా కవాజ్మనోగోచరం బగుచు 

వఅబలెడు శివత త్వవలభుమహిమ 280 

బిలిబిలితలంయవలవలన వ ర్తిలి 

మొలచిన తమతమకొౌల(దిమాటలను 

వినుతించు కలను వెలితియ కాదె 

పనుగొన నాచెన్నబసవన్న నెలవు | 

కావున బసవండె గణుతింన నెజు,.గు 


్‌ 


భావింప నాచెన్న్నబసవన్నామహిామ.; 
బసవనిమహిమయు భాతిగా. జన్న 
బసవండె యెొజు(గు(6 బెంపెన6గ. గుర్రింప pe 
నంచు భ కానీక మచ్చెరువంద 
నంచితభ క్రినమ(గత మెజసి, 290 
2 చెన్న్నబసవన బసవేశ్వరుని స్తుతించుట a 
“శాశ్వత! సర్వజ్ఞ: శ శ్వద్ధుకాంక క్‌ 
విశ్వేశ: శ్రీగురవే నమో” యనుచు 
“సద్యః (వసన్నానవద్య వేదాంత 
వేద్యాత్య: శ్రీగురవే నమో”**' యనుచు 
“దత్తకెైవల్య క యుదా తసద్భృకి 
వితేశ ! శ్రీగురవే నమో” యనుచు 
“నమిత పరంజో్యోతిరాకార దివ్య 
విమలాంగ : (శ్రీగురవే నమో” యనుచు 
వని స్తిర తరసృష్టిసితిలయ (పపంచ 
విరహిత : శ్రీగురవే నమో” యనుచు 800 
“సకళ నిష్కు_ళ చరాచరరూపవిగత 


లగి 


అస హరా ఈము 


వికృతాంగ: (శ్రీగురవే నమో”? యనుచు 
“నాద్యాంతిర “పాతనిత్యామల తేజ ] 
విద్యాత్య్మ : శ్రీగురవే నమో” యనుచు 
““నధ్యషటా్క్కాతీత : యతిపాతకొ 
విధ్వంన : (శ్రీగురవే నమో” యనుచు 
““మోకార్థిరకణదకక టాడ్‌ 
వీక్షణ : (శ్రీగురవే నమో” యనుచు 
““నజ్ఞానతిమిరసంహారార్థద త్త 
విజ్ఞాన : శ్రీగురవే నమో” యనుచు 810 
ధన్యాత్మశి వ్యమ నకకృపాహ స్త 
విన్యాస : (శ్రీగురవే నమో” యనుచు 
నఘహరణార్రశి ష్యజనొ పభు క్ర 
విఘనన : (శ్రీగురవే నమో” యనుచు 
నశాంత భక్రజనాత్మాంబుజాత 
విశాంత : (శ్రీగురవే నమో” యనుచు 
ననఘ గురు. పసాదామృతహృదయ 
వినివాన : (శ్రీగురవే నమో” యనుచు 
భాంజిల్త నాచన్నబసప( డబ్బసవ 
రాజును దనగురు( _ద్రస్తుతి సేయ. 
జక అల్లమ (పభుని రాక :. 
నంత నల్ల మ(ప్రభు వనుసంయమీళు ( 
డంతకాంతకమూ రి, యతులితకీ రి,* 
దెపత యోగ డ్రియాదై పతయోగకి9 
యాతీతయోగకింయాన్వీతు. శనగ 
ముల్లోకముల( దెటతెల్ల యి, భక్తి 
కెల యె, "స్వేచ్బ్చాపిహీనకృత్యమున 
లీల. 'గరస్తలలింగవిన్య స్త స 
లోలేక్షణా నంద కేశి ద న్మజచి 
యిది యేజు వల ంబు నిదిసెటు గటు 
ae) వ్‌ వామి 


320 


ద్వితచియాళ్వాసము 59 


నిది దె రడవి యని మది దలం పుడిగి 3830 
యరుదేర_నన్నియు నంతంతం దొల-గి 

తెరు విచ్చుటకు నరు లరు దని పొగడ 

బసవని యసమవిభాంజితభ కి 

లభతాత్‌ వల్లి విరిసి నిట్లవొడువ 

వచ్చె ( దద్వీచి(పవ ర్తితం బగుచు 

వచ్చువహిత 9౦బువడు వును బోలె ; 

నిచ్చ రత్న పరీక్ష యెతీ (గి చేవట్లు 

బచ్చునుబోలె నబ్బసవయ్య(పభువు 

భావంబు సంగయ దేవునియంద 

భావన (6 బొరయుడు భక్తి మె మొరిక్క_ 840 
రుచిరరత్న పభానిచిత మై యున్న 

యచలితస్వర్హ సింహాసనం బెక్కి 

1పభు వున్న, నంగ ప్రభాపటలంబు 

లభినుతి;బొందె దిళాంతరాశముల ; 

నొడల జీవము గల్లియును లేనివాని 

నడగలియును వ ర నము లేనివాని( 

స్మ (వేంగులుగా. గలవాని 

మున్ను లింగమ పా9ంణముగ నున్నవాని( 

జేతనుం డయ్యు ని శ్చేష్టలవాని 

కూతి లేకయు నుతి. గడచన్న వాని: 850 
బలుకుల మీజిన బానలవాని( 

దల (పదలదా6టిన త త్వాింబువాని 

గుణహీను6 డయ్యును గుణమిచ్చువాని, 

(బణవాత్కు6 డయ్యు నేర్పడియుండువాని 

గని, శర ణనుచు గద్గదక ౦ఠు డగుచు 

గను(గవ హర్షా(శుక ణములు దొరుగ 

బనవ( డల్లంతట( బ౨ణమితుం డగుచు 

నసలార సముచితాభ్యర్చితు6 జేసి 


60 


బసవపురాణము 


రింగతూర్యములు సెలంగ నుప్పొంగి 
మంగళావతు అ తె; మహి6 దతణంబ 360 


న అల్ల మ్మపభునికి విందు పెట్టుట ea 
పళైరం బిడి, పంచభత్యాన్నములును 
నెల్ల పదార్హముల్‌ మొల్ల ంబు గాంగ 
వడ్డించి, 'యబ్బసవం డర దొడ 
దొడ్ల్డకళ్లుగ జేసి తొడిందొడి, బట్టి 
వారేనకో దొలి యా సురియచౌడర ను 
కరమరి నందిచ్చుకరణియు (6 జోలె 
నందిచ్చుచుండంగ నర్ది. జేసేత 
నందికొంచును (బభు వారగింపంగ( 
బంటి లక్షయు నెనుబదివేలు జంగ 
మంబుల కొనుచు సమ[గత దనర 370 
నటమున్న చేసినయప్పదార్హంబు 
లిటుగూడ సమయుడు నెట్లాకో యనక 
యేనకా కోగిరం వింక నీ కనుచు. 
బూని యూ (కింప( (బభువు మెచ్చి యంత. 
“గో ”యని భ కనికాయంబు వొగడ 
“వనే 2 యని సత్కపాయు క్రి వొల్ప్చార 
“ధ్రాప్పుదే | బసవ సద్భ కృసంతాంణ 1 
బాపురే: బసవ: సద్భకి ధురీణ: 
నల్ల వో : బసవ : యనశ్వరకీ ర్తి ! 
నల్లవో : బసవన్న: నందీశమూ ర్తి ! 880 
ఆమృతంబునందు దివ్యం బగు చేగ 
విమలమాణీిక్యగర్భ మున దీపంబు 
చెజకున( బండు వసి(డిం గమ్మందనము 
గొ అయైనమలయ జకు జమున ( బూవు 
చి తరువునకును జీవంబు( బసి (డి 
పుత్తళికిని బాణమును నిక్కువముగ. 


ద్వితీయాళ్వాసము 61 


బుట్టనయట్లుగా 6 బుటితి కొడుక ! 

నెట్టణ భక్‌ కి నిలుకడ యగుచు* 

బసవయ్య : బసవన్న : బసవకూమార: 

బసవ : బసవరాజ : బసనవలింగంబ : 390 
వడి బాజుజలమున కొడలెల్ల గాళ్లు; 

వడి. గాలుచిచ్చున కొడలెల్ల నోళ్లు ; 

వడి వీచుగాడ్పున కొడలెల 6దలలు ; 

వడిం జేయుబసవ 1 నీ కొడలెల్ల భక్‌! 

“బసవా” యనగ విన్న6 బాన లొం క 2 

పససులకు నె నను (బబలదే భక్తి $ 

“బసవా? యన6గ ఏవిన్న6 బాన లొం డేల? 

పసిబాలురకు నె న నెన(గదే భక్తి : 

“బసవా యన6గ విన్న్న6 బాన లొం డేల ? 

యసమాకునకు నైన నలర దే భక్తి 1 ౫ 400 
లింగై క్యసౌఖ్య కేశీలోలభ క్రి 

జం గమపారణానుసంధానళ కి 

యుభయ పసాదసంయోగోపభు కి 

తింభువనంబుల నున్న దే యితరులకు ?” 

నని 'పెక్కుుభంగుల నగ్గింపుచుండ 

ననుషకినా బసవనకుమారుండు 

మిక్కి-లిసద్భ కి మిక్కు_టంబు గను 

మొ9క్క్కుచు నందంద మోర్పు గే అమర 

““భ కవత్సల  వరాపర: పరమాత్మ: 

ముక్తివల్రభ : దివ్యమూర్తి : సర్వజ్ఞ : 410 
పిభువ : జంగమలింగ : (పమథా(గగణ్య : 

పంభువ & సంగయదేవ : పరమానురాగ 

కారుణ్యనిధి ! సమగర9ిత నూపి నీకు 

నారగింప6గ6౬ బుటునంత భ కుండనె 22% 

అట్లిపార్వతియు ము న్నారగింపంగ( 


బసవపురాణము 


జెట* జాలదు విందు విన్నపాపనికి * 

సర్వక ల్యాణ ౩ సంసారవిదూర : 

సర్వ్జజ : జియ్య : సాకాత్సంగమేశ : 

చెటణ నిషించి నీ కారగింప( 

బేటి నాశల్యమే ? పృథుదయా భావ: 420 


చ 
_: అ ల్లమ్రభువు బసవనికి వరము లిచ్చుట :-- 
యనుచు బశ ంసింప నల్లమ మెచ్చి 
వినుతదయామృతవనధి నోలార్చి, 
“సురభి చింతామణి సురభూరుహములు 
ర్‌ు లై యుండంగ వరమీగి యెంత 
ద్ద నా కనుచు సం పీ౨తి సిత్రమున' 
దద సంధిలం బంసాదము గృవ సేసి, 
తలంచిన పదపదార్హములు "సేకూడ 
వలె నన్న వస్తువు లిల( దాన పొంద. 
బలికిన క న బాటేయె తనర 
నిలిచినమార్గంబు నిలుకడ గా'గ( 480 
బట్టిన సద డె న బసి 6డియై వెలు (గ 
ముట్టినబయలై నమూ ర్‌ "సికొన6గఈ 
ఇజిలినశివు EF న వెజవక గలువ( 
దజిమినజంగమధటన కోరం 
జాలు నక్షయలింగసం పద లిచ్చి 
లీల దతా త్వ్వార్గసమ్మేళనం టె బెౌలయ 
మోహమాయాదిత మోరాశి( (దుంచి 
హేం[ద్రియాది విద్వేషం బడంచి 
మున్ను దత్వస్తితి (6 దన్ను దానెతి (గి 
తన్నును సతి_యోదాత త (గూర్చి 440 
లీన మె పాణంబు లింగమం దొలయ. 
గా నాధు( డాపాణలీన మె యుండ( 
గా నిరంతరపరమానందసుఖము 


ed 


ద్వితీయాశ్వాసము 


నూనిన శివభ కియుకి మార్గమున 
వడి “దివారా(తౌచ వర్తయె” తన(గ? 
బడు సదాంత ర్యోగభాతి గె కొలిపి, 
=A 

ఘనబహిరంగ శృంగారాంతరంగ 
వినుత _పమథన సంవిత్పుఖలీల 
దివాఇనుభవవారి 6 బదేల*_నబ*సవ 

వ్ర్‌నుభ రి ఏఎనబ్బ ( 
డవ్యయశివత త మనువు నెతింగి, 
యువ్వుము లియ నీర నుంచినయట్లు 
గప్పురంబున నగి గప్పినయటు 

Oy రా 
వడగ ళ్లవర్షంబు వారాశి6 గురియు 
వడువున: డా లేక వ రింపుచుం డె6. 
(బభువు చరి తంబు భ_కిమె భత 
సభలందు6 జడివిన సం (పీతి విన్న 
వతన శనమతళిత సచ్చిదానంద 
సురుచిరలింగె క్యసుఖము వ(టిలు. 
—_: వంగకాయలు లింగములైన కథ ౩... 


'వెండియు నొకనా(డు దండనాయకు డడ 
ఖండితభ క్తి విక స్వరలీల 

జంగమార్చున సేయుసమయంబునందు 
దొంగలు బందివెటంగ నూహించి, 
“లింగవంతులు కాని 1లెంగుల కతని 
యంగణాంతరమున కరుగరాి దనుచు 
వంగకాయలు గట్టుకొంగుల( బటొదివి, 
లింగసన్నిహితులభంగి వ్మటిల 6 

గని భయంవడి _మొక్క.(, గన్నుల నవ్వి 
“లింగవంతులు గానిలెంగుల కీశ్య 
రాంగణంబున కెట్లు అరు దేర వచ్చు 


ఇంగులు నీచులు. 


63 


450 


460 


470 


6 


బసవపురాణము 


నింక భకుల కాక యీశ్వ్యారార్చునలు 
కొంకక చేయుడు గూర్చుండు 6” డనిన 
నుల్లముల్‌ గలంగ నొండెరుల (జూచుచును 
జలన గుండె దిగుల్ల న నవయ 
భావించి “మన మెటు బంది. జిక _తిమి 
దేవర గలిగెనా జా ద"్పెడిని 
మన కింక నెమ్మయి మగిడిపో. జోల” 
దని కృత నిశ్సయు లె కూరుచుండి 
సరసర మును లింగసహితుల పోఠె( 
గరములు సా(చుడు (6 గట్టుకొంగులను 480 
భంగి నాబసవయ్య భావసంగతిని 
వంగకాయలు (హైణలింగంబులయ్యె. 
—:2 జొన్నలు ము _త్తెములై న కథ 
మజియును నొక జంగమం బే(గుదెంచి 
యతశీముతి నభ్యంజనావ సరమున 
“ “నిత్యనేమం టిది నేంటిము9గ్గునకు 
ముత్యాలపొడి మాకు 1ముక్కు_స వలయు. 
గదలక మెదల కీక్షణమాత౦9లోన 
బదివుట్టముత్యముల్‌ బసవ : యి మనిన 
సరనర లింగపసాయితశ స్త్ర 
కరొతలు( a చూడ. గనుదృష్టి నున్న 490 
జొన్నల (పోక విశుద్దము కాఫ 
లోన్నతరాశి యె యున్న నవ్వుచును 
“నన్నుత | పదివుట్ల సంఖ్య మీ కేల? 
యెన్ని మీవలసిన వన్ని గె కొనుండు_” 
అన వుడు “నట్టకా”కనుచు ముత్యములు 
గానిపోయె. 2 బెతీకల దనర నన్నియును . 
బసవని దృష్టి సంస్సర్శనంబునన 


మూడు కుంచములు. 2. గోనెనంచులు. 


Fs 


ద్వితీయాశ్వాసము bo 


యొన(6గు జొన్నల[పో(క' యిందు 6 జూడ. 
చౌనరుచు ముత్యాల _పో(కయె తన.” 
చాలా 
ననీ భ కమండలి వినుతింపుచుండ 6 500 


—: సంగమేశ్వరుండు బసవని మూడవ కన్నడుగు కథ = 
జచ్చెర మతియు నీప్పితవస్తువితతి 
నెచ్చుగా బసవ: డి ట్‌చ్చుట 6 జూచి 
ఈడు కయ్యడు నాకు వేండంగొ” ననుచు 
రూఢిగా జంగమరూపంబు 6 దాల్చి 
చక్కన సంగ మేశ్వరు6డ యేతెంచి, 
(గక్కుూన మూ(డవక నడ దడవ 
నాయతలింగ పసాయితహసు. 
డై “రమెతలు (గనె నీదుమాయ నే” ననుచు 
ముకురంబు(జూపుచు “ముక్కన్ను నీకు 
నకలంక 1 సహజంబ యటదెచూడు” మనిన 510 
నద్దంబులోన ఫాలాక్షంబు6 గాంచి 
య దేవ దేవుండు దద లజించి 
ర ఓం ఓ 
యప్ప్సు డక్క_డన నిరాకార మగుడు. 
జప్పరింపుచు? జూచి ోచా! పంద: పంద 1 
యోడకు మోడకు మోరోరి ! సంగ: 
యోడకు మోడకు మొకటియు నొల్ల 
నెలు(గవే సత్యమా హేశ్వరులిండ్ర 
నెఅయింకకానిని నిజగతి నన్ను 
దాసయ్యవలె నిన్ను దవనిధి చెడ ; 
నాసిరియాలున ట్లాత్య్మజా గోల 520 
గనకవృష్టి యడుగ (6 గరికాలునట్ర 3 
వనితకు నెడవుచ్చు మన నంబిభాతి 
వెండియు.6 గువమ్ముారగుండయ్య కిచ్చు 
మిండ(పాయంబు( గామింప( ; గాదేని 


స్వరాపవర్తాది సౌఖ్యంబు తొల ; 
Nn ళ్‌ లాం 


బసవపురాణము 


భర్ష: సీపిమథుల భ కులయిం డ 
నలరుచు డించిన యాపిసాదంబె 
కలదు భోగిం(సగా( గలకాల మెల్ల ; 
సర్వభకాత్మ : మీజలక బువా (డు 
గుర్వుగా మాకాటకోటయ్యగారు ; 080 
హార : మీనగరిమాలకరి పుష్పదంతు6 ; 
డరిదిపూజారి కన్నప్ప దేవయ్య ; 
యిం డెగజెడిది మా యిండెరేకవ్వ 5 
భదజున ప ఎవ న నమినంది ; 
నెటణ దీవించి నీకు విభూతి. 
బెజెడువా(డు మాపిళ నె నారు ; 
ట్‌ ౧౧౭ 
అనుష క్తి మె గంధ మర్చించువా (డు 
మనసిజసంహార': మాయణుమూ రి ఫ్‌ 
వరద ! మీధూపంబువా(డు మాచయ్య ; 
వరకీరి : మీగంటవా( డోహిళశయ్య - 540 
ధర మంగళారతుల్‌ దరిసించువా(డు 
వరద !: సోమయగారు శరణవత్సలు(డు ; 
వంటకి బ్లు దిచ్చువాడు మారయ్య ; 
పంటింప( గరికాలు పడి వెట్టువా (డు - 
కటికంఠ : 1యడబాల సిఖుతొండనంబి ; 
మతి బానసమునది మాసంగళవ్వ ; 
కరికాలచోడు పళ్లెర మిడువా(డు ; 
గరగ కావటివాండు ఘను*డు హొన్న్నయ్య 
రమణీయ మగు నోగిరంబుల పరిసె 
నమువా(డు సెన్నయ్య విమల దేసహుండ | 550 
యారగింస గ 6 బెట్టునవ సరంబులది 
వీరచోడవగారు విశై ్వకవినుత : 
అడపంబువా(డు రేచయ మునుపాలు 





1. వంటవా(డు. 


ద్వితీయాళ్వాసము 67 


పడు (వసాదులు బిబ్బబాచయ్యగారు ; 

మృడు(డ : మానాట్యనమి కండి వైద్యు. 5 

డడరంగ గల్లి దేవయ్య : 1 వెండీండు ; 

మలహార : సామవేదులు పురోహితులు ; 

వెలయ బౌరాణికుం డిల మాయిభటు ; 

కోరి మీపరిహోసకులు గళియంబ ? 

గారు నాగీళ నెనారు వాఠకు*డు ; 560 
శ్రీ పతిపండితుల్‌ శివుడ: మీ కవులు ; 

నాపండితయ్యగా రను!గు:బండితులు ; 

నాదివీణెలవా(డు మాదిరాజయ్య ; 

నాదర సజ్ఞా డు నలి ores 3 

కరణంబు గర్మసంహర ! కశిరాజు ; 

ధర జగదేవుండు దండనాయకుండు ; 

గణనాథు. డిందుశేఖర : మీ పంధాని క 

(పణుతించి చూడ మా(పభువు మీ[పభువు 

ఇఆఅవ త్రుండు గజసాహిణి యశ్వసాహా 

యొఅపుగా6 జేరమ యోగియొడయ (డు | 570 
అనఘ : రామయ్య యేకాంతంబువా(డు ; 

నొనర బల హు (డు గుంఖున, సఖి నంబి ; 

శంకర : నీబంటు శంకరదాసి ; 
యంకంబువా(డు నేణాధినాథుండు ; 

లెంక దా మంచయ్య లీల మీనగరి ; 

2 సుంకీ (డు నుం కేశుబంకయ్యగారు ఆ 
సుదియ 6 బకుడువా (డు సురియచొడయ్య ; 
పారి. గులచ్చిరియారు భువి 3౩ మూాళ గి (డు ; 

హార : నీకు బెజ్జమహా దేవి దాడి ; 

ధర రుద 9పళుపతి దా మంతె9వాది ; 580 
. బొమ్మలాడించువాండు. శి. స కము (పన్ను వనూలుచేయువా6డు. తీ. కథలు 
చెప్పువాయయ. 


68 


౨నవవపురాణము 


సువిధాని కక్కయ్య పోతువి జాలాగా (డు 
శివరాతిరి సంగయ్య ; సిలి బోగతందె ; 
దేవరదాసయ్య దేవ! దాసీ(డు ; 
భావింప గిన్నర 9 బహ్మయ్య బచ్చు ; 
మడివాలు మడివాలుమాచిదేవయ్య ; 
కడములనందబి నాప్పడ దివ్వెలాండు ; 
తెల్లంబు గోడలు దీర్చెడువా(డు 

సల్రీల గోడలమల్రయ్యగారు ; 

కుమ్మరి గుమ్మరగుండయ్యగారు ; 
జొమ్మయ్య వెంటకా( డిమ్మహిలోన - 590 
గమ్మరమ్ములవా(డు ఘను( డిల్ల హాళ ; 
బొమ్మయ్యు 1గీలారి నమ్మ6 జండండు ; 
మాయావి : బలైశుమ ల్లయ్య గొట్లు 

బోయిీ (డు ఏ; బాచయ్య భూరికొటారి ; 
పాలువిదుకువా (డు లీల వంకయ్య ; 
పాలుగావంగ నేర్పరి గొడగూచి ; 

కావున నీదు సకలనియోగంబు 

మావార లె యుండ మన్మనోరమణ | 
యేమిట6 గౌజ(త ? నా కేమిటం గడమ ? 
యేమైన నడుగు నీ కిచ్చెద నింకే 600 
మానంబు వదలిన మది6 దల డిలిన 
మానుగా( బంమథులయాన ః సీయాన | 
కాలకూటము గుతుకకు రాక మున్న 
కాంలుపురంబులు గాలక మున్న 
గౌరివివాహంబు గా కటమున్న 

యార నజాండంబు లలరకమున్న 

తిరిగి మూ రులు నెన్మిదియు లేకమున్న 
భువి హరి(బహ్య్మాలు వుట్టక మున్న 


ద్వితీయాశ్వాసము 69 


యటమున్న యటమున్న యటమున్న మున్న 
యిట నీవు నాసా ; వేనుసీబంట ; 610 
కొజికొంఠథ : యిది యేమ గళవళించెదవు 
వణఅల నాచేత. టోవచ్చు నే?” యనుచు 
నసమాకుతోడ మాజంక మె గెలిచె 
బనవ( డుడ్యద్భు కిభాతిమె నిట్లు. 
ఎవి బసవండు గొల్రెతచల్లకడవ( బడకుండ బట్టైన వే = 
'ఎండియు నిచ్మలాఖండితకీ రి 
దండనాథాాగగణ్యుుండు పుణ్యుండు 
సజ్ఞననుతు డు బసవ శొక్ళ._నా డు 
బిజలుకొలు వున c (బీతి. గూర్పుండి 
“యోడకోడకు” మని యొకకడ వెత్తు 
మాడికి బాహుయుగ్యము౧ జాయప దడవ 620 
“నినుమంత బూడిద నొసల. బూసినను 
మసలక కొండంతమరు లెత్తె ననుట 
తెల్లం” బనుచు రాజు మెల్లన నగుచు. 
“జె లంటో బసవయ్య : శివమరుల్‌ గొంబ 
(బమసితే త లకెక్కి భకిరసంబు 
గుమతివై నిండినకొలువులోపలను 
“వ్రోప్రకో* యనుచు *నోడకోడకు” మనుచు 
బాహుయుగ్మము సాంచిపట్టుపే” మనిన 
““స్వగుణసంకీ ర్తన దగదు సేయంగ( 
దగదని యున్నను నగు సభి* యనుచు. 6830 
“| దిపురారిగుడితూర్చు దెస నేజునేల. 
గపిలేశ్వరంబందు6 దపసి యొక్క_రు(డు 
ఆలింగమునకు నిత్యము నాణువుట్ల 
పాల మజ్జనమార్చ . గాలువల్‌ గట్టి 
పీదివీదుల వెల్లి విరియ నేనుంగుల 
పాదఘట్టనముల. బంకంబు రేగ 


70 


బసవపరాణము 


నావీథి( జల్ల ( దా నమ్ముచుం గణ6క 6 

టోవుచో( గాళవ బోయిన దొన(గ6 

గడురొంపి6 గాలుజాజుడు( జల్ల కడప 

పక లోక గొలెత “బన రో రవన్‌న? 6 40 

బటితి నచ్చటం? బడకుండ6 గడవ( 

జట్రన చేతులు సాంచి యే” ననుచు 

గొలైెత రూపంబు గొల త యిల్లు 

గొలెత యున్న యిక్కువయు6 జెపుటయు 

రప్పించి గొలైెత రాజు దా నడుగ( 

దప్పక బసవయ్య సెప్పినయబ్ల 

చెప్పుచు గొజగినచేతి రొంపియును 

నప్పుడు జాజంగ నంటినకాలి 

రొంపియు( జూపి, *యయలుంగ6 యితని 

పెంపున కిది 'సెప్ప6 బెద్దయే : తొల్లి 650 
క్‌ తిరుచిట్టంబలుసి కథ క 

(పవిమలభ క్రి వి|భాజిత లీల 

భువి నువ తాండి మువ్వురిలోన 

(శ్రీనీలయు-డు దిరుచిట్రంబలుండు 

నౌ నొక్క_భకు( డనశ్వరకీ ర్తి 

కరమర్దితో వర్ష కాలంబునందు 

హరపూజనార్హమై య టొెక్క_నా (డు 

చని పుష్పములు గోసికొని వచ్చునెడను 

వననిధితీరంబునను గాలు జాజి 

పడి వడి. బుష్పముల్‌ వడకుండ భకు( 

డడరుచు ( “జిట్రంబలాధిశ క? యనుచు 660 

బరము (డు భకుని బడకుండ6 బటు 

పరుసున నను. బై బసవలింగంబు 

వడి ; నట్టులును గాక వసు ధేశ! వినుము: 

పుడమిని సొన్నలి పురవరంబునకు( 


ద్వితీయాశ్వాసము Tt 


బోయినచోట: చత్పురి సుఖగోష్టి 

నాయతి భర్త నభాభ్యంల వమున 

సిద్దరాముని ( జూచి శివభత్తవితి తి 

““సిద్దుండ : లోక (వసిద్దంబు గాంగ 

నభినవ (శ్రీగిరి యనగ నిప్పువము 

నభినవలీల సొంపార వచించి 670 
యాపర్వతము మల్లికారున చేవు 

నేపారం గొనివచ్చి యిచ్చట నిలిపి ; 

(ధువముగా లక్షయు. దొంబదివేలు 

శివలింగములను జెచ్చెర. (బతిష్టించి, 

దానికి. దగగ మ ర్యృములోనియన్న 

పానముల్‌ ముటకి భకిపెంపునను 

సహజమకుటము నొసలికన్ను (దనర 

మహితయోగానందమహానీయలీల 

మేనినీడయు భువి మెట్రినయజ 

గానంగ౮బడ దన6గా6 జరిపించును 680 
నమిత సమాధియోగాంతంబునందు€ 

[(బమథలోకమునకు ( బన్నుగా నేగి 

యక్కడ 6 ద త్వరహస్యసద్దొ షి 

మక్కువ నెక్కాన మసలి యేతెంతు ; 

(ప్రఖ్యాత మది మాకు, (బమథలోక మున 

నాఖ్యాతసత్కీ రి యగుబసవాఖ్యు.( 

బొడగంటి దే భకభూరిసదోష్పి య 

గడు నొప్పు నిక్క_డ గలుగు నక్క_డను 

నత డుండు నా విందు మఖిల లోకముల 

సతతసాన్యిధ్యానుష కిమై” ననిన 690 
శివభకత తిం జూచి సిద్దరామయ్య 

**(పవిమలగతి నే(డు [పమథలోకమున 

నరసి వచ్చెద” నంచు నాక్షణంబునను 


బసవపురాణము 


నరిగి కె RE Sh జః 

నంవికాన హితు(డై యాస్త్థానమంట 

పంబున( జేరోలగంబున నున్న 

శివ దేవు గను(గొని సిద్దరామయ్య 

యవిరళభ కిసాషాంగు( డ్రె Umit 

“విన్నపం బవధారు విశ్వలోకె క 

సన్నుత :” మ ర్హ్య్యంబు సద్భ క్షజనులు 700 
“ పథలోక ంబువ బసవండు గల(డె 

[పమథేశుకొలువున బదికింపుి' మనిరి ; 

“బసవసంసుత్య ! సద్భ కెకదేహా: 


ee] 


వ్‌ 
యసలార నున్నరూ పానతి” మ్యనిన 


యం 


—: శివుడు తనహృదయమున బసవని€ జూపుట 3 


నాలోక మీలోక మననేల బసవ. 

డేలోకమునను లే; డెల్ల చో నుండు. 

(బమథులయందు సద్భ కులయందు 

నమధంగ నాహృదయాజ్లక ర్థికను 

సతతంబు గురులింగచరములయందు 

నతిముదమున నుండు నాదిబసవ (డు 710 
అటాట కటు సూడుమా” యని శంభు. 

డిట్రలంబుగ దనహృృదయంబు 6దెజవ 

సంగతం బగు కరస్థలము లింగంబు 

జంగమావలళికిని శర అనుక రము 

ననిమిమ డై చూచు హరుమ్‌దిదృష్టి 

గను (గవహర్లా (శుకణవితానంబు 

దరహసితాన్యవిస్పురణయు న్‌ 

బరమశివధ్యానపారవశ్యమున ( 

బద్యాసనస్తు ఇడ పరమేశుహృదయ 

పద్మంబునం దున్న బసవని( జూచి, 720 
(పమధథులు హర్తింప నమరులు (మొక్క. 


ద్వితీయాళ్వాసము 73 


నుమబోటి యత్యద్బుతో పేత గాంగ 

నామూ_ర్రి( గని సిద్ధరామయ్య యుద్ద 

తాయితానందపూ ర్హాత్ము డె అన వ, 

కారుడు వ పర్వత పుత్రి నదవిరికంట( 

బొంిం బౌరిం జూచుచు. “బూరైెందువదన క 
—: శివుండు వార్వతికి బసవనిమహిమ తెలుపుట ;.- 
చూచితే బసవనిసురుచిరమహిమ 

యీ చెల్యునిల్కడ యేరికి* గలదె? 

"వెలయ 6గ నయ్యాదివృషభేం(దు( డన 6గ 

నలి నేన రెండుమూర్తులు ధరించితిని ; 780 
విను “తవపుతో భవిష్యామి” యనుచు 

నెనయ శిలాదున కేన పుట్టితిని ; 

అసలార భర్తిహితార్హమై యేన 

వసుధ జనసించితి బసవం డనంగ ; 

నెస6గ నిట్రైదకాన యీళండ నేన 

బసవ. డన్‌ మీరి సద్భకుండ నే నన 

మున్నును మన బసవన్న సదుణ మ 

హోన్నతి యెలు ౧గవే యొగి నట్టుగార 

లోకాధిపతి నేను లోలాయతాకి : 

(పాకటంబుగ లోకపావను. డిరండు ; "7 40 
కారణతోకసంహారుండ నేను 

కారణలోకోపకారి యితండు ; 

భ కవత్సలు (జడ i బర్వతపు త్రి : 

భ కిరత్నములకు బండాది యితడు; 

భకెక దేహుండ భావింప నేను ; 

భ కజన ప్రాణి బసవ డీకింప ; 

ము క్స్‌కి రాజ(జూా ముద్దియ సను, 

ఖ్‌ క్రిక్‌ రాజుసూ బసవ. దీక్షింప6 ; 

బసరింప నే లింగపటబదుండ, 

ల ధి 


[ 


750 


ఆఅచరారింగంబ నేనచకేం దతనయ | 


నచరాచరడజోణిం జవలింగ మతా:డు ; 


సిరభ కి మము్ము( గొల్చిన(గాని లేదు 
ధల వీని. దల(చినంతనేె ముక్తి గలదు. 
అఅరుచు. (బాణ దేహార్ధముల్‌ నాకు 

నిల నిత్తు రఖిలభ కులు నొక్క_యెడను 
నచ్చుగా. (బాణ దేహార్లముల్‌ బసవ( 
డిచ్చుచు నుండు దా నెల్లభ కులకు : 760 
నాయతమతి బసవా యన6 బరయగు 
నీయతరతయం వి ట్రొక్కమాటు 
సదువు నాతని మఖసదనంబు నంధదె 
కదల కుండుదుము మాగణములు నేము ; 
పొదలు నవ్వని యాత్మ నుదితసద్భ క్తి 
యదియు బసవనిమహ త్వంబ కాదె? 
పరికింస నెవ్వండు వడయు( (బసాద 
వరము క్రి యది బసవనిక్సుప గాదె; 
మడిలోన నెవ్వ(డు మము దలపోయు 
నదియెల్ల బసవనియంశంబ కాదె ? 770 
పనరించు జంగమభ క్తి యెవ్వుండు 
వసుధలో నది బసవనివృ తి'గాదె ? 
భక్తి పట్టము దాలు బసవ(డు దక్కు. 

శ క్రిసమేతులు జగతిపై ( గలరె ? 

యది గాక యొక్కనాయం దేల భక్త 
హృదయన్లు( డె చూడ ని టున్నవాండు” 
అందు వెండియు;, బం నుతించుచు శంభు. 
డంచితమతి బసవయ్య కి ట్రనియె = 


యసక మె నంసాం మిష్టమే స్‌కు 2? 781 
నని యానతిచ్చుడు నద్రేవు హృడయ 

పనజసు! డగు బసవం డిటు లనియె : 

“మందునకై నను మ ర్యలోకమున 

నిందుశేఖరుభ కు. డెందును లే(డు ; 

భకండ నేన చూ భక్తు లిందటును 

భకాత్య : మీస్వరూపంబ కావునను 

"వెండియు(6 గల దొక్క-విన్నపం వింక 6 

జండేశవరిద : ప్రసన్నత వినుము. 

జంగమలింగ పిసాదోపభోగ 

సంగతసుఖనుధాశచధి నోలాడు 790 


సు (ప్రసిద్దము జంగమపసాదంబ 
యేపొ9దు ఖోగింప నెట్లు గల్లినను 
జాలు(బో భవకోటిశతసంఖ్యలందు 

నోలి నన్‌ బుట్టింపు మొకటియు నొల్ల .” 
ననవుడు గొ రికు( డతిదయాద్చష్టి 6 

గను (గాని సిద్ధ్దరామునకు6 జూప్పడును 800 
శివునకు మొంకుు_చు సిదరామయ 
భువికి వ. వ. ల 
భక సమూహికి బసవయ్యమహిమ 

వ్య కిగాంజెప్పంగ నట్ల నే వింటి; 
ననవుడు బిజలు 6 “డట్టు లౌెటకును 
జనులకు నెల్ల దృష్టం విప్పు డిదియ"ి 
యనుచు నమూల్యవసాభరణముల( 


76 


బసవప్తరాణము 


దెొనరంగ6 గాశవ్వబోయిని కొస౦గి 

“యవిక లాజాండత తాషాత్యకు6 డన 

శివుడు గరనలాపీను? డె యుండ 810 
యి వ్‌ 

సర్విగతుండె న శంభుభ కునకు 

సర్వ్వగతత్వంబు సహజంబ కాడి: 

సర్యమయుం డైన శర్వుభ కునకు 

సర్వమయత్వంబు సహజంబ కాదె |! 

దూరేక్షణంబును దూరశ 9వ ణము 

దూర విజ్ఞాన సిద్దులు "మొద ల్లాంగ 

నణ్‌మాదిసిద్దులు నభవుభకునకు 

గణుతింప నెంత శ్రాఘ్యంబు దా ననుచు 

సకలమాన వులు మ సకతటన్య న 

ముకుళితహస్తు లై మొంిక్కు_చు నుండ 820 

“నల్ల వో” యనుచు భూవల్ల భు డతులి 

తోల్లానచితు ( డె యెల్ల వస్తువులు 

దట్లు (డు బసవనదండనాయకున 

కిటలంబుగ( గటనిచ్చె సంపీఎతి. 

గురుభ క్తిశ్చంగార 1 గుణగకాధార | 

వలదయాలంకార : సురచిరాకార ! 

ఇఖ్యూతగంఖీర : దుష్కర్మవిదూర : 

గీతమహోదార : ధూతసంసార : 

అకుటిలచిత | శివాచారవే త 

(పకటత తాయ త : పివిమలవృ త్త 1 830 

అజ్ఞా నజై త్ర | యుదా తచరిత 1 

విజ్ఞానపాత్ర : సంవిత్చుఖామాతం : 

రూఢవ౦9తో తుంగ 1 రుచిరాంతరంగ ! 

గూఢపిసాదాంగ : గొబ్బూరిసంగ | 

ఇది యసంఖ్యాత మాహెౌశ రదివ్య 

పదపద్మసౌరభ భమరాయమాణ 


ద్వితీయాశ్వాసము 77 


జంగమలింగ పిసాదోపభోగ 
సంగతనుఖసుధాశరధినిమగ్న 

సుకృతాత్మ పాలకురిక్‌ సోమనాథ 

సుక విపంణీతమె ళోఖిల్సి తనరి 8 40 
చరలింగభఘనకరస్హలి విశ్వనాథ 

వరకృపాంచితక విత్వస్ఫూ_రిC బేర్చి 

చను బసవపురాణ మనుకథయందు 

ననుపమంబుగ ద్వితీయాశ్వాస మయ్య. 844 


తృతీయాశానము 


(శ్రీరుద్రభకాం,ఘి శేఖర | శుద్ద 
వీరమా హేశ్వరాచార : సంగాఖ్య: 
దండి యె మణీయొక ,._ మిండజంగమము 
వెండియ బసవనదండ నాయకుడు 
మంతులు. దానును మహిపతి వనుప( 
దం[తంబునకు జీవితము వెట్టునెడను 
“వచ్చి యాయర్హంబు వలయు నింతయును 
నిచ్చినంగాని యొం డే నొల్ల” ననుచు 
ధట్లెంచి యడుగుడు (6 బెశ్రైలమాడ 
ల టున్నభంగి నాయయ్యకు నాస6గల6, 10 
దం (తనమేతు లై ధరణీశుకడకు 
మం(తివర్గం బేంగ మ యిటు అనిరి : 
“చెప్పిన గొండి మౌ( జెప్పకయున్న . 
దప్పగు నటుగాన చెప్ప (గవల సే Yar 
బనిసేయ వెజతుము బసవయ్యతోడ ; 
ధన మెల్ల నొక్కామిండని కిచ్చె” ననుచు. 
గొండెంబు సెప్పిన. గోపించి రాజు 
బండావిబసవనదండనాయకు ని 
రప్పించి, ““మాయర్హ మొప్పించి పొమ్ము 
ద ప్పేమి ౩ సాలు( [బధానితనంబు ; 20 
“దండింప రా దనుతల (పున నిటు 
బండార మెంతయు. బాడు సేసితీవి ; 
పరధనం బపహారింపనిబాస యం|డు 
పరధనం బెట్లాకో బసవ : కె కొంటి ? 
వేయుమాటలు నేల వెజతుము నీకు 


తృతీయాశ్వాసము 79 


మాయర్హ 'మొప్పించి సియంత నుండు” 

ప ఈ గించిత్స9హాసితాస్యు డగుచు 

జననాథునకు బసపనమం(తి యనియె.; 

“'“బరమేశుభ క్రి యన్‌సురతరు వుండ 

హరుభ కి యన్‌ కనకాచలం బుండ.( 80 
గామారిభకిచింతామణి యుండ 

సోమార్దధరుభ _కిసుర ధెను వుండ 

బగుతు6 డాసించునే పరధనంబునకు? 

మృగపతి యొద్దెస మేయునే పుల్లు ? 

క్షీరాబ్ది లోపల ఫల " డీడించుహంసన 

గోరునే పడియలనీరు (దావంగ. ? 

జూతఫలంబులు సుంబించుచిలుక 

(బాంతి బూరుగు[మానిపండ్తు గన్లానునే 5 

రాకామలజో్యత్ప్స్న 6 (దావుచకోర 

మాకాంక్షసేయునే చీకటి? (దావ ? 40 
కురిదమ్మివాసన విహరించుకే (టి 

పరిగొని నుడియునే బబ్బిలివిరుల 2 

నెలు(గునే యలదిగ్గజేందంబుకొదమ 

యెఅపంది చను సీక ? నెటు(గవుగాక 

యరుదగు లింగసదర్దులయిం డ్ర 

వరవుడ నా కొకసరశె తతత రకు ల 

పుడమీళ : మీధనంబునకు. జే సాంప ; 

నొడయల కిచ్చితి నొడయలధనము ; 

పాదిగ దిగిన భ కుండ. గాను; 

గా దేని ముడుపు లెక్కలు సూడు_” మనుచు 50 
దట్టుండు బసవనదండనాయకు (డు 

పెకైలు ముందట. బెట్లి తాళములు 

పుచ్చుడు మాడ లుప్పొంగుచు6 జూడ 

నచ్చారు వె అక కగ్గలం బున్న 


బసవపురాణము 


జక “నర్‌ టు గు జము లైన కథ :- 
“ముధుర పాండ్యు6ండు దనమంతత్రిచే నిట్లు 
లఅధికమరం బిచ్చి పహూయముల విలువ 
బనుచుడు నతండు నద్భ కి పెక్కువను 
జని చని జంగమార్చున సేయ (జేయ 
సరమంతయు(6 పోవ హయముల విలువ 
లేకున్న ననుమాన ముడిగి 60 
పొలమునక్క_లనెల్ల 6 బిలిచి తెప్పించి 
సలి. బాండ్యభూనాథునకు ( జబొడనూవ' 
జొక్క నై నారుల మిక్కిలికరుణ 
నక్కజం బంద నానక్క_లన్నియును 
నిల గంక ణములతేజులు నయ్యం గాదె ? 


న్‌ 


చులహారుభ కులమదామ దలంప 
ఇదే 
” a Fal 
చి సోద్యు మో” యంచు నల ఛకతులును 
up) అతనే 
సదమలచిత్తు లై సంతనసం బంద 


త 


తవిస్మయా[కాంతుండై బిజ్ఞలుండు 
“జఇత6(6 డి డీశ్వరు ండకార యితరుండెల” యనుచు 70 
రవ ప్రభూషకణావళి సమర్వ్చించి, 
పవమానురాగు ( G సరుక వ్ర దిన 


f 
{eu 
Ge 


A ౪ 


“*ర్రండారిమి (ద నెవ్వండేని | యింక ( 
గొంజందు సెప్పునాకుక్కల. జెండి 
నాలుక లోసి సున్నము సాల. బూసి 
పోల వేంచినయిస్కు వ నోయింతు నోళ్ల ఇక 
ననుచు నబ్బసవసింహము వీడుకొల్ప 
జనుదెంచె నగరికి జనులు నుతింప. 


-:బసవ(డు తన భార్యుచీర విప్పించి యొక జంగమున కిచ్చిన కథ: 


వెండియు నొక్క_య్య వేళ్యాలయమున 
నుండి బానిస బిల్సి “బండారినగర 80 


తృతీయాశ్వాసము 81 


మన నిత్యపడి వేండికొని వేగరమ్ము :”” 
అనవుడు “నట్ట కా'*కని పోయి యచట. 
బడ(తి యబ్బసవయ్య పట్టంపు దేవి 
బొడగని, కటినపుటంబు సూచి, 
యసలార( బడీ చేడు డంత.6 జాలించి 
మసలక బానిస మగిడి యేతెంచి 
“యక్క 1 యేమందు నీయాన నే నిప్పు 
డొక్కాసోద్యము (6 గంటి నక్కడి కేగి 
యిట్టి దివ్యాంబరం బఖిలలతోకముల 
బుట్టదు బసవయ్యపట్టంప్పుదే వి 90 
కట్టిన 1పటవలిపుట్టంబు సూచి 

నెట్టణ వచ్చితి నీ కెజింగింప ; 

బావ వే(డిన( జాలు బసవయ్య యిపుడ 
యావస్త్ర మొసంగెడు నరగలి గొనండు ; 
పరగు మహా దేవభ కులచేత 

నరుదరు దన(గ గణారాధనముల( 
గొనివచ్చి జంగమకోటి సన్నేహ 

మున నిచ్చినట్టి యమూల్యవ ప్ర ములు 
వెంజావళియు జయరంజియు మంచు 
పుంజంబు మళణిపట్లు భూతిలకంబు 100 
(శ్రీవన్నియయు మహాచీని చీనియును 
కూవజతిలకంబు పచ్చనిపటు 

రాయ శేఖరమును రాజవ ల్లభము 
వాయుమేఘము గజవాళంబు గండ 
వడము గావులు సరిపట్టును హంస 
పడియు వీణావళి పల్లడదట్టి 

వారణాసియు జీకు వాయు( గెందొగరు 
గౌరిగనయమును కీరోదకంబు 


1. మేలిజాతివస్త్రము. 


6 


బసవపురొణము 


పట్టును రత్నంబుసట్టును సంకు 

పట్టును మవకతపట్లు పొంబట్టు 110 
నెజపట్టు వెలిపట్లు నేతింబుపట్టు 

మణీ తవరాజంబుమాం దోళిరవియు. 

జందారితపంబును సాంధ్యరాగంబు 

నింద9నీలంబు మహేంద9భూషణము 

సన్ననడంచును శరధియు మేఘ 

వన్నెయు రుదాక్షవన్న్నె కాంభోజి 

పులిగోరుపట్లును భూపతి రుద 

తిలకంబు సరిపట్టు మరియ జసిరియు 

గొలనిమేఘము గజావళి హయావళియు 

వలిపంబు సరి గమ్మి తెలుపు దివ్యాంబ 120 
రంబును నుదయరాగంబు దేవాంబ 

రంబు పొత్తియు గుజరాష్ట్ర ౦బుపట్లు 

మొదలుగా నెజు(గమే మేను దరతరమ 

పదపడి మనవారు వడసినయట్రి 

మానితవస్త్రవితానముత్‌ గలవు 

గాని యావస్త్రసమానముల్‌ గావు ; 

తథ్య మిట్టిద *” యని దాసి సెప్పుడును 

మిథ్య సేయక వేశ్య మిండని. జూచి 

నలి దలిర్చ (గ “సిర నా తోడివలపు 

గలవేని బపవయ్య కాంత గంగాంబ 180 
కట్రైినపుట్రంబు( (గక్కూన6 దెచ్చి 

నెట్టణ నా కిమ్ము నేర్చు దలిర్బ” 

ననవుడు “నట్లకా”' కనుచు మిండండు 

సని కౌొంచి “బసవ : నీవఎత గంగాంబ 

క ట్టినపటవలిపుట్టంబు మాకు 

ని యున్న భంగిన యిప్పింసవలయు.” 

ననవుడు.( దనసతి నాస్థానసదన 


తృతీయాశ్వాసము 


మునకు ( బిల్వ గ బంచి మసియం? గదిసి 
ల 
“పుట్టు నా వెజు(గని యటిమహాత్ము 
న్‌ చా 

డిటలంబుగ నీదుపుట మడెడిని ; 

డు ము a 
పుట మీవేగ ; మీపుట మిచ్చినను 

డు చు 
బుటము మని” మని యట్లిచందమున 
లజ్ఞయు సిగు దలంపక బసవ (6 

శి 

డ జలణాకిన ల్వశిముఅి( బటి 

జ అ 
యులువంగ నొలువంగ నొక్క_వస్తంబు 
దళితాంబుజానన మొల( బాయకున్న ( 
గను "గాని యద్భుతా,కాంతాత్ము నైన 
జనముల: గను(గొని జంగమం బనియె : 
“గహనమే చూడ జగద్దితనూ (త 
సహాజవాహాను లగు శ ంభుభ కులకు ? 
నలి నిడిగుడినయనా రను భక్తు? 
డిల నాలిచీర లొల్చి:డె భ కులకు 6? 
బం(డెండువర్షముల్‌ వాయక నేసి 
పం(డెండుమూరల పసిండిపుటంబు 
విపరీతగతి. దన్ను వే(డుడు నొక్క 
దనసికి (6 దేడరదాసయ్య యమాండ ? 
యది గాక 1బల్లహుం డఖథిలంబు నెబుయగ 
సదమలచితు (డె సతిని మున్నీ (డె ? 

అంటి. మా 

యజఅజలేక రూపించి యడుగంగ( దడవ 
మణిమొన్నయధరుండు మాణిక్య మీ డె ? 
నండియె మొన్న యధరు( డిమ్మడించి 
మిండభ కునకు నర్క్మిలి నర్త మండె ? 
మహి నిడుగుడిని బెర్మాణి యన్‌ 2గణము 
గహనంపుదుర్చిక కాలంబునందు( 


83 


140 


160 


1. భళ్ళాణరాజు (ఈ పదము సాధారణముగా (పభువు (రాజు అను నరమున నే 


పూర్వవాజ్యయ మున నుదాహృత మయినది. 2. భక్తుడు. 


84 


l. 


తనయ'పెండిలి పేయుత త్స సవమున( 

జనుడెంచి యొక తపో(ధను(డు వేండినను 

నక్కాంత వెం[డుక లప్పుడ కోసి 

చక్కన మానకంజారు. డీండెట్టు ? [70 
అనుచు గీటున (బుచ్చుచును మిండగీ (డు 

కినియునో తడ వై న( దనవేశ్య యనుచు 

బసవని వారించి వసుధ. (బోవైన. 

బసిండిచెజంగుల పట్టువస్రములు 

మోపిడి తనమోవనోపి నన్నియును 

నేపార( గొనివచ్చి యిచ్చె లంజియకు. 

“నిక్కంబు బసవని నిజభ క్రిమహిమ( 

దక్కు.వ గాదయ్య. దరుణిమానంబు” 

అని భక్త మండలి వినుతింపుచుండ 

వనిత యంతర్వాసమున కేగ నంత. 180 


a. సూర్యాస్తమయ వర్ష నము క 
బసవనిభ క్రి (పసభాపటలంబు 
'దెసల వసుంధర దివి దీటుకొన(గ 
దినకరు( డాత్మీయ తేజంబు దఅు(గు 
డును మది లజ్జించి చని యపరాబ్సి ( 
బడియెనో యన్నట్ట్లు భానుండు (గుంకె6; 
జెడి మి్యతు: డరుగ రాజీవముల్‌ మొగిచె ; 
భేరులు శంఖముల్‌ భోరన. జెల(గె ; 
మారసంహాోరు నాగారాంతరముల 
నలరుచు( బంచమహోశ బ్రరావ 
ములు _మోసె; భ కసమూహాలయముల 190 
ఘనధూసధూమసంజనిత మేఘములు 
సందర్భమున. 


తృతీయాశ్వాసము 85 


సి కప్పినమాడ్కి6 జీకటుల్‌ వక్వె. 
వదము కిసతి బసవనికి నారతులు 
పరువడినె త్తు దీపంబులో యనంగ 
నక్ష[ఆచయ మంతరిక్షంబు నిండి 
యత&ీణతరకాంతి యసనలార వెవింగ6; 
జం(దునిచేటు దై త్యేం్యదునిపాటు 
నిందునిభంగంబు నెత్‌(గి యెణింగి 
గాతియ (ముచ్చిలి కశూ(దకుండను రాజూ 
నజకు వడుట తొల్లి యెతి(గి యెఆజింగి 200 
జారుల( జోరుల6 జర్చించుక వుల 
భూరివివేకంబు౯ బొగడంగ నేల? 
యన (గ సంధ్యావేళయందు సద్భ క్త 
జనులు లింగార్చునల్‌ సలుపంగ నంత 
మిండజంగమకోటి నిండారుభ క్రి 
దండనాయకు (6 డంప6 దండతండములు 
ఘనసారతాంబూలగంధ్మపనూన 
వినుతాభరణవ స్త వితతులు గొనుచు( 
గరమరి లంజెశికంబు సేయంగ 
నరిగెద మే మంచు ననుర కి నరుగ_ 210 
ముట్‌ ముగ్ద సంగయ్య కథ 2 
లింగసర్వేం[దియలీనుండు ముగ్గ 
సంగయ్య నా నొక్క_శరణు( డీక్షించి 
భక్తి ననుచువా(డు బనవబండారి 
వ్యక్త మిక్తే(గెడు వా ర్హంగమములు 
కానిపోవునవి గంధకుసుమకరూర 
ఏినుత తాంబూలాదివితతు ; లట్రయ్యు 
జను నిది లింగావసరవేళయున్న 
పనులకు నేడు పగిది గా”? దనుచు 
నదియును నొక్క_లింగార్చన గాంగ 


86 


బసవసపస్తరాణమూ 
మది నిశ్చయించి సమ్మదము దుల్కాడ6 
గల నెస్‌ లంజెటీకం బనునటై 
పలు కెయుంగబయిం జేసి బిసవయ్య( జూచి 
“యేనును బోదునా యూ యయ్యగాం(డ 
తోన లం_జెటివంబు మానుగా. జేయ?” 
ననవుడు : గించిత్సరిహ సితాస్యు (6 డగుచు 
“జను జియ్య : నాముగ్రసంగయ్య దేవ fs 
యని గాళవింపుచు నాయయ్య కపుడు( 
గను(గొన నహజశ్ళంగారంబు ఢేసి 
పరిచారికుల ( బిర్సి పటుభ కి గల్లు 
తరుణియింటికి . బంప(_దత్పతి6 జూచి 
“సగ బయిళతింపస ( (బమథలోకంబుక న్యకయొ ? 
గణిక సాక్షాదు[దగణికయో ? తలప 
జితరురూపమో 2 చెలువయో పసిడి 
పె తిడియో నాగం బొల(తి యేతెంచి, 
ముగ్గమిండనిపాదములమీ ద బడి, వి 
దగ్గ మిండెత సముద్యద్భు క్తి 'మెజసి, 
పడిగంబు వెటించి పాడముల్‌ గడిగి, 
కడు వేడ్క ( 'బాదోదొకంబు సేవించి, 
(పీతి యెలర్చ విభూతివీడియము 
లాతన్వి దాన సమర్పణ సేసి, 
యనుపవచ్చినవార లరుగ మిండనికి( 
దనహ న మచ్చి తోడ్కౌని పోవునెడను 
స్ఫాటిక సోపానపం కి నొప్పారు 
హాటక కుట్టిమహార్య స్థలమున ( 
గలయంగ గ స్తూరికలయంపి మీద 
వెలుగు ము కాఫలంబుల (ముగ్గు అలమర ( 
గంభకట్లను మేలుకట్లను బొలుచు 
గంఖీరపుష్పకాగారంబునందు 


bo 
Fa 
డు 


తృతీయాశ్వాసము 


మహితలఅంబితకతల్న మాలికానిచయ 
బహుమణిదీపవిభమకాంతి విప 

ముంచి వెల్లెడుపకైమంచంబు పుష్ట 
సంచితం బగు నండజముపాను దనర 
వివిధసారభసు వాన్వితి మగుమండ 
సవసంబు జాలకపం క్‌ ( దన్వారి 
(శ్రీరుద్రవరదివ్య సింహాసనంబొ 2? 
గొరిమనోహారు చారువుష్పుక మొ 7 
గంగావతంనుని శృంగారగృహూమొ ? 
యంగజవిజయుని యను (గుమంటపసపము ? 
యన నతిరమణీయ మగు సజ్ఞపట్లుం 

గని, ముండ. డద్భ్బుతాకాంంతాత్కు6 డగుచు 
నదియును నాతి లింగార్చన సేయు 
సదనంబుగా (6 దనమదిలోన(దల(చి, 
యుత్తుంగసింహాసనో పమం బైన 

య త్తన్విచారు పర్యంకంబు దిగువ 

నవని పె(గంబళి యాసనంబుగను 
శివసమారాధన సేయ గూర్చుుండి, 

భూతి సర్వాంగముల్‌ పూయుచో నతడు 
“భూతిపూయ వ దేమి వాల(తి సీివనిన_ 
““నిచ్చ6 బార్వతి పూయువచ్చవిభూతి 
యిచ్చె నొక్క._య్య నా కీమునిమాపు 
హూసితి సర్వాంగముల ( జూడు” మనుచు 
భాసురం బగు మేనిపసుపు( జూపుడును ; 
వలయుచో రు9దాక్షములు ధరింపుచును 
““అలన | రుదాక్షముల్‌ దాల్బవే”” మనిన (_ 
“డుం గందు లవణసాగరతీరమునను 
బౌొడమిన రుదా9క్షములు సహింపమిని 
దెల్లంబు కీ రాబ్ది తీరమం దుండు 


87 


గు 
ut 
(am) 


88 


బసవపపరాణము 


తెల్ల రుదాగికముల్‌ డజెచ్చె నొక్కయ్య 

యెప్పుడు” దాల్హు నున్సెక్కి_న” వనుచు 

నప్పొ లి ముత్యాలహాంముల్‌ సూప 280 
సక్క_జాం డగుచు ముత్యాలసూ సకము 

ముక్కున. దాల్చిన ముత్యంబు: జూచి 

“యు తమాంగంబున నువిద 1 రుదా౨క్ష 

లుత్తమం బయ్యె. జో కొంత మా కిదియు ; 

నెక్కడ వినబడ దిట్లు రుదా౨క్ష 

ముక్కున దాల్చిన ముఖ్యమే ?*” మనిన_ 

“దేవ 1! యేమని చెప్ప ? దేవుడే యెజు(6గు 

నావిశేషంబు వేదాతీతి' మను.డు ; 

నురుజటావలి విచ్చి యొ త్తిచుట్టుచును 

““డర్రఖ్లాక్షి : జడలేల తాల్చ వ వనన 290 
“సగముప౦9సాదపుష్పములకు నునిచి 

సగమున ( దాల్చితి సన్నంపుజడలు 5 

సన్నుత తద్భస్యసమ్మిశ9 మగుచు 

వెన్నున నిదె చూడు వే లెడి” ననుచు 

పటుగళాభరణసంఘటితి మై యొప్పు 

పటవలికుచ్చులు వడ(తి సూపుడును_ 

“భువి నిట్రైభ కురాల వు గచ్చడంబు 

ధవళాక్షి : మజీ యేల తాల్ప వీసివనిన__ 

లింగవంతులు గాని లెంగుల దృష్టి 

భంగిగా నాపయి( జాజకయుండ 300 
గట్రితి సర్వాంగకచ్చడం*” బనుచు( 

గట్టిన సమకటు6 గాంత సూపుడును 

వనిత యపూర్వలాంఛనధారి గాంగ 

మనమున? దలపోసి మహి? జాంగి మొంిక్స్‌_, 

““యిట్రిలాంఛనమున కెవ్వ రాచార్యు ? 

లెట్టివి నియమంబు ? లెట్టిది సర్య ? 


తృతీయాశ్వాసము 89 


తరుణి : మీగురునంపిడాయంబు వారు 

ధరణి నేఠావునం దపము ఒయుదురు ? 

సంతతంబును నేది స దోషి నుందు 

రింతఆయు( జిప్పు మా కేర్పడ." ననిన 310 
“నాగమనిగమో కి నవ్వామదేవ 

యోగిచే శివదీక్ష యొప్పంగ. బడసి 

కె లాసమున( దపోవేళ మెప్పించి 

శూలిచే. బడ సె ము స్నీలాంఛనంబు. 

అది గారణముగ౬ బూర్వాచార్యురాలు 

సదమలాత్మక హిమశై లతనూజ 

(శ్రీనందనుని 6 గొల్చి శివుని మెప్పించి 

మేన నర్భము గొన్న మెల(తవర్షంబు ; 

జగములన్నియు6 దనశ కి 6 బాలించు 

జగ దేకసుందరి సంతతి మేము ; 820 
శివరహసన్యాదిప్రసిద్దశా స్త్రములు 

శివునిచే. బడసిన చెలువశిష్యలము ; 

ఆకాంకతోడ జన్నావులపాలు 

సేకొని యషావన శేషంబు సేసి 

చెఅకుక కైలపొడి సేరె(డు సలి 

మతి యిషలింగసమర్చుణ క 

తప్పక అ పంసాదం వింతగొందు 

'మెప్పాట6 గలనెన నెజటు6గ మోగిరము ; 

గలిగినే కంపే 1 గందమూలాది 

ఫలపత9శాక ముల్‌ భకు లిచ్చినను 830 
స్వామి కర్చించి పిసాదంబు గొందు 

సుమని చెప్పుదు మీతపశ్చరణ ? 

తనువును మనమును ధనమును విడిచి 

మనికులై రసికులై మగ్ను లై గోష్టి 

తవులంబు గలిగినత జంగమాను 

భవమందు నెప్పుడు. బాయకుండుదుము. 


బసవపురాణము 


అనఘ : తింకాలలింగార్చన మీది 
పనులు దక. గ కేవు బగళులు రేలు ; 
గతి మాకు వేతొండు గలదె ? జంగమమ 
గతి మనోవాక్కాయక ర్ముంబులందు ; 810 
ఇట్లెది గురుమార్ల మిది నిజవ9తము; 
ఇద్లది సారిత9 ముది లాంఛనంబు ; 
ఈ అప మాగురుసంపందాయంబువారు 
గలరు శ్రీగిరి యాదిగా నెలయెడల ; 
నఢిప : సాక్షాజ్డగదంబానమాన 
అధిక ంబు గలరు దకారామమునను” 
అని సమంచిత విద గ్లాలాపములను 
వినుపింప, నాయయ్యు విస్మితుం డగుచు. 
జెలువ పర్యంకంబు సింహాసనముగ( 
దలచి, గంధదవ్యతాంబూలవితతి 350 
యొడ(బడ నంత నొండొండు శోధించి, 
పడ(6 తద ర శ్రపణ్యముల్‌ వట్టు”నా వుడును_ 
““దనర (గ " నీయయ్య మనసు వచ్చుటయు ( 
గను (గొన న) గా” కనుచు 
పహాసనంబు దళుకొ త నర్‌ ర కసణ్యములు 
పసి (డిబిండెల( బట్టి 5 పడిగము ల్వెట్ట, 
(గక్కు_న సక లోపకరణంబు లోలి, 
జక్కాల్ళి యమ్ముగ్గసంగయ్య కలర( 
గర మొప్ప గంటలు. గాంస్యతాళములు 
నరుదొంద 'మో9య ధూపానంతరంబు 860 
డెఅవ యుదంచిత దృగీధితులను 
నశితిహారంబుల యంకుజకాలముల 
బొలు పగు కంక ణస్సురిత రోచులను 
మిళిత మె కన్నులు మిఆుమిట్టు గొన(గ 
వెలుగు సీరాజనంబులపశేెరముల 
నలర నందిచ్చునయ్యవ్యసరంబునను_ 


తృతీయాశ్వాసము 


_: చందోగిదయ వర నము :-- 
“యలసంహరు(డు జటామకుటంబుమి (ద 
నిలిపియు నాకందు నెఆి. బుచ్చ లేడు 
భ కులపాదసంస్పర్శానంబునను 
వ్యక్తిగా నిర్మలత్య్యంబు6౬ బొనదుదును” 
అని యాత్మ దలపోసి యరుదెంచుమాడి్కిి 
 నజారిపా9జ్యుఖంబున నుడదయించె. 
బసవనిసితకీ ర్తి వ ర్వనా, శివుని 
భసితాంగరాగపిభలు వర్వె నాగ, 
నారుదు)నట్ల్టహోసాంశులు దన 
నా. రొజతాచలచారుదీధితులు 
విలసిలైనా, నభోవీథి నెల్లెడల 
నెలకొని యచ్చవెన్నెల వెల్లి విరియ... 
సక్కాంత ముగ్గసంగయ్యకు 6 వీంతి 
నెక్కాని యాత్మలో నివ్వటిలంగ 
ననయంబు లింగహూజనల నటించు 
తనదువిలాసినీజనుల రావించి, * 
తాళము ల్వ్వటు(డు దాళగింపుండు 
నాళతివేళకు నందలటు” ; ననుచు 
నవిరళంబుగ నంత నార్భటం బిచ్చి 
జవనిక రప్పించి సరసమె నిలిచి, 
పొాలుపగుముఖరసంబును సౌష్టవమ్ము 
అలియు భావంబు ధూకళియు యుంకళియు 
మణియు రేవయు విిభ్రమమును రేఖయును 
నెజయుగ వీరీతి నృత్యంబు సలుప 
లింగార్భానంబు సల్లీల6 జేయుచును 
మంగళారవములు సంగడి నులియ 
వెల్ల వేగుడు-స్వచితోలాస దుమర 
స్రీల నమ్ముగద్ద సంగయ్య కిట్టు 


91 


d70 


380 


890 


బసవపురాణము 


అంగన పరిచర్య లాచరింపంగ 

లింగావసలము సెల్లించునంతటను_ 

నొగిమనోవారుని పాదోదర సేవ 

సగణితలీల దివ్యాంగుండ నైతి 

నఖిలమా హేశ సమగ _పసాద 

సుఖ సేవ నా కింక. జొప్పడునేని 400 
నిలుకాల నిలువంగ నేరక తిరుగు 

నలమట వాయు. బొమ్మని తలపోసి 

వచ్చినమాడ్కి. దెవాకరుం డంత( 

జెచ్చెర నుదయా[దిశిఖర మెక్కు_డును_ 

బసవనియాత్మ కిం పెస6గ మిండండు 

వెస నే(గుడెంచి తా వెండి యి ట్లనియె : 

““బ్పసవ |, యే మని చెప్ప భర్లు (డే యెతు (గు 

నెస౧గ లంజెజిక మే సీరాతిసేత ; 

నీవును మాతోడ రావైతి గాని 

వేవునంతకు నొక్క._విధమెనసుఖము ; 410 
ఐనను లంజర్క్ల మచ్చోట( జేయు 

చో నిన్ను( దలంచితి. జుమ్మయ్య బసవ : 

పుట్టితి (గాని ము న్నిట్రి సుఖంబు 

నిట్రలంజెజీకంబు నెజు(గ నెన్నడును ; 

మలహరుకృపలేని మ _తికాండకును 

గలుగునే లంజెతీకం బిట్లు "సేయ. ? 

బగలు రాతింయు నెడ(బడక లంజెణిక 

మొగి నెన్నియుగము లి టొప్పుగ? జేసి 

పడసితి చెప్పుమా బరమేకుచేత (6 

గడునొప్పు లింగజంగమసంపదలను ; 420 
సడిసన్న శివభక్తి పౌభాగ్యమహిమ 

లొడ(గూడునే వెండి యొండుమార్గమున ? 

నాకును నీకారణమున ( గా (జేసి 


తృతీయాశ్వాసము §§ 


చేకూ3 నిట్రిలం జెజిక మీరాతి9 ; 

బండారి 3 నీయాన పసివిడనా(6ట 

నుండియు శ్రీగిరి నుండుదు ; నచట 

ననుపషమరదళీవనాం తరబిల్వ 

వనముల నేకాంతవాసంబునందు6 

బన్నుగా నఅకాల6 గన్నును నొసల. 

గన్నును గలమహాగణములు గలరు ; 430 
చూతుము గాని యెచ్చోట ము న్నిట్రి 

భూతిశాసనధారి( జొడగాన మేము; 

బొలుపగు పచ్చ విభూ తివూ 6తయును 

దెలుపగు రుదాగికములు నెజ్బజడలు 

నంతకు6 దగినన ర్వాంగకచ్చడము 

వింత యై యున్నది యింతివేషంబు ; 

సట్టలాంఛనధారి నిట్టివిరాగి 

నిట్రినిష్టాళాలి నే మనవచ్చు : 

నింతి 'నాక్క-తె. జెప్పనేల తత్పతికి 

సంతతంబును బరిచర్యలు సేయు 440 
అలన లందు నట్లిలాంభనధభరులు 3 

చెలువలమమహిమంబు శివుడ యెలుంగు.” 

ననుచు. దతతుల లాంఛనములు నచటి 

తనమిండతనమును దప్పక చెప్ప = 

బలుమాబు నడుగుచు నలి జంగమములు 

"సెలంగుచు నొండారు ౭ జే(వేసి నవ్వ 

బసవం డసమసము న్లాసను( తై చెన్న 

బసవని దెన(జూఛచి 'బనరింప( ౮౯దొడంగె. 

“నిట్టి నెట్టణభ క్రై యిట్టిముగ్గత్వ 

మిట్టిమహ త్తం్వబు నెందును గలదె ? 450 
నిక్క మీశ్వరు( గాని నిజ మెజటుంగమిని 

ముక్కాంటిభ కులు ముగ్గలు గార 9” 

యని పశంసింపంగ నాచన్న బసవ 6 


బసవపసపురాణము 

డనుర కి ముకుళితహసు. (మొక్కి 
“పరగు సీనూతనపా9 క నభ క 
వరగణంబులలోన వచియింప జూప 
నిం నిట్టి ముగ్గలు గలరొకో ? యనుచు 
నలి దీటుకొన గ విన్నపము సేయుడును 
బరామానురాగసంపద( దేలి సోలి 
కరిమరి మజిమగగణముల కథలు 460 
పసరింప( దల చిసద్భ క్తి బండారి 
బసవయ్య యాచెన్న బసవని కనియె: 

a. రుద9పశువతి sf 
వ్యక్తం బెటుంగవే యయ్యళయూ ద 
భ కుండు ముసు రుద పశుపతి నాగ? 
(బథిత మౌ నాదిపరాణమం దబ్రి 
మథనావసర మొక్క. కథికుండు సదువ 
గమలజ కమలాకు అమిత దై త్యాదు 
లమరులు సెడి పాణ నం దుదృవించి 
పొరి నజాండములె ల దరికొని కాల్చు 
గరళంబు మింగ (శ్రీకఅకంఠు 6 డనిన 470 
నారుద9ి పశుపతి యావించి “భర్లు( 
డారగించుట నిక్క_మా విషం” ? బనుడు 
“ననుమానవూ : తాగివె హరు(డు విషంబు 
బనుగొన నటమీ6దిపను లెబుంగి మన 
విని యుల్కిపడి వీ6ంపువిజిగి *“హో : చెడితి” 
నని నేల6 బడి పొరి “యక్కటా ! నిన్ను 
వెల్లి ( జేసిరిగాక : విశ్వేశ : యెట్టి 
వెట్ల్‌వా చై నను విషము దాంవుదు 5 7 
బ9దుకుదు 5 ? విషమ్ముపాలై న వాచ ? 
లిది యెట్లు వినవచ్చు ; నేమి సేయుదును = 480 
నిక్క మెప్విధమున నిన్నెకా కెలు(గ ; 


తృతీయాశ్వాసము §5 


ముక్కంటి ! నాకింక ది కె_వ్వరయ్య ? 

నాకొఅకె న చినాకి !: యివ్విషము 

చేకొన కుమియవే నీకు _మొక్కెదను ; 

గటకటా 1 మేన సగంబున నుండి 

యొట వోయితవ్వ 1 నీ వెజు(/గపే గౌరి: 

(పమధథగణములార | పరమా ప్పులార : 

నమసిన వెండి మీశక్యమే కావ ? 

శత రుదు9లార : యసంఖ్యాతులార।; 

కితిధరకన్యకాపతి(. గావరయ్య : 490 
వీరభృ[దయ్యరో 1 విషము బార ణేశు6 

డారగించె ని6 కెట్లు లవునో కదయ్య : 

యోపురాతనులార : యొడయుండు (బదుక 

నోపు నొకో |! విషం బోగి నారగించెం ; 

జావ దప్పింపరే సద్దురునాథు : 

దివన ఫీయరే కావరే శివుని; 

ద లిలేని (పజల ( దల(తురే యొరులు ? 

తల్లి యున్న విషము దావ నేలిచ్చు: 

పరమేశళు. డీబారి [బదికెనేనియును 

మరణంబు లేదువో మతి యెన్న (టికిని.” 900 
నని (పలాపింపుచు( బనవుచు నొండు 

విన (జాలం (బాణము ల్విడుతు నే ననుచు. 

దడయక ఘనజలాంతరమున నుఠలుక 

బడకుండ నారు. ద్రవశుపతి( బటి 

పార్వతీసహిాతు 2 [(పమథరు [దాది 

సర్వాసురాసురసంఘంబు గొలువ 

పహారుండు [(పత్యక్ష మె “యడుగుము నీకు 

వర మితు నెయ్యది వాంఛితం” బనుడు ఓ 

గడుసం[భమంబున మృడుపదాబ్దముల 

బడి రు!ద్రపశుపతిభట్టారకుండు 510 


బసవపరాణము 


ఈర కంత: న నొల్ల కక 

నే మేమి వుట్టునో ట్‌! విన(జాల ; 

(గక్కు_న నుమియవే కాలకూటంబు 

నిక్కాంబు నా కెక్కెసీయీవి.”” యనిన 

దశనకాంతులు దశదిశల( బర్వంగ: 

బశువతి యారు. దపశళుపతి కనియె : 

“నిట లోకములలోన నెన్ననే కాక 

యట (మింగ నుమియంగ నది యెంత పెద్ద - 

యణుమా(త నాకంఠమందు( జిక్కినది ; 

గణుతింప నున్నదే కాలకూటంబు 520 

ఇంత సంతాపింప నేల నీ ?*' కనుచు 

వింతన వ్వొలయంగ సంతరించుడును_ 
““సమ్మంగ6 జాల? బినాకి : యివ్విషము 

(గమ్మ్మస నొక్కింత గడుపు సొచ్చిసను 

బెద్దయు బుట్టునో పిమ్మటివార్త ర్‌ 

దద్దయు విన "నోప. దా మున్న చతు 

సమయని ముండేని( కావవీచేస 

యుమియు మివ్విషమొండె నొండు సెవృకుము 
తక్కినమాటలు దనకింస” వనుచు 

నిక గ్రాంబుతెగువ మై నిష్టించి పలుక ; 580 

“నుమయ కుండిన జచ్చునో ముగ్ద! యనుచు 

నుమబోటి యాత్మలో నుత్తలపడ6గ 

“నుపిసిన6 గొని కాల్చునో తమ్ము” ననుచు. 

గమలాక్షముఖ్యులు గడగడ వడక 

(బమథు లాతని ముగభ కికి మెచ్చి 

యమితమహోత్సవు లై చూచుచుండ 

నొక్కి 0౦త నవ్వుచు నుడురాజధరు (డు 
(గక్కుూన లేనె త్తి కొౌ6గిట 6 జేర్చి, 

* పమథులయాన నీపాదంబులాన 


తృతీయాశ్వాసము 


సమయ నివ్విషమున సత్య మి టనిన 
నమ్మే వలపలినాతొడ యెక్కి. 
నెమ్మి జూచుచునుండు నీలకంఠంబు” 
నని యూరుపీఠంబునందు ధరించె. 
మును గుజియున్న దే ముగ్రత్వమునకు 
నదిగాక కు తుక హోలాహాలంబు 
కదలినంతటనె చచ్చెద6గాక : యనుచు. 
దనకరవాలు తొమ్మున దూసి మోపి 
కొని కు త్తుకయ చూచుచును జెప్ప లిడక 
పశుపతితొడమీ(6ద6 బాయక రుద 
పశుపతి నేండును బాయకున్నాండు.* 

-వ బెజ్జమహాదేవి కథ :- 
మఆియును విను బెజ్జమహాదేవి యన (గ 
గఅకంఠ (శ్రీపాదకమలాంతరంగ 
“యెల్ల నియోగంబు లెల్ల బాంధవులు 
నెల్ల వారలు గల్ల నిట్లు భర్గునకు. 
దలి లేకుండుట దా విచ్నితంబు : 
దల్లి లే కది యెటు దానుదయించెి ? 
దల్సి సచ్చెనొ కాక శతైలోక్యపతికి ( 
జెల (టో: యి స్తేమి సేయంగవచ్చు ? 
దలి సచ్చిన6 గాదె తాను డస్పితిని. 
యెల్ల వారికి దుఃఖ మిట్రదకాదె : 
తలి గల్గిన నేల తపసి గానిచ్చు6 ? 
దల్లి గల్లిన నేల తల జడ ల్లట్టు6 2 
దల్లి యున్న నిషంబు( (దావ నే లిచ్చు6 ? 
దల్సి యుండిన దోళు దాల్చ నే విచ్చు6 ? 
దల్తి పాముల నేల 'ధరియింప నిచ్చు6 ? 
దలి బూడిద యేల తాం బూయ నిచ్చు? 
దల్లి వుచ్చునె భువి. దనయుని. దిరియ6 ? 


అ. 
జ్‌ 


650 


560 


టసవపురోణము 


దల్లి వుచ్చునె సుతు వల్ల కాటికిని 2 

డలి లేకుండినతనయుండు గాన 

(ప్రల దు డె యిన్నివాట్ల కు వచ్చె; 570 
జ న్నిచ్చి పలుమాబు వెన్నయు( బెట్టి 

పన్నుగా నిష్నయు( బాలును వస్‌ 

యా.కొన6గాం గడు పరసిపా లిచ్చి 

సా(కించి పెనుపదే జనని గల్లినను ? 

దా నింతవా(ం డయ దల్లి లేకయును 

దా నెంత వెరుంగునో తల్లి గల్లినను 2 

బెండ్రిండ్ర నోముల బేరంటములను 

బండువుదినముల+ చాటిశాతరల( 

దగినపోండిమీ సేయుతలి లేకున్న 

వగవరే మతి యెట్రి మగబిడ లైన? 580 
నూర కుపేక్షించి యుండంగ( దగునేె 2 

యారంగ. దల్ల్తి నై హరుని నేనై న 

నరసెద(గాక; యి ట్లజలేక పెనుచు 

త రుణియకా దెట్లు దలి దా ననుచు 

నసయంబు బెజమహాో దేవి దాన 

జనని యి సర మేళు(. దనయు( గావించి 

1 తొంగిళ్లపె నిడి లింగమూ ర్రికిని 

సంగన గావించు నభ్యంజనంబు ; 

ముక్కొ_ తు, జెక్కా త్తు, ముక్కున్ను 6 బులుము, 

నక్కొా_త్తు., గడు పొత్తు నట, వీపు నివురు 590 
బెరు(గంగవలె నని తరుణి వీడ డగా 

జరణము ల్క_రములు( జాంగంగ6ఈ దిగుదు, 

నలు(గులు నలుచు నర్మిలి గట్టి పెట్టి 

జలములు వీపున జజచు నంతంత, 


1. తల్లులు చంటిపిల్ల లకు దలంటునపుడు వారు పరుండుటకయి దగ్గి అకు( జేర్చి 
సాచియుంచెడి తొడల పయిభాగము. 


తృతీయాశ్వాసము 99 


వెగచి బెగడకుండ వెన్ను వేయుచును 

నొగి మస్తకమున నీ రొత్తు దోయిటను; 

వదనంబు సొచ్చునో యుదకంబు లనుచు 

నదుము, బొటను నోరి కడంబువట్టు( 3 

జెన్నుగా( బనుపార్చి చేయు మజ్జనము 

గన్నులు జెవులును గా'డంగ mame 600 
నంగిటిము ల్లాతు నందంద [వేల 

దొంగిళ్ల 6 గార్నీరు దోనె త్తి మిడుచు ; 

బడ (తిచే సీరం దూపొడిచి బెటిడును ; 

మడ దడి యంగుష్టంబుమ న్నింత మెదిచి 

కడవ నంటినయట్టి పిడుక విభూతి 

యడర.6 బుతుని నొెసలారంగ6 బూయు ; 

నెత్తు (గుంగేడు నని యె తంగ 'వెజచి 

య తన్వి తొమ్మున నక్కుున నదుము; 

కాటుక యిడ నింత గన్నగు ననుచు. 

గాటుక యిడు మూ.6డుగన్నుల: గలయ6 ; 610 
జన్నిచ్చు(; బక్షుల6 జననీదు మింద ; 

నన్నాతి గొండొక వెన్న్నయు. బెట్టు( _ 

జెక్కి_లి గీంటుడు6 జెల”గి యేడ్వంగ 

నొక్కావే లిడి పోయు నొకకొన్నివాలు 

ఉగ్గులువోసియు నువిద సం (పీతి 

నగ్గించు నాగియించు నట బుజగించు 

ముద్దాడు నగియించు ముద్దులు వేయడు ; 

నద్దికొన్‌ వీ రెవ్వ రయ్యరో యనుచు. 

బన్నుగా నుదరంబు. బాన్సుగా( జేసి 

కున్న జచోసఅచుచు సన్నుతి బాడు _” 620 
గొడుకని యిబ్బంగి' గొనియాడుచుండ 6 

బడ (తి నిశ్చలముగ్గభావంబు నకును 

శివుండును మెచ్చి తా. జేకొనియుండె 


100 


బసవపురాణము 


నువిద గావించు బాల్యోపచారములు. 

శ్రుతి “యేకయేవ హి రూపేణియనియు 

స్మృతి “సాధక స్పంస్క రే తదా యనియు 

ధర “తస్య తన్మ్యయతాంయాతి యనియు 

హరునివాక్యము గాన యది యేల తప్పు? 

భకు( డెబ్బంగిగా భావించు శివుడు 

ప్యకిగా( దదూ9పు డె యుండు టరుదె ? 630 
యని భ కమండలి వినుతింప( గొన్ని 

దినములు సనగ నద్దేవ దేవుండు 

వెండి యమ్మకు( (బసన్నుండు గాం దలచి 

దండిరోగం జె న తలుచంటి (క్రియను 

జన్నును గుడువక సంధిల్ల నోరు 

వెన్నకు. దెజవకయున్న యాక్షణమ 

వి ట్టుల్కపడి తల్లి బిమ్మటి నొడలు( 

బట్ట లే కాపద గిట్టి “నాయన్న : 

నాకున్న : నాపట్టి 1! నాచిన్నవడుగ | 

నాకుట్ల చ న్నేలరా కుడ్వవె తి ? 6 40 
సీచెమటయు. జూచి నెత్తురు నవుదు 

నోచెల్ల : యెటు సూడనోపుదునన్న | 

తల్లి . గదన్న : యింతటి కో రునన్న | 

యెల్లెడ నొరుల నే నెజు(గ(గదన్న : 

కలిగితి లేక యొక్క (డవు గదన్న : 

తలరక యే నెట్లు దరియింతునన్న : 

నేలపై నాకాళ్లు నిలువవురన్న : 

యేల పల్క_వు సెప్పవే యన్న : నీకు 

నతిమియో ? కోవయో ? యంగిటిముల్‌ ! 

యెజు (గను మందుమా9 కేమియు” ననుచు 650 
బనవు6 బలవరించు(, బయి. బడి పొరలు, 

గను (గొను మైవుడ్కు- 4 గౌంగిటంజేర్చు, 


తృతీయాశ్వాసము 101 


గప్పు(, దెజచు(6, గస్పు6. (గమ్మజ౬ డిఅచు!, 

దపస్పక వీకించు, దలడం బందు. 

బొంగెడుంగడుపుముప్పునను “చొప్పునికి 

నంగిటిము వాయె నని నరు అనగ 

నడలుచు. గడుశోకజడధిం దేలుచును 

బడ త పు త్తు9ం డున్న భావంబు. జూచి. 

“కడుపు వెలితి యన నొడయనంవికిని 

నెడవోయి యచ్చట గుడువలేకున్న 660 
గునియుచు. గుమ్మరగుండయ్య వాద్య 

మున కాడి యచ్చట గొన దిన లేక 

వచ్చి చేరమచకరివ రి వాయింప 

నచ్చెరువుగ నాడి యా/కట బడలి 

“వెడయాట లివియెల్ల వేంగి యాడినను 

గడుపు నిండున* యని (గక్కున వచ్చి, 

పిట్టవ్వ కై రాచ వెట్లెకి . బోయి 

యెట్ర'కేలకు నింతపి టారగించి, 

సామవేదులయింట ( జచ్చిన"ె పెయ్య 6 

(బేమంబుతో వండి "పెట్రంగ 6 గుడిచి, 670 
కామింప(గా( గరికాళవ్వ్తయింట 

మామిడిపండులు మలు (గున నమలి, 

పోయి చెన్నయయింటి(బులియంబకళ్ష్ము 

జేయు దీయక జుట్‌, చిటుతొండనంబి 

కొడుకుమాంసము వేండికొని విందుసేసి, 

యెడపక నిమ్మవ్యయింట భుజించి, 

యారోగింప గ జవి యైన జోడవ్వ 

కోరతో నిచ్చిన( గొని యారగించి, 

యాస క్రి సురియచౌడయ్య చేకళ్ల 

కాసించి త6ట : వెండి యంతట( బోక 680 
నిన్న నింతయు నొక్క. నెలంతుక సెప్పె6; 


102 


బనవపరాణము 


గున్న : యాజడిపుచ్చ (గూడునే నన్ను 
మలమల మలు (గుచు నిల నాడనేల 
కొ”లదిదప్పినకుడ్సు గుడువంగ నేల ? 
(బదుకున్న దే యిట్లు వై కుడ్చులందు 

నది యేల కడుపూ -దదయ్యుడు ( జెప్పము. 
చన్నిత్తు, బలుమాజు వెన్న్నయు. బాలు 
నన్నండు దప్పింప నెందెన. దెత్తు( 
గుడుపు నీకెయిద దే కొడుక యి"ప్రేల ? 
యడిగి కుడువ (పోయి తాదట లేక 690 
యిన్ని దినంబులు నేరీతిం. జాలె ? 

నిన్న నీకడు పేల నిండదు సెపుమ ? 
యేయెడ వంచింస రేయును బగలు( 

జేయి దిగం డెట్టి 1సిత గుండు గలండె ?ి” 
యని యొండు వేసర నాసర6 గన్న 
జనినగదా యని చనవున బలుక 

దెల్ల మిప్పుడు మీద దొల్లి నాయట్లి 
తల్లులు గలే యీముల్లోక ములను చ 
బనుగొన నీవు నా[ప్రాణంబు గా(గ 
ననుర క్రి గొనియాట కది నీవె సాక్షీ; 700 
యెనేని మాయుంచినట్టుల యుండి 
పెట్టినంత గుడిచి యట్లుండి తేని 

యెప్పాట నిను: బొందునే తెవు ల్నొప్పి ? 
నిప్పున6 జెద లంటునే ? నీకు నీవ 
చేసికొన(గం దెవు ల్సిద్దించెం గాక 
యీసంకటంబు నీ కేల తావచ్చు! ? 


'బనియేమి ౩ మాటల: బాయునే తెవులు 


నిన్ను 6 గొంత వీజిండితన మడ నేల? 
చాల జూడంగ నీసంకటం బింక 


fa మంకుబిడ్డండు, 


తృతీయా శ్వాసము [1 


కూలుండ : సీమీ౧ద: శ్రూణము ల్విడుతు.” 710 
నని తనశిరయున కలుగ నున్నంఅ( 

దనతిల్లి కడుపు (పఫలత్యష మె నిలిచి, 

“యడుగు బుచ్చెద నీకు నభిమతం"” బనుడు( 

“గొెడుక నాకొకకోరిి.. కొజంతయు(6 గలదె ? 

నీవు నిరోగి వై నిత్యుండ వై సు 

కూవా పి నుండు నా కంతియె చాలు; 

కొన్న మోహంబునకం"ు నగ్గలము 

ఎన్న € బెంచినమోహ మెందు నటం(డు. 

అటుగాన నిను. గన్నులార6 జూచుచును 

నిట యుండుటయొ నాకు నీప్పితం”* బనిన 720 
మందస్మితముకార విందు డై తల్లి 

నందంద కౌగిట నప్పుళింపుచును 

“ముల్లోకములకెల్త ము తవ : నాకు 

దల్లివి గాన నాతల్లి ! నీయట్టి 

తల్లి వి గలుగంగ। దనకు రోగంబు 

లెలెడ( బౌంద(గ నె ట్లుండవచ్చు ఖే 

ననుచు నిత్యత్వ మాయమ్మకు నొస6గె. 


ననువమవరమపరానందమూ రి 
యమ్మ యె శివు. గొనియాడుబ (జేసి 
యమ్మవ్వ యనునామ మయ్యె. వెండియును.* 780 


--వ ఉడుమూరి కన్నప్ప కథ :- 
“ శ్రీకాళహ సి గిరి ప్రదేశమున 
(శ్రుకంఠభక్తుండు లోకె కనుతుండు 
ఉడుమూరి కన్నప్ప6 డొక్కునా. డర్తి 
నడవికి వే.టమె నరిగి యొక్కె_డను 
దోడెజుకులు( దాను దో ౧పున నుండి 
యాడ నొక్కింత ని,దావస్ట దో6(ప. 
గలయ6గ రు. దచిహ్నూలతోడ సీశు( 


104 


బసవపరాణము 


డలరుచు( దససి యె యరుడెంచి తన్ను 

జవుకమం దునిచి నొసల భూతి వెట్టి 

శివతీర్లకలశా భిషికు 6 గావించి, 740 
“చన (జన ముందట ఘనలింగమూ ర్తి ( 

గనియెదు; [వాణలింగంబు నీ కదియు” 

నని యుపదేశించిన ట్లు స్వప్నమున ౯ 

గని, మేలుకాంచి నల్గడలు వీకింప 

మును లేనిదొక (దోవ ముందట నున్న. 

“బౌనర! నికల యయ్యె(బో కల” యనుచు 

దనతోడి యెజుకుల నునిచి యొక్కండ 

చన6 జన ముందట ఘనలింగమూ రి 

యున్న సంతోషించి కన్నప్పదేవు. 

డున్నత భక్తి సంయుకు ( డె (మొక్కా 750 
“కలగన్న చోటికి గంప గొంపోవ 

ఫలసిద్ది యగుబల్ల భాగ్యంబు గాదె? 

మును దపోమూ ర్తి సెప్పిన లింగ మిదియ 

తన పాణనాథు( డౌ” నని నిశ్చయించి, 

“బాస గా దింక నీ్నీపాణలింగంబు.( 

బాసి పోం దగదు మా పల్పియ ; కితని 

(గక్కున 6 గొనిపోయి కట్టుదు( కూక ; 

నిక్క_డ నునుపరా దెండ( గాలంగ ; 

బుద్దులు 'సెప్పియు బుజ్జగించియును 

దద్దయు గీడ్పడ( డగ2 వెడు వెట్టి 760 
వలసిన వస్తువు లిలం డెచ్చి యిచ్చి 

వలపించి కొనిపోవ వలె” నని తలంచి 

పరమహర్షమున విస్సారాంగు ( డగుచు 

వరముగ్గభావన హారున కి ట్లనియె పై 

“అక్కటా: యిది యేమి హరు(డ యొక్క_రు(డ 


1. వెంటనే యనుభవమునకు వచ్చు కల. 2 ఆశపెట్టి, వంచించి. 


కే 


తృతీయాశ్వాసము 105 


విక్క_డ నుండుట యేమి గారణమొ ? 
తల సూప కేయూరి తమ్మళ్ళ తోడ 
నలిగి వచ్చితి సెప్పు మలుక చక్చెదిను ; 
1గొరగ లుమ్మె తప తిరి. బూజసేయ 
మరులె త్రి వచ్చితో యురుతరాటవికి ; 770 
పరసల|తొకు,_న( బడ జాల కీవు 
సిరిగిరి నుండక సురి(గి వచ్చితివొ ? 
జటలకు నొడలికి సవతులు వోర 
నుడుప( జాలక వచ్చి యడవి: జొచ్చితివా ? 
చెన్నయ్య గలసిన6 జడె6. గులం బనుచు 
నిన్ను లోకులు వెలి యన్న వచ్చితివొ ? 
పలుమాటు నంవికి6 బడిపను తయ 
సొలసి వచ్చితివొ యిచ్చోట డాంగంగ ? 
నా:ఃటి (బహ్మము నేడు నాయంబు దప్ప 
వేంటాడ వచ్చితో ? వేయును నేల 780 
నాతోడి మోహాంబునన నన్ను (టోవ 
నేతెంచితో వేడ్క. యెసంగ నిచ్చటికి : 
నెట యుండి వేంచేసి తెట్టు ? నీ(బదుకు ? 
ఇట యుండ. జొచ్చి తీ వెంతగాలంబు ? 
ఎక్కుడుగోద ని న్నిక్క_డ వైచి 
యెక్క_డ వోయె నే నేంగెద6 జెపుమ ? 
ఒడల నర్గము గొన్న యుమటోటి యెద్ది 2 
యెడ వైన నవ్వరే యెక్కడివారు ? 
కట్టిన గోచి యెక్కడ నొల్వువడితి 2 
వేల వచ్చితి వడవి కొక్క-డవ ? 790 
చంక బొక్కసమును సడలియున్నదియు 
శంకింప కొం బెట్టు సరియించెదయ్య : 
కొండలలోన నొక్క_ండ వీ విటు 
టె 





భ కులు. 


బసవపురాణము 


లుండంగ వెజవవా ఖండేందుమౌొళి ? 

మృగములు నురొగము ల్మితి మేరలేవు, 

సెగవు గా దిచట నున్నను [(బమాదంబు ; 

ఎఆలుకు( బన్నలు గన్న నేంతురు నిన్ను6 ; 

గణికందు : మాపల్లె (గల దెల్ల సుఖము. 

అడవుల వానువిళ్ళ కడు మంచిపొలు 

నొడిపిలి పాసెంబు నుడుప నేతులును 800 
నీప్పహపూ వును ఇ లెల్ల ఫలాదు 

లొవ్చెడు వెదురు (బాతోగిరంబులును, 

మణి యట్లు. గాక సీ మనసు వచ్చినను 

చఅచులు' గణకుల్లు అన్నేని. గలవు ; 

రావయ్య 1 _మొక్కాద దేవ దేవుండ 1 

(పేవులు మాడంగ6 జావ. దప్పినచె స్త్‌ 

యనుచు. బాదా(కాంతు( డైన సీశ్యరుండు 

దనతోడ ( బలుకమ మననుతోవలను 

“నింత గాలమునుండి యిట గుడువండొ ? 

కంతునిర్దళను( డా'కట బల్క లే(డు ; 810 
చెవులు సిల్లులు వోవ. జీరింగ నేల? 

శివున కేమేని( దెచ్చెద6 గాక క యనుచు. 

జని రందమూలాదిశాకముల్‌ మృగము 

లును దృష్టి మా(త లోనన పరీక్షింప_ 

మునుకొని “యంతకుమున్న ధరి[తి( 

జనిన జీమూతవాహాను (డును శిబియు( 

గీ రిముఖుండును గీ రింప నాది 

కర్రకు నర్చింవ6గా నెలుంగమిని 

దమ శరీరము లొండు[గమమున సమసి 

యమతసాహానవంతు లన6గ నిబ్బువిని 820 
సవిశేషకీ ర్రి భాజను లెరి గాని 

(పవిమలమతి లింగభాజను ల్లార” 


తృతీయాశ్వాసము 107 


యనుచు సౌందర్య మహాకాయు లన (గ 

దనుజేశు లతిఘార తప మాచరింప 

నెంతయు( బరితోష హృదయు' డె భయం 

డంతో ద త్యులకు( (బత్యక్ష యై నిలిచి ! 

“యాయధోతజ కమలాననవాస 

వాయతస్వర్ల మోతొది భోగములు 

చెచ్చెర వేండు డిచ్చెదొ నని యాన 

తిచ్చుడు, సాష్టాంగ మరొగి దానవులు 830 
“మాజలంధరు+ డభిమానంబు గొన్న 

యాజనార్లను పద మరిడదియే మాకు 2 

మాగజాసురునిచే మడిసినయటి 

వాగీశ్వరత్వంబు వలెనె ని న్నడుగ ? 

మాతాంకునిచే విధూత మె చెడ 

యాతని యిం[ద్రత్వ మది యేలచెప్ప 2 

నటుగాక వ్యాఘా9ం౦ధకాది దానవులు 

నిటలాతు వగతు లై నీచేత దొల్లి 

వడసిన మోక్షంబు భకి మెం దగిలి 

పడయుట సోదెమే పాన లొం డేల? 8 40 
న. నిత్యానంద ! దివ్యులింగాంగ | 

దేవ 1 మహాదేవ : దేవాధిదేవ : 

యెల్ల దె వత్వంబు లెల్ల భోగందబు 

లెల్ల వి యొజు (గుదు మొల్ల మెమియును, 

సీరమ్యు మగు మాశరీరము లీకు 

నారగింపంగ నాహారము లాగ 

గరుణింపుల” డనుడు (శ్రీకంఠు. డి బ్లనియె : 

“ధరం గాళహ స్తీ భూధరనమీపమున 

మృగము లై పుట్టుండు ; మిమ్ము వధించి 

బగుతు6 డొక్కు (డు పరిపక్యంబు సేసి 850 
యర్చింపనేర్చు గన్నప్ప6 డనంగ ; 


108 


బసవపురాణము 


నర్పింప నపుడు మి మ్మారగించెదను.” 

అని యానతిచ్చుడు నసురు లాక్షణమ 

చనుడెంచి (పజలును వనితలు దారు 

మృగము లై లింగసమీపంబునందు( 

దగిలి జన్మించి యెంతయు. (వీతి. దమ్ము 

నొరులకు6 గానరాకుండ వ_రింప_ 

వరమృగావలి సేరవచ్చిన నుబ్బి 

యొకొ_క్క_కోలన యొకొ_క్క_మృగము 

నుక్క_డగింపుచు నుత్సవం బలర( 860 
జెచ్చెర( గోలలు దెచ్చి యాక్షణమ 

(తచ్చి మెల్లన మంట దరికొల్సి కాల్చి 

మంచిమాంనముగ శోధించి శోధించి 

పంచినమాడ్కి_ ఖండించి ఖండించి 

కాల్చుచు6 బక్వంబుగా6 (దిప్పి (తిప్పి 

(పేల్చుచు వెండియు.( (గియకొల్పి కొల్పి 

తవిలి ఖండింపుచు6 దా6 జవిసూచి 

చవియున్న లెస్స మాంసము దొప్పంబెట్టి, 

చిలుతయు.( గరినంబు ఛిిదంబు మొటజకు 

కఆఅకును గారాకు గాకుండ( జూచి, 870 
యింపాొరి నునుపొరి కంపు సొంపారి 

పెంపారి చాలనొప్పెడు వబిల్వుపతి 

వలి దీటుకొన. గోసి తలసజ్ఞ (జేసి 

యలరు జంజులటు వెం(డుకలమీ (ద దాల్చి, 

చక్క_న మొగలేటి సదమలోదకము 

లకి ,._జంబుగ 'రెండుపుక్కిళ్ళ 6 బటి, 

దాపలికరమున? జాపంబు శరము 

లేపార వలచేత నిట మాంస మున్న 

దొప్పయు. బట్టి కన్నప్ప. డేతెంచి, 

చెప్పుంగాలను దొంటి శివుమీ(ద పూజ 880 


తృతీయాశ్వాసము 109 


పోనూకి తెచ్చిన పుక్కిటి సీట 

మానుగా శివునకు మజ్జనం జార్చి, 

పతికి వెండు9కల పె బరతిరి రాల్చి, 

మశ దొప్ప6 దెచ్చిన మాంస మర్పించి 
యనయంబు నటు గన్నప్ప దేవుండు 
ననురాగమున. గొల్వ, మును గొల్వుతపసి 
యెతెంచి యస్పరమేశ్వరు మోరిల 
నీతెజఅంగంతయు నేర్ప్చుడ. జూచి 

“యెక్క్ళ_డి మైచ్చుండో యెన్న (టి(గోలె 
నిక్కడ నన్యాయ్య మిట్లు సేసెడిని 890 
నేమిసేయదు” నంచు నేవగింపుచును 
నామాంస ఖండంబు అటు వాజనూకి, 
యపవి(త మయ్య శివాగార మనుచు. 

దపసి పంచామృతస్నపనంబు సేసి 

పాదోదక ములు దత్చాంంతంబునందు 

వేదో కముగ( జల్లి వెండి పూజించి, 

వేగుండి యాతనివిధ మెల్ల నరసి 

వేగిన దపసి యుద్వ్య్భృ ప్రిమె వచ్చి 
““యక్య్కాటా ! యొంగిలి యదియు మాంసంబు 
పుక్కిటినీరును బూజ్య మే వూజ ; §00 
చెప్పు6గాలను నూకు శివభ క్రి గలదె ? 
యొప్పాట విన ౧బడునే ? యెట్లు నైవ 

వసుధ మృగాదుండు వా(డు ; నేం దపసి, 
నసమానవి[గహాం బన నెట్లువచ్చు ఇ 

నిచ్చట దొలియు నేనుంగుతోడ( 

జెచ్చెర బోరే చెల(ది: యె ట్రనిన : 
మారు ఉండ. గాలెడి ననుచు నచ్చాలంది 
పరువడి6ం దననూలు దెరచీరభాతి( 
దిరిగివచ్చిన వృక తృణగుల్మలతల. 


[10 


టిసవపురాణము 

బురికొల్సి మీ:ద6 గపోతముల్‌ దీర్చి 910 
కరువు( బగితిష్టించి గంటయు వేది 

విరచించి శిఖరంబు( గర మొప్ప నిలిపి 

ద్వారబంధంబులు దగిన వాకిళ్లు 

నారంగ గర్భగృహాదులు దీర్చి 

యకలంక కరవీరముకుళ _పథాతి 

(ప్రకటించి దేహ శీబంధంబునందు 

రమణీయ పూజా పబంధానేకరచన 

గావించి, చెల(ది [ద్రికాలంబు భక్తి 

భావనమై శివు( బాయక కొలువ_ 920 
హరుమీ(ద 6 జెల (ది మున్న ల్లిన నూలు 

గరి యంత నేకెంచి కాంచి కోపించి 

“పాయక శివుమీ6ద( 1బాదొటు9 వెట్ట 

పోయెడు నిది యేమి వురువాకో' యనుచు 

ఘనకరచలిత సంగత మారుతమున( 

దొనరిన పాదొటు? (బోవంగ( దోచి, 

వెండి తా దెచ్చిన తుండాంతరిమున 

నిండారుమొగలేటి నిర్మలాంబువుల 

సంబికాధవునకు నభిషేకమార్చి, 

యింబుల( గుంభస్తలంబుపై బెట్టి, 980 
తెచ్చినకలువల నచ్చ ( దామరల 

నిచ్చలు(. బూన్సుచు నిటలలోచనుని( 

గరియును నిట్లు (దికాలంబు గొలువ 

నరుడించి చెలంది దా న్నాగహం బంది 

“'కమనీయలీల నా కట్టినగుడియు 

నమరుమదీయ నిత్యార్చనావలియు 

నెట్టికర్మియొ చెర్చి యే6గెడు నింక 

నిట్టి శివ (దోహ మెట్టు సైరింతు' 


1. సాలెగూడు, 


L, 


తృతీయాశ్వాసము i111 


ననుచు నొక్కె_డ( బొంచికొనియుండ గజము 

సనుదెంచి కోపించుచందంబు సూచి 940 
యంతరాంతర మించు కె న* దలంప 

కంత. 1 బరిచ్చేది యె 'యుపాయమున 

దుండా(గమున జొచ్చి తొలుచుచు( జెల(ది 

దండిమదేభంబు తలశకెక్కి చంపె[6.” 

గాన యిక్కడ నమార్షము నేయదీర 

మానసు( డంతవా6 డెనం గానిమ్ము ; 

అట్లు నే(డును వా(డు నరుదెంచెనేని 

యెమైన జంపక6 యేం బోవ” ననుచు 

వెనుకదిక్కున, దొంచికొని సమీవమమున 

దనపొడసూపక తపసి యొన్నెడను_ 950 
గన్నప్పదేవుని ఘనముగ్గత యును 

సన్నుతభ కియు సంస్ప్పృహాత్వంబు. 

దపిసికి ( జావ దల(చి శంకరుడు 

విపరీతగతి( దింనే్యతపరీత మెన 

వదనంబు ధరియించి వలపలికంట 

నుదకంబు గాంగ నున్నయ త టీని 

ఆరుదొంద దొల్తిటయట్ల కన్నప్ప (6 

డరుదెంచి యరుదెంచి హరుకంటినీరు 

పొడ6గని, బిట్టుల్కిపడి, భయభా9ంతి 6 

దొడరుచు నరుదార దొ లింటిపూజ 960 
గ౦క్క్కూన ( దనచెప్పు!. గాల. బోనూకి, 

పుక్కిటి సీరును బుగులున నుమిసి, 

తలవంచి ప తిరి డులిచి, మాంసంబు( 

దలరుచు నర్పించి, తదవసరమున 

నా న్యేతజలపరిహోరార్టముగను 

దా నీశ్వరునకు నంతర్జార యె త్తు 





చంపసప్పనది. 


[13 


బసవపురాణము 


భంగి జలంబులు( బ తిరి (బుంగి 

మంగళం బె యొప్పె మణియట్లు / గాక 

తలగంగ నలనిపాదహతి దొలంకి 

యలరి పాదోదకం బై వెల్లి విరియ. 970 
బొౌలుపుగ6 గన్నప్ప పుక్కి_టసీరు 

గలయ. (బసాదోదకం బయి తనర 

నాలింగమూ ర్తి యపాంగోదకముల 

పోల లింగోదకపూర మె తనర. 

(దివిధోదకంబులు. (దినయను మేన ( 

(బవిమలం బె యిట్లు (కాజిల్తె ; సంత 

దవిలి |పసాదికి( (దివిధోదక ములు 

(పవిమలమతి( బొండ( బాడి యనంగ 

సర్వాంగములుగూడ జలములు వర్య 

స ర్వేశుభ కు( డాశ్చర్యంబు నొంది 980 
యగ్గలం బయ్యె నపాంగాళు లనుచు 

బెగ్గిలి నేత్రమ్ము దగ్గణి చూచి 

*ఈజ్రక్రక్రట్రా | యిదియేమి గర్హంబు వుకై 2 

నిటలాక 1! నీకంట నీరు గాజెడిని ; 

సీనింద విని గౌరి నీజైన నా(డు 

దానించు కేనియ( దడి గంట లేదు; 

జనకునిచే( దనయుని( దునిమించునపుడు 

కనికరంబున గంట6 (గమ్మదు సీరు ; 

చీర సించుచు విపు లాజడి వైచి 

కారించుతతణి నుదకము లేదు గంట ; 990 
నాజాల వాట్లు ఆఅవ్వున ( దా(కునొవ్వి( 

గాఆఅవు నా(డును గంట. వాస్పృములు 3 

పరసతికై పట్టువడ్ర భంగమున 6 

దొరుగవు నాండును దోయముల్‌ గంట ; 

వెట్టి కే(గెడు తట్ట బట్టి యె త్తుడును 


తృతీయాశ్వాసము . 118 


నట్టి చో వెడల వపాంగోదకములు ; 

నేడు సీకడకంట నిర్నిమి తంబ 

బోడిగా జలములు హపూరించు కేమి ? 

ఆలుబిడ్డల( కాసి యడవుల గిరుల 

పా లైతి నని దుఃఖపడి యేడిచెదవొ 2 1000 
యేకాకి నైతి నిం కేకియం (టోతు 

లోకంబు లని ధృతిలేక యేడ్చెదవొ ? 

కడుపు గాలంగ నా(కటి కోర్వలేక 

తడ వయ్యు రా6 డని తలంచి యేడ్బెదవొ 2 

యక్కడ దండిమృగాలిచే నాదు 

చిక్కుట నూహిాంచి నిక్క మేడ్చెదవొ ? 

పనిపాటు సేయనోపక యొంటివిడిచి 

చనియెనో తమపల్తె కనుచు నేడ్చెదవొ ? 

అతీముతి నొకపువ్వు మతి మూరుకొన్న 

నెజయ ((బాణమునకు వెజచి యేడ్బ్చెదవొ ? 1010 
కారణం బేమి ? గనంట( బుకైండు 

నీరు గాజంగ నేడ్వు నీ కేమి నలసె + 

చెప్పవే నా” కని చేర్చు. గౌంగిటను 

నప్పళింపుచును “నాయట్టె పుత్రు ండు 

గలుగ నీ కేల యప్పుల (బుంగి ననిన 

పొలుపున( గంటియప్పులు వాజఅ. దుడిచి, 

“పాసియు6 బాయదు వ్యాసంగొ మనుచు 

సీసరిలింగముల్‌ నిను నగరయ్య : 

ఊరకో నాయన్న : యూరకో తండి | 

యూ రకో నాస్వామి ! యూరకిం తేల ? 1020 
యుమ్మలికము తగ దుడుగవే' యనుచు 

తొమ్మున నేత్రోదకమ్ముల ట్లొత్తు ; 

“నెసంగ నాముగ్గత కీకంటిలోని 

కసువ పొ” మ్కున్నట్లు గన్ను శోధించు! ; 


1i4 


బసవషపరాణము 


గరత లాంగుళముల( గనుఖజిప్ప లెత్తి 

“నెర సున్న” దని పాజనిష్టించి యూదు; 
బరగ నాలుక గుడు పె (దిప్పి తిప్పి 
యొరయుచు నొరయుచు నొయ్యనం జూచు! ; 
జీరావి (గొని కంట (జేర్చి హతించి 

చీరెల్ల దడిసిన( జిక్క్కు ; వెండియును 
సీకడకంట (వేలిడి యొ తనొత 

నాకడకంట ధారావలి వర్ష; 

నాకడకంట (వే లదుమ న ట దుమ 
నీకడకంట నీరెంతయు. దొరిగె.; 
గొొలుకులురెండు నంగుళముల నదుమ( 

గలయ (గ గన్నెల్ల 6 గొలుకులై కాజ; 
నక్క_న్ను౧గౌలుకులు నరచేతమూయ. 
బక్కి_ళ్ల ( వింజించి పాజఅంగ. దొడంగె 
నెట్టును నేత్నాకు లెడతెగకున్న 

నెట్టణ దుఃఖించి బిట్టు వాచఆఅచు ; 10 40 
నడుగుల (6 బడి (మొక్కు ; నంజలి యొగ్గు థ్‌ 

నడలు ; నిల్చ్బును; నిల్వంబడు ; లేచు; జూచు6; 

“కటకటా।$* యనుచు లింగము. జుటిచుటి 

యటయిట యే(గుచునా త్మలోపలను ॥ 

“నానందబాషృమ్ము లంద మేనియును 

నాననంబున? దో వ దానందచిహ్నా ; 

సారకటాక్ష వీక్షణ జాల మైన. 

గారుణ్య జలములు గావ యుష్టములు 5 

ఘర్యజబంంబుల|క్రమ మందమేని 

ఘర్మజలంబులు గన్నుల గలవె ? 1050 
యొండు దుఃఖం బేని యూహించి చూడ 

రెండుగన్నుల( గాజు కుండునే నీరు? 

తా నొక్కుకంటనె ధార వ ర్వెడిని 


1080 


జి 


తృతీయాళ్వాసము 115 


గానోపు నకిరోగంబ యేమేని 

చెప్పం జిత్రము | గోడిజెప్ప వెర్తినదొ ? 

తప్పవోనోపునో 2 తడికంటివిధమొ ? 

నొావ్వియో పొరగప్పెనో + మాదతెవుతొ ? 

పువ్వువ (టిల నాపువుకంటి పోటొ ? 

మయిలవడదియొ ? దుర్మాంసదోషంబొ ? 

ఆయికయో వెండియు నక్షిరోగంబొ ? 1060 
కానోపు ని ట్ల నుమానంబు లేదు ; 

దీనికి మందుుమా కే నే మెజబుంగ ; 

నాయన్న : నాతం(డి : నాయిష్ష సఖు(డ | 

నాయయ్య : నాజియ్య : నాపాణనాథ: 

సర్వాంగసుందర! శంకర ! యీ! వి 

గుర్వణం బెటు దొరకొనెనయ్య : నీకు; 

ముక్క_ంటి వాడని మూ(డు లోకముల 

నిక్కంబు వెజతురు నిటలలోచను(డ : 

యెన్న (డు నీకొక బన్నంబు లేదు; 

గన్ను జూచిన నిట్లు గెకొం (ఆ సురలు ; 1070 
కంటి చిచ్చున మున్ను గాలిన వారు 

కంటివా రోకు నింక గనలరే మగుడ ; 

విను చుంత గన్ను గానని వలపైన 

వనిత లి ట్రంగహీనునకు జికు,._దురె ? 

రూపింప నిట్లు కురూపి వె యున్న 

నేపార భక్తు 'లిహీ? యని నగరె? 

నేల డెందు* బోయెనో నే(తంబు హారికి 

నా6 డిచ్చి నట్టి యనశ్వరమహిమ ? 

పొలమున నా6జోతు పులి గొన్నయట్టి 

పొలు పయ్యె es నెట్లు నిలువంగనే రు ? 1080 
నెవ్యరి కెణీ(గింతు ? నెట్లు ధరింతు ? 


1. విగుర్వణము = మితిమీటీన కష్టము. 


116 


బసవపురాణము 


నెవ్విధి( బోవుదు ? నేమి సేయుదును ? 
జప్పుంగ లేదొండు; సేయ లే దొండు ; 
నిప్పాటం జూచుచు నే నుండ. జాల; 
నాకంట( బుటిన నా6టను గోలె 

(శ్రీకంఠు రోగంబు "సెంద చెన్న (డును ; 
నొప్పుని కన్నుతో నున్నట్లు గా (గ 
గప్పెద నాలెన్సకంట నీకన్ను ; 
నాకన్నచూ : మందు నీకంటి” కనుచు. 
జేకొని శరమున ఛేదించి పుచ్చి 
కజకంఠు కంటిపె . గన్నప్ప దేవు. 
డటిముణీ( దననే(త మర్పింప( దడవ 
నక్క్లంట.6 దొరుగు ధారావళి యడ(గి, 
(గక్కు_న డాపలికంట నుప్బొంగ( 

గించి తృంహాస సంకీలితాననస 
మంచితాంభోజాతు (డై తననే[త 
కమలంబు శివున్నేత కమల మె యునికి 
కమితమహోత్స్చాహా మాత్మ దులా_డ 
(గేకంట లింగంబు డాకన్ను 6 జూచి 
“యీకంటి కిని మందు సీకన్నె కాక 1100 
యనుమాన మింకేల' యనుచు. దన్నేత 

జనిత వినిర్మలజలధార దొరుగ 

గందువ 6 దనచెప్పు6 గాలి యుంగుటము 

వొందించి డాకన్ను వుచ్చ. గ కొనుడు_ 

నంత లోవలన (పత్యక్ష మై యప్పు 

డంతకసంహారు(6 డనురాగ మెంయస౦0గఈ. 

గన్నప్ప దేవర కరయుగ (గహణ 

సన్నుత హస్తు( డె చక్కాన నిలువ 

గలిత సమావలోకనమా[త యంద 

యలర6 ఈ గన్నప్పుని వలపలి కన్ను 1110 


1090 


తృతీయాశ్వాసము 117 


నాతనిచే. గొన్న యాకన్ను నిచ్చె 

నో తన కన్నిచ్చెనో శివం డనంగ ; 
నంతకమున్ను వామాంబకజనిత 
సంతతఘనబాపష్పృజలఐధార లుడిగి 

కన్నప్ప దేవుని కన్నులు శివుని 

కన్నులు వోల నెక్కుం డైన యట్లు 
కన్నప్ప దేవుని కన్నుల నపుడు 
సన్నుతానందబాష్పంబులు దొరిగె ; 
పహారుకంట 6 దొలి (దిపురవీక్షణమున (6 
దొరిగిన పత దోడయ్యు ననగ 1120 
గరుకానిరీకణ స్సు రితాంబుధార 

విరచింప నానందకర మగు అరుదె ! 
యంతట నిఖిలసురాసుర పముఖు 

లంతంత (మొక్కు_చు నభయంబు చెడ: 
మస్తక విన్య నసహసుు లె మునులు 
(పస్తుతం బెంబము6గుచు. (బుస్తుతుల్‌ సేయ, 
శివదుందుభులు (మోయ, భువి. బుష్పవృష్టి 
[పవిమలం బై కుర్య(, (బమథు లుప్పొంగ, 
గన్నప్ప కుదముగతయు మహాగు 

తోన్న తియును భ కి యోగసంపదయు 1180 
నాపరాపరు (డు (పత్యక్ష మె యునికి (6 
గోపించి మును పొంచికొనియన్న తపసి 
కనుగొని సం[భమా(కాంతాత్ము. డగుచు, 
జనుదెంచి భువి జక్క6 జాంగిలి (మొక్కి. 
“కలప నీసహజ ముగ్గత్వ 'మెటు (గమి( 
దల(చితి నీకపాతంబు సేయంగం; 

దప్పు నై రింపు గన్నప్పు !: దయాత్మ : 
చప్ప నున్నదె నీవు శివుండవు గాక 

యిట్టి ముగ్గత్వంబు నిట్టి వ్‌రత్వ 


118 


బసవషపరాణము 


మిట్టి మహ త్ర్వంబు నెందును గలదె ? 1140 
విందుమే యవికలవేదళా స్ర్రముల( 

గందుమే మూ(డులోకంబుల ( దొల్లి 2 

బాపురే | కన్నప్ప ! పరమ లింగంబ ; 

బాపురే : కన్నప్ప : [పమథవిలాస : 

నల్ల వో : కన్నప్ప: నాలింగముగ్గ ! 

నల్లవో : కన్నప్ప ! నల్లనై నార! 

యనుచు ని ట్లాత పోధను డతిభ క్షే 

వినుతింప, నుమజోటి విస్మయంబొం౦ంద. 

గన్నప్ప శివుండు నాకాంక్ష నొండొరుల. 

గన్నుల6 జూచుచు నున్న య త ణీని 1150 
దవిలి యొండొంటితో € దగునన దొరపి 

నివిడి యొండొంటితో 6 నిద్దమై బెరసి 

చూపులు నూపుల లోపల. జొచ్చి 

యేపార నేక మై యెంతయు నొప్పి 

కన్నప్ప దేవుని కన్నుల సఖులొ 

యన్నీ లకంధరు కన్నుల కవలొ ? 

తవిలి కన్నప్ప కనవ దర్పణములొ ? 

భవనయనంబుల పితిబింబ యుగమొ ? 

నెమ్మి గన్నప్ప నే తమ్ములపాయ 

గొమ్ములో ? శివునే (తగుపాంకురములొ ? 1160 
రమణ ( గన్నప్ప నేత ముల వీజములొ ? 

యమృతాంశు శేఖరు నకి ఫలములొ 2? 

యన (గ గన్నప్ప దేవునితోచనములు 

మనసిజహారుని లోచనము లై శివుని 

కన్నులు గన్నప్పు కన్ను లై యిటు 

సన్నుతి గడచి సమున్నతస్ఫురణ 

నాల్లు. గన్నప్ప నై నారినేతములొ - 

నాల్లు సీశ్వరునయనంబులో యన (6౫ 


తృతీయాళ్వాసము 110 


మృడుని మూడవ కంటి(కింద నిర్ణడల 
నడర రండును ౩౦డు నె మించి వెలు!గఈ 1170 
జూపును జూచు త(దూప ముదారు 
నేపార6 (దివిధంబు నేక మె యునికి. 
దమ నే(తముల( దమ్ము దార వీకించు 
[క్రమ మయ్యె శివునికి ( గన్నప్పనికిని థ్‌ 
'నెణి నాలు గన్నుల నిజదీ పి నంత 
సఅగప్పి నట్టుండె ఫాలలోచనము ; 
“కాలునే లక సీకంట(6 జూచినను 
నోలింబుర్యతయం బొండు గల్గినను 2 
గాలునే యింక సీకంటం జూచినను 
నాలక్ష్కినందనుం డంగంబు గాన్న (2? 1180 
గాలునే యింక నీకంట6 జూచినను 
గాలు (డు వెండియు[ (గమము దప్పినను ? 
గాలునే యింక నసీకంట.6 జూచినను 
నేలోక మును నంత ౪కాలంబుసా (డు ? 
కన్నప్ప సదయాంబకము మున్ను శివుని 
కున్న నట్లునుగాక యు(గాకుం డం(డె ? 
నాడ యీ కన్నప్ప నయన ముండినను 
'వేండునే సిరియాలు విందారగింప 2 
నాడ యీ కన్నప్ప నయన ముండినను 
టో (డిగా సె యనే (భూణహాత్యకును ? 1190 
ఈచారునే(తాబ మీశున కున్న. 
హై 
జూచునే నిమ్మవ్వసుతుచావు నాడు ? 
పంబి యూయమృతాంబకం బున్న శివుండు 
నంబి కన్నులు సెడ నా. డేల చూచు? 
నీ నేత మున్న ము స్నీశుండు బాలు. 
బోనిచ్చునే పాముపుట. దొడ్క్స-౦గ ? 
నితనినే(తం బున్న నిన్నియు నేల ? 


ళు 


0 


బసవపురాణము 


యతిదయాపరు( డన నుతికి నెక్కండె ? 

యితనినేేతంబు ము న్నీశున కున్న 

నతిభూమిసొందర్యు౧- డన భువి జనండె ? 1200 
యిట్టి నే|ఆంబు ము న్నెప్పుడు నున్న 

నెటి కాంతల మెచ్చునే హరు? డన 

గన్నప్ప నేతంబుకతమున నీళు. 

డెన్నంగ సర్వాసంపన్ను 6 డె నెగడ(; 

గన్నప్పపాదరకొస్పర్శ శివుడు 

సన్నుతభ కవత్సలు( డన(6 బర ; 

సీచెప్పు నాడు దన్నింత సోంకుడును ; 

నాచం[దు6 డభినంద్యు6 డయ్యు లోకముల ; 

సీచెప్పునా డు ద న్నింత సో(కుడును 

నేచిన తీర్ధ మై యిల నొప్పె గంగ; 1210 
యీచెప్పు దా నయ్యెనే. బద్మభవుండు 

చూచున కాదె యీశునిమ_సకంబు 

(శ్రీపతి గానని శ్రీమహాదేవు 

శ్రీ పాదభ కుల శ్రీపాదరక 

పర మేష్టి గానని యురులింగమూ ర్తి 

శిరమున నొప్పు విశిషభూషణము ; 

చెప్పెడి దేమి ? గన్నప్పపాదంబు 

చెప్పు మహ త్వ్వంబు సెప్ప6 జి|తంబు ; 

ఇతని పాదోదకాయత సిద్ధిం గాదె 

సితకరమౌళి (వసిద్దుండై పరయా; 1220 
నితని నిర్మాల్యసంగతి6 జేసి కాదె 

రతిపతిహా రు (డు నిర్మల దెహు డయ :! 
నితనిగండూషాంబుకృత సేవ గాదె 

జితపుర(తయదై త్యు. డతిలోకుం డయ్యె : 

నితనిప్రసాదవిహితభు కి గాదె 

&తిధరక న్యకాపతి నిత్యు( డయ | 


తృతీయాశ్వాసము 121 


వీచేవు( డితని[పసాదంబు6 గుడిచి 

'వేదళాస్త్రముల వివేకంబు గడె. 

శివుడు గన్నప్పయుచ్భిష్షంబు 6 గుడిచి 

యవికలవిథధి ని షేధాతీతు. తలా. 1230 
లింగంబు గన్నప్ప యెంగిలి గాన 

యంగ మంతయు ను తమాంగ మె యొప్పె ; 

గణనాథుచేత లింగసమేతు డయ్యె ; 

గణుతింప నంబిచే ఘనభకు ( డయ్యె ; 

సన్నుతి కెక్కి. మాకన్నప్పచేత 

సన్నుత సర్వ పసాదాంగు6 డయ్యు ; 

ననుచు భకా నీక మసమానలీల 

వినుతింప, జగములు విస్మయం బంద, 

నన్నగజాద్‌ళు. డంత నందంచ 

కన్నప్ప దేవని. గంగిట 6 జేర్చి 1240 
“పర (గుచతుర్వర్ల ఫలము లాదిగను 

వర మిత్తు నడుగుము వాంఛితార్తముు ” 

లనవుడు మందస్మితాననుం డగుచు 

ననుషక్సి ముకుళితహాసు 6 డై (మొక్కి 

హల యగ మోక్షములపే రెటుఃగ వాంఛితము 

లెజు (గ వేండెడుమార్ష మెజు (గ నేమియును 

ఎటు (గుదు నెజు6గుదు నెజు6గుదు మఆశియు 

మజశియును మశియు ముమ్మాటికి నిన్న 

కావున. గోరికి కడమయు.! గలదె ఇ 

దేవ : మూల స్తంభ దివ్యులింగాంగ । 1250 
సీయతులితదయాన్వితదృష్షి యిట్లు 

నాయందు నాటి కొనలు వసరింప 

నాదణగు సంస్పృహోాపాదెత దృష్టి 

నీదృష్టిలోనన నెక్కొ_ని పొదల. 

గరుణింపు ; దక్కిన వరము లే నొల్ల 


9 


బసవపురాణము 


బరమాత్మ :” యని విన్నపం బాచరింప 
న భిమతార్హ (పదు డట్ల కన్నప్ప 
కత a నిల్వ నంత నిద్దణును 
వెలయ? దా “కన్యోన్యవీక్షణానంద 
కలితాత్ము తె తిరుకాళ తిపురిని 1260 
గన్నప్ప దేవుండు గౌరీశ్యరుండు 
సన్నిరీక్షణలీల నున్నవా రిపుడు ; 
నిక్కంబు గన్నవ్ప పుక్కి_టినీరు 
ముక్కంటి కభిషేకమున కెల లై (వొద్దు 
నే,డును గస స్నప్ప్ఫ నిర్మాల్యమందుల 
బో(డిగా శివునకు బూజసేయుదురు ; 
మృడు(డు గన్నప్ప కర్చించిన (గాని 
యడరంగ నే(డును నారగింపండు ; 
క న్నర్పితము సేసెం గాన లోకముల. 
గన్నప్ప' డనంగ మహోన్నతి EE 1270 
నచ్చుట నే(డు గన్నప్పండు శివు(డు 
నచ్చారు వందంగ న ట్లున్నవా(డు. 
కావున. దొల్లి ముగ్గస్వభావులకు 
దేవుండు కృప సేయు. చెల మి టనుచు 
బసవయ్య ముగ్గగణసమూహికథలు 
పసరింప నాచెన్న బసవయ్య వినగ 
“ బృథివి నీముగ్గుల కథలు దా6 జెప్ప. 
గథ లయ్య” నని కథకథకు నవ్వుచును 
నతులితానందసంగతి నున్న భక్త 
వితతికి బసవ( డున్నత్లలీల (మొక్కి. 1280 


-: కళియంబనాయనారు కథ :- 


“యిప్పురాతనులందు నెజు(గరే తొల్లి 
యొప్వ్పార నిత్యంబు నొక్క_భ కుండు 
నలిరే(గి కళియంబనయనా రనంగ 


తృతీయాశ్వాసము 


నిల మిమ్ము నగియించు నిదియె నేమముగ 
మొచ్చించె శివదేవు మీ రొక్కమాటి 
కిచ్చ నవ్వుట సాలదే నన్ను మనుప $” 
ననుచు నవ్వించుచు నవిరళభ క్తి 
జనితసుఖొమృతవనధి దెలుచును. 
బసవ (డు జంగమ(పకరంబు నిట్లు 
అసలార నోలగం భై యుండి రంత. 
_:సకలేశ్వరు మాదిరాజయ్య కథ:- 
“'పెద్రలజే (డు, వెన్నుద్దుల మొదలు 
బుదుల[ పోక, విబుధనిధానంబు, 
నవితవచోరాశి, సుమనోనురాగు 6, 
డమలినచి త్తు6, డుద్యద్గుణాన్నితు (డు, 
సకలవీణా _పవీఐకళావిదుండు, 
నక అంకనాదవిద్యాపండితుండు , 
వేద వేదాంతసంపాదితత త్వ 
వాది, సంసారదుర్వా పిసంహారి, 
యమనియమాదివ 9తాచారవ రి, 
శమదమసద్దుణా_శయచరి_తుండు, 
ధీరమహోదారదిక్పూరకీ ర్తి, 
కారుణ్యమూర్తి, నిరత సకలా ర్తి, 
మహిత సజైనశిఖామణ్‌ నాగ బరయగు 
మహా సక లేశ్వర మాదిరాజయ్య 
గారి సద్భ కి విఖ్యాపితమహిమ 
ధారుణి నె టన్ను దా విస్మయంబు | 
నగణితకీ రిమై నంబె యన్పురము 
దగు రాజధానిగా ధరణి యేలుచును 
(శుతి వీర్య వితరణ రూపవివేక 
చతురతరూఢి రాజ్యంబు సేయుచును 
జంగమలింగా క్యసద్భ క్రియు క్రి 


1290 


1800 


18 10 


బసవపురాణము 


నంగికరించుచు నర్చ లిచ్చుచును 

నౌడ(బడ రాజవదుపచారములను 

గడియగడియ దప్ప కెడ భజింపుచును 

వివిధపుష్పదళ సద్భవనాంత రమున 

శివ దేవు సంస్తుతి సేయుచు న్నంత, 

రమణ బఐ తీసాదిరాగంబులకును 

నమర నన్నియు దండియలు నియోగించి 

యేరాగమున సకలేళశున కర్డ్‌ 

యారాగవీణ దా నలరి ధ్వనింప, 1820 
విరచిత క్రీ రాగపురుషరాగములు 

సరస మై లత్యలకతణ నిర్వికార 

పూరిత నాదగంభఖీరవినూ త్న 

సారో కి గీతంబు లార6 బాడుచును 

దమతమ కఖిలవాద్యంబులు (మోయ 

(గమ మొంద( గేశికగతి నటింపుచును 

వారివారికి హర్షపూరము ల్లాగ 

గోరి భకాలి కింపార _మొక్కుచును 

కాయక "'శేయును బవలు లింగార్చ 

నాయతామృతవార్దియం దోలలాడ 1880 
నఖిల స్నామాజ్య సమంచిత సరస 

సుఖముల కమ్మెయి సొగయ కున్నెడను _ 

“మల్ల రసను నర మండలేశ్వరు(డు 

దొల్లి యిట్లుల రాజ్య మొల్ల క విడిచి 

శ్రీగిరి కేం నిశ్చింతాసమాధి 

నాగిరి విల్వవనాభ్యంతరమున 

నున్నవా” రని వారియురుభ క్రిగుణమ 

హో న్నతికయు ధ్యానయోగసంపదయు 

శివభ క్రిత త్వానుభవసమ(గతయు 

శివభ _కగణములచే విన (బడుడు _ 1840 


తృతీయాశ్వాసము 1265 


నప్పుడు శ్రీగిరి కరుడెంచి రర్ధి 

జొప్పారు మల్లరసును జూచువేడ్క- ; 

రయ మంద(గా మాదిరాజయ్యగారు 

[కియ దులుకాడ నగిరి శ్పంగములను * 
దనరి యొసప్పెడు బిల్వవనమహ త్వంబు 
గని వినుతింపుచు వనమధ్యమందు 

వినయసు 6 a తన్ను వెదకుచు వచ్చు 
“ననఘుని మాదిరాజయ్య మనంబు6 
జాూాచెద(6గాక*ి యంచును మలి కార్డు 
నాచార్యు6 డపరిమితాంగంబు దాల్చి 1390 
'తెరువున కడ మై దివియును భువియు-< 
బరిపూర్త ముగ జాంగంబడి యున్న జూచి 
“*హలరమయోగ్‌ం (దుండో ౩ భసితంపుగిరియొ ? 
ధర 6 బడ్డ రు[దాకధరణీరుపహాంబొ ? 
సదమలజో్యతియో ? శంభురూపంబొ ? 
విదిత చిదబ్లి సముదితపూరం బొ e; 

యెచ్చోట 6 బోవరా దెటొకో*” యనుచు 
నచ్చెరు వంది మాదాఖ్యు “డీ క్రమము 
నరయుదు” నని యు తమాంగంబు దిక్కు 
పరిగొని మూ (డేడు లరసికానకయు. 1360 
బదపద్మములమీద6 బడ కిటువచ్చు 

టిది దప్పు దా నంచు బదపడి మగిడి 
యచ్చోటనుండి యయ్యడుగులదిక్కు 
[గచ్చుర వర్షాష్టక మునకు వచ్చి 

యంత భయభాంతు6 డై “ఫ్రీ దురూప 
మంత సూపక యేలయా యిటు బేంప; 

నే నెంతవా(డ నిన్నెజిం/గద ననగ 
నానందమూ రి: సీయడుగులు సూపి 
రక్షింపవే కొ యని (పస్తుతింపుచును 


గ్‌ 


బసవపురోణము 


బక్షద్యయము సాగ బడియున్న ( జూచి 1370 
యయ్యవసరమున నమ్మల్లి కార్డు 

నయ్యగా రంత( [బహసితాస్యు6 డగుచు. 

దనతొంటిభావంబు( దాల్చి “నీమనసు 

గను (గొని నిశ్తైతి” ననుచు మాదాఖ్యు 


“లెమ్మని టి సాంచి లేవంగ నెత్తి, 
కమ్మణ నందంద కౌగిట జేర్చి 

“యిటి సాహసి వౌదువే మమ్ము జూడ 
నెట్టయా వచ్చితి విచ్చటి ?” కనుచు( 
దననివాసస్థానమునకు ( దోడొ-నుచు( 

జని, యంత లింగావసరము సేయించి 1880 
తన [పసాదము వెట్ల యనుపమత త్వ 
జనితానుభవసుధావనధి. దేల్చుచును 

గొంత (వొద్దట యుంచుకొని యుండి “యింక 
గొంత కాలము (గియా_భాంతిమై ధరణీ 
నుండ(గ దగు” నని యురుతరకీ ర్తి 

మండిత సద్ధురు మల్లి కార్డును (డు 

నానతి యిచ్చుడు నమ్మాదిరాజు 

“కత్రా నెట్లు తవుడు నానందమూ ర్తి 

తగు నిజలుపేద నిధానంబు.6 గాంచి 

దిగవిడ్చి యేంగునే మగిడి కూలికిని ? 1890 
కంటి మీ(శ్రీపాదకమలంబు లేను 

మంటి ; నింకేటికి మగుడుదు ?” ననిన 

మెల్లన నవ్వుచు మేలు గా కనుచు 

మల్లి కారును (డు సముల్త్లాసకీ ర్రి 

నిత్యస్వరూ పవినిశ్చితం బైన 

(పత్యయంబుల నొడ6(బఅప6గ6 దలంచి 
“యవేని రి? మ్మని యట యొక్కదుమ్మ 
చెట్లు గావించి, “నిశ్చింత సమాధి 


తృతీయాళ్వానము 12 


నిట యుండు మీ” వని యట యేగి, తాను 

గుటిలవేషంబున గొల్ల నిభాతి 1400 
బఅపు([వేచ్ళను, మొద్దు పాదముట్‌, గుజ్జు 

చిజుతొడలును, దొప్ప చెవులును, బరడు 

(ప్రక్కలు, వీరనరములును, జిదక 

ముక్కును, ముడిబొమల్‌, మొగిదోనికడుపు( 

బొక్కిిళ్ళువోయిన చెక్కిళ్ళు, వలు(ద 

టొక్కితొమ్మును, బెద్దనిక్కి_నమెడయు(, 

బల్ల మీసములు, నేర్పడు కాయకన్ను(, 

బిల్లి గడ్రంబును, నల్ల ని మెను6, 

(మా (కువట్టినపండ్తు. (బద్రచేతులును, 

వీ(క కాళ్లను, నడివీపును దనర 1410 
ములుగ తి యుచ్చు. గోకలు "జూ (డుగొడుపు 

'మొలతి త్తి నిడి, దొడ్డ మొలక చ్చగట్టి, 

గాలిదప్ప(బ్బ్ర)అ వెం(్రుకల్‌, దూలియాడ 

నీల వెట్టుచు నుతి ( మెల్లి 6 జూచుచును, 

గుక్కుల 6 బిలుచుచు, టిక్కా వెట్టుచును, 

నెకొ_న నొరగాల నిలుచుచుం జనుచు, 

గొడలి బరిగమ్మి గూటికుండయును 

దుడ్డు. 'గోలయు బట్టి తొడి(దొడి ( గొన్ని 

మే(కపిల్ల SY దనచా (కిట నిఆికి 

వీంక దబ్బజవాట్ల విసరి _వేయచును 1420 
గొన్ని మే(కల రొప్పికొని వచ్చి తుమ్మ 

నున్న కాయలు రాల్చ్చియును, నంత. టోక 

యిమ్ముల( దనము (దికొ మొక్కుగొల్ల 

[(గమ్మణ నజకంగ6 గలుషించి చూచి 

“నామీ(దికొ మ్మేల నజకెద వోరి? 

1 గామిడిగొల్ల 1 యీకాననంబునను 


. గామిడి. గడునరి. 


బసవపురాణము 


మాకు నీ డైెయున్న యీకొమ్మెకాని 
చేకొని నజకంగ య జెట్టులు లేవె? 

శంకమాలితి (కొవ్వి చక్క. మైమజచి 

యింక నాచేత నీ వెట్లు సా(గెదవు 14830 
పాపపుగొల్ల నిన్‌ బఐజఅతు(గా*”” కనుచు( 

గోపించి తిటుడు_గొల్లండు నవ్వి, 

“బాపురే నిర్వాణి : బాపురే తపసి : 

బాపురే : బాపురే కోపపుంజంబ 

పాపంబు నొందెడు ; కోపించువా (డు 

పాపిగా కే నేల పాపి నయ్యెదను ? 

స్థలియించు కోపాగ్నిక జణముల. జేసి 

కల(గదే మానసఘనసరోవరము ? 

యెస (గెడు కోపాగ్ని నింక దే చెపుమ 

మసలక హృదయాబ్దమక రందధార ? {440 
వెలువడు కోపాగ్ని వేడిమి శేసి 

నల(గదే సచ్చిదానందపద్మంబు ? 

జ్ఞానంబు సొంపొ ? విచారంబు పెంపొ ? 

ధ్యానంబుఫలమొ యాతామసగుణము ? 

నా కేమి సెప్పెద, వీ కాననమున 

లేకున్నవే చెటు నీకు. గూర్చుండ ? 

నిట్టిశాంతాత్మకు లెచ్చోట ( గలరు ; 

పుట్టుదురే నిన్ను బోల సంయములు ! 

వజదవోవు నెలు6గు 1 గొబుపడం బనుచు 

నెటు(గక యీత కాండేగి పటుడును 1 450 
వడి6 బాటునెలు (గంత వానినపట 

గడనున్న వా( “డోర: విడువిడు" మనుడు 

“విడిచితి నది దన్ను విడువ” దన్నట్టి 

వడువున విడిచిన విడుచునే మాయ ? 





క 


రొందిళి. 


తృతీయాశ్వాసము 129 


పొంగి చిచ్చుజుకంగ. బోవుచు. జీర 

కొం గోసరించు పెన్వంగలియట్ల, 

చెల్తు6 బొ మ్మసి ససన్న్య్య్రసేంవ 6 బోవృుచును 

ని ల ప్పుగించు న 1య్యిబ్బందియ ట్ల, 

పదపడి నూతిలో. బడబోయి తాప 

వెడకుచు మెప్రెడివీలి డియట్ల, 1460 
జ్ఞానాత్యు ( డె సర్యసంగముల్‌ విడిచి 

తా నా[శమము( గోరు తపసిచందమున, 

నిల మరు ల్వోయె రో(కలి గొనిరండు 

తల జుట్టుకొనియెద ( దా నన్నృయట్లు, 

పానలేల చెఅకుపందెమం దొక్కు 

యోనె సిక్క్సిన నోడుపేకాదె తలప ? 

రోసి సంసావంబు. బాసి యొక్కిించ 

యాసించె నేనియు నది వల్సిగాదె ?” 

యని తన్ను ముదలించుడును నెటయెదుర (6 

దనతొంటి భావంబు దాల్చిన! జట 1470 
కనుమూసి తలవంచి కలయ అజించి 

ఘనతరశోకా[ళుకలితాస్యు. డగుచు 

“నెక్కుడి భక్తి 2 నా కెక్కొ_డి ముకి ? 

యొక్కడ6 జూచిన. దక్కు నే మాయ +? 

గతి మతిచె తన్య కర్మ(కియాదు 

అతిశయం జై కలు నంతకు(6 దనదు 

కియ యెట్లు లట్టు వర్తింపక శివుని 

దయ వడయంగ నిశ్చయ మెట్లు వచ్చు. ? 

గసు(గాయ6 (_దెంచిన6 గా యగు6గాక 

పసనిపండగునయ్య భాంతి బొందినను 1480 
సాశ్వత కీర్తి నిశ్చల భకియుకి 

యీశ్వరుకృప లేక యేల సిద్దించు ? 





ఇబ్బంది = ఆఅజాసని. 
మూ 


130 


బసవపురోణము 


కటకటా | నాయట్టి కర్మికి నిట్ర 
పటునిస్పృృమహత్యంబు (వా పవ్య మగు నె ?” 

యనుచున్న మాదిరాజయ్య గారలను 

గను(గొని మలయ్య గొంగిట6 జేర్చి, 

“కర్మువిదూర rise వింత వలదు 

కర్ముల కేల మాకడకు రావచ్చు ? 

సీవు మ_ర్యమునకు. జోవుటకొ అకు 

నీ వికల్పము లెల్ల నేమె చేసితిమి ; 1490 
ఏమిగారణ మనియెదవేని వినుము : 

యామహా దేవుని యానతి జేసి 

వనుధకు సద్భ క్రి వర్ణనార్గముగ 

బసనవండు నా నొక్క. భకు ండు వచ్చి 

యున్నవా(; డాతని యుదితగోష్షీస 

మున్నత సుఖవార్డి నోలలాడుచును 

బరమ శివాచారసరణి వ (టెల్ల 6 

జరియింపవలయు నిద్దరణిలో నీవు ; 

ఎనయంగ నార్నూజు నేంబదియేండ్తు 

సనియె నీ విట వచ్చి నంయమితిలక : 1500 
యెన్న నింకేంబదియేండ్ర కిక్క_డికి 

నిన్ను రప్పించికొ నెద నిక్కువంబు ; 

ఇటుగూడ నేడునూజేండకు (గాని 

యిట యున్కిగా నేర దిప్పు డీప్పితము 

నే మేనియును వేండు మిచ్చెద.” ననుడు 

నామల్సి కార్దనయ్యకు 6 గేలుమొగిచి 

““శ్రీయంద మే పరస్త్రీ నిక్కువంబు 

నాయువందమె మాయ కది జన్మభూమి 

స్వర్గ మందమె య(ధువం; బింక మోక్ష 

వర్ల మందమె మున్న భర్గునిపదము 1510 
ఏమియు నొల్ల నీ వెటు[గవే దేవ: 


తృతీయాశ్వాసము 181 


స్వామి 1 సర్వజ్ఞాన : సకఠలేశ 1" యనుచు 

నంతంత సాష్లాంగు( a (మొక్కి. నిలుచు 

నంత వారికృప( గళ్యాణంబునందు 

బసవనియెదుట (6 బెంపెస (గంగ నిలిచె, 

నసముండు మాదిరాజయ్య తత్‌క్షణమ 

యిట బసవ (డు సంగమేశ్వరునందు 

నటమున్న పొడగాంచి సాష్టాంగ మెబఅుం౯గి 

(మొక్కునవమ్మూాతన ముందట నున్న 

నక్కజుం డగుచు నందంద (_మొక్కడును 1520 
వత్సలతష్యంబు నివ్వటిలంగ నతులి 

తోత్సవలీలమై నుల్ల సిల్లుచును 

నంచితలింగసుకాపారసార 

సంచితామృతవార్సి ముంచి యెతుచును 

బసవనిచే* బూజ వడయుచు నుండె 

నసలార మాదిరాజయ్యగా ; రిట్టు 

లీజగ తరియి సక లేశ్వర మాది 

రాజయ్యగారి నిర్మలచరి_తంబు 

విస్తరించిన ( (బీతి విన్న (వాసినను 

(బస్తుతభకి కుభంబులు సెందు. 1580 
ధీమణి : సుజనచింతామణి : బుధశి 

కూమణీ : ధర్మరకామణ్‌ : శుద్ద 

శరణజనానందకరణ : సత్పథవి 

హరణ : సంతతదయాభరణచేతస్క_ : 

లలిత నిర్మలయశ 8కలితదిగంత : 

ఫలిత సద్భక్తి సమ్మిళితాంత రంగ : 

రిహిత షడ్చావ : విరచితసద్భాప | 

మహిత తత్న్వార్త సన్నిహితావధాన : 

విదిత (పసాద సంవిత్వ్పౌఖ్యభోగ 

ముదితాత్మ : సంగాఖ్య ! మృదితకేం(దియాఘ 1 15 40 


132 


బనవవురాణము 


ఇది యసంఖ్యాతమాహేశ్వరదివ్య 
పదపద్మ సౌరభ భమరాయమాణ 
జంగమలింగ (పసాదోవభోగ 

సంగత సుఖసుణాశ రధినిమగ్ను 
సుక్చుతాత్చై పాలుకురికి సోమనాథ 
సుకవ్వ్నిపణీత మె శోభిలి తనరి 
చరలింగ ఘనకరస్ధలి విశ్వనాథ 
వరకృపాంచితకవిత్వస్ఫూ రి € బేర్చి 
చను బసవపురాణ మను కథయందు 
ననుపషమంబుగ. దృతీయాశ్వాస మయ్యె. 


చతుర్ణాశ్వాసము 
యు 





(శ్రీగురులింగసుస్రిరదయాపాంగ : 
యోగాత్మ : భక్‌ మహోత్తుంగ [ సంగ: 


_: మడివాలు మాచయ్య కథ 3. 


మజశీయును మడివాలు మాదయ్య నాయ 
నజలేని వీర వతాచారయుతు (డు 
_శేవ(డు జంగమ (ప్రమ (డు న్యాయ 
నిష్టురాలాప మహా ష్రమండనుండు 
నిష్టితేం (దియగుణాన్వితుండు లింగ గక్య 
నిష్టావరు(డు సు (పతిష్టితకీర్పి 
భవిజన సంస ర్షపథపరిత్యాగి 

(పవిమల తతా ్యనుభవసు ఖాం భోధి 10 
పరగు భాషా(వతపాలనశాలి 

దరిత షడ్వరు( డానానంబుజ్యోతి 

రజక జాత్యావృత | పత్యకరు[దు( 
డజరామరుం డయోనిజు6 డవ్యయుండు 
శరణపదాంభోజ షట్పదుం డన6గ. 
బర6గి, హిప్పరిగె యన్పురవరంబునను 
నుండంగ, బసవనియురుభ క్రి వారి 
నిండారి దెసలను నిట్రవొడుచుడు ( 
బొంగి లింగానందపూరితుం డగుచు 
జంగమదర్శనాస క్షి నేతెంచి 20 
బసవనిచే( (బ్రజిప తి గ కొనుచు, 
నసమజంగమకోటి కర్చ లిచ్చుచును, 
బంటింపక వరువుంబనులు సేయుచును, 
గంటి నాచేతులకసివోవ వనుచు 


184 


బనవపరాణము 


వాస వ (టెల్ల సద్భ క్త కసంఘంబు 

మాసినవస్త్రముల్‌ మజి మోసికొనుచు 

వేవుజామున నే(గి వేజొక్క రేవు 

గావించి యుదుకుచు ఘట్టనల్‌ "సే 

శస్రనమేతు( డై సద్భ క్తవితతి 

వస్తముల్‌ రజతపర్వతభాతి. దాల్చి 80 
వరిగొనివచ్చుచో( బురొవీథి *భవులు 

శరణులవ స్ర్రముల్‌ సంధిల్ని రని 

నోడ( జాం బొడుతు( జుండో ”" యనిఘంట 

నాడాడ (వేయుచు. గూడ జాటుచును 

మఠమున శకేతెంచి 1 మణు(గు లన్నియును 

గరినము ల్లాకుండ ఘటించి మడువ 

నట్టిచో అంగ బరుదెంచి యడుగ 

నెట్ట 2క ట్రం బైన నిచ్చి _మొక్కుుచును 

నావసప్త్రముల వార లడుగవచ్చినను 

లేవన కందిచ్చు లింగసంపదను. 40 
అంత సద్భుత చితు 6 డె బసవండు 

సంతతంబును విని నంసుతుట్‌ "సే 

“నలిభ క్రతతివలువ లుదుకుచాకి 

విలసితభ కియు నిల జెప్ప (బడియె 

నదిగాక యేకాకి యన్మడివాలు 

సదమలభ క్రి భాషయు నొప్పె6 గాని 

యిట్టినద్భ క్రి యు నిటమహ త్వ 

మిట్టి నామర్హ్యంబు నెజటు(౧గ మే మనుచు 

సల్తీల ననిశంబు సంస్తుతు ల్సేయ ( 

డెల్ల గానటు గొన్నిదినములు సనగ, 50 
బజఅతెంచుచో ముట్టువా మున నొకని 

నణతిముతి( జంపి మాచయ్య యున్నెడను_ 


తెలుపు చేసిన బట్టలు 2. వస్త్రము. 


1. 


చతురాశ్వాసము 185 


వ మాచయ్య తెరువరుని జంపెనని హెరులు బల్ల హునకు( జెప్పుట వు 
వీరువారన కెల్ల వారును గూడి 

ధారుణీశ్వరు సభాసలి కేగి (మొక్కి. 

“బల్ల హ | వినుము సీపటి ఆందబునగను 

(బల్లదుం డొకచాకి బతుండ ననుచు 

'మొల6 గఠారము గటి తొలంగండు (దోవ 

తొలగించు నేబలి దుల 1 విలుసన+డు ; 

చాటు. “జీరలమూట సంధిలి లేని 

పోటు ముందజ” ననిపోటులమాట 60 
నంగళ్ళు నిలిపె బేహారము ల్మాన్నె ; 

సంగడి నిటయట సదియింపరాదు ; 

పురవీథి నెవ్వరే6. బోయిన జూచి 

పరిగొని కనుకని( బాజంగ.6 దోలు; 

నెదురను బసి గుజ మేనుంగు బండి 

యదియేమి సోదెమో కదియంగ వెజచు 

నల్ల ంత (బొడగని చల్లన నవసి 

కల్ల వెల్లె పాలు గథ లేల? నే(డు 


వింత వా(డొక(డు ము న్వినమి6గా.( జేసి 
సంతకు: బోవుచో సంధిలి నంత. 70 
బొడిచి మీదికి. జిమ్మెం; బౌందియు నచట 
బొడలేదు ; (మింగెనో : పోయెనో దివికి : 
నట గార్య మెయు (గ మే మవనసీళ | వినుము. 
ఇట వచ్చితిమి నీకు నెణి(గింపిననిన 
బనసవనిదెనస6 జూచి పార్టి వేశ్వరుండు 
కసిమసంగుచు మహో (గత నిట్లు అనియె : 
“నిది యేమివిపరీత పింక నెవ్య్వరికి( 
(బదుకంగవచ్చు సీభకు లచేత (2? 

గోక లుదుకుచాకి (గొవ్వి యిహ్సురము 


1. లెక్క. నేయండు 


136 


నీ 


మ్‌? వపురాణ ము 


శ 


లోకంబునెల్ల ( గలోలమాశ్చాడిని 5 80 
జాకికి నిం'తేల 1 నడ్తలు? ¢ జనుల 

జేకొన కడిచెడు( జేరంగనీక ; 

యిట్లిచోడంబు లేమెజు (గ మేనా(ట 

ముట్టిన ( జీరలు ముజుగునే చెపమ ? 

పురజనులకు మున్నె చరియింపరాదు 

పరదేశి కింక రా(బాసె మాపురికి ? 

నెంతబల్లి దుండొ నే డ్వింతవా( డొక (డు 

సంత కంగా జంపె శవమును లేదు 

ఆకసంబున కే6గు నట్రలు 6 గలదె ? 

దాకి రక్కసి కియ జనుల (మింగెడి”. 90 
తిట్రండు వలుక డు ముట్రినమా త 

నిట్టు సంపఃగం గూడునే సుజవాం[డ( ? 

దాడి. దలంపక బతు ండ ననుచు. 

వాడుగా ౯ జంప సీపొరులనె ల్ల శః 

ననుచు. బురోహితు లనుమతంబునను 

దనయామికుల( జూచి ధారుణీశ్వ్యరు (డు 

“కా డ్రి నచ్చోటన చంప్తండు ; వొండు; 

కాక [ద్రైంగిన వాని. (గకిన రండు $” 

ఆఅనవుడు దిసవ౭ డి ట్రనియె నాతనికి : 


ఆ? టసవ౭డు బల్ల హునకు మడివాలు మాచయ్యమహామం( జెప్పుట కా 


శే, 


““ఏను మీందెజబుంగక వెడలనాడెదవు 100 
లేకులు లోకుల కాక అపులకు( 

“జాకి చా” కని యేల సందడించెదవు 2 

చాకియే యత (డు ? సాక్షారి ంగమూ రి 

కాక యేటికిం గనుకని( బలీకెదవు 

కులజుండు నత డె యకులజుండు నత౦డ; 

కులము లేకయు నన్నికులములు నత (డె; 


జొదత్య ములు. 
ఢ 


చతురాశ్వాసము 187 


యాసీలగళు నపరావతారంబు 

గాన యాతడు సప్యగతు6; దొట్టు అనిన : 

సరసిజభవుజడల్‌ జన్నిదంబులుగ( 

బర భికీంచిన (బాహ్మ్యణు? డతండ 110 
మహితాపవర్ష సా_మాజ్యపట్టంబు 

సహాజంబ పాలించు త్త్రి్యయు ( డత(డ 

కడ(గి దుర్భవకర్మఘటవహి(తంబు 

వడి భవాంబుధి6 (దిప్పు వె ళ్యుండు నత.డ ; 

యిల సత్కి 9యారంభఫలములు గోసి 

సాలవక నూర్వ్చెడు శూదుండు నతండ ; 

యాదిశకి య ము న్నుపాదానముగను 

నాదబిందులు గారణంబుగ దగిలి 

వేడుక _బపహో్మోండవివిధభాండముల. 

గూడ వానెడు నా (టికుమ్మరి యతండ ; 120 
హరియెమ్ము దండంబు నహిపతి _దాడు 

నరసింహు పెనుపగునఖరంబు (గొంకి 

యవనిమోచినవరాహాం బెజ గాంగ 

నవని గూర్మంబును నల్ల మత్స్యంబు 

గాలము కెకోదకంబున( దిగిచి 

లీల నటించునాజాలరి యతండ ; 

చటుల సంసృతి జీవఘటచ[కరర్శి 

పటుపరివ ర్రన్యభమణంబు( గూర్చి 

కీలు వొందించి యా[క్రియ రాటనముల 

వాలి యాడించు నావ్యడంగి యత(డ; 180 
మును జీవ మను లోహామునకు జ్ఞానాగ్ని 

నొనర (గ: బదనిచ్చు కనుమరి యత(డ. 

యిచ్చుచో నెతి(గి కల్లచ్చుల నూకి 

యచ్చుల నారగొను నగసారి యత(డ. 

హారి యె రమియించు నజునిశిరంబు 


188 


బసవపరాణము 


శరడున? (డెంచిన శబరుండు నత (డ, 

హా రిముఖ్యకృముకీటకాదిపళు వుల 

వెరవున? బాలించు (వేజేండు నత (6డ. 

(పకటితకపటనాటకసూ (త ములను 

వికృతి[పకృతు లార్చ్బు వెండీడు నత(డ. 1 40 
కులనగంబులు నూకి జలధులు సల్తి 

పొలము వోడేర్చు నాబోయయు నత(డ, 

యేకార్ల వం బై నయెడ నజాచ్యుతుల ( 

జేకొన కుదికెడుచాకియు నత6డ. 

మహితభకా ళికి మడు6గులు సేత 

మహా నిపు మడివాలుమాచయ్య యన 6౫ 

నిన్నియు! దాన యె యి టున్న యతని 

కెన్నెద వొకగులం బిది పీకు. దణున ? 

కారణపురుషావతారు(. డాయయ్య 

చారుచరి[త విస్మయ మెట్టు అనిన : 150 
నరసింహాశారూలకరిదై త్యచర్మ 

పరిధానుభకు లపరిధానవిత తి 

గాని యొం డుదుక (డు, వానిని నంట( 

గానీండు నితరుల ఘటించునెడను 

భక్తుల చీరల భక్తుల కిచ్చు - 

యు కసద్భ కినియుక్తి వటిల్ల 

జంగమం బడిగిన సమకట్ట నిచ్చు; 

భంగిగా లింగనంవద దులుకాడ'( 

జీరలువై చినవా రడిగినను 

వారికి. దమతమవస్త్రంబు లిచ్చు ; 160 
నటమీ(ద నతని మహ త్వంబు వినగ 

గుటిలాత్యులకు సమకూడదు ; మణియు 

జీర అంటినమా[త ( గారించుభకు ( 

డూరకుండునె చంప కీరు వోయినను ? 


చతురాశ్వాస ము 1839 
వల దభిమానంబు వొలిపచ్చుకొనకు ; 

మిల నొరులేల నీ వె తిపోయినను 

జుట్ట (వేలను జక్క (౬ జూప(గ౭గలవె ? 
యల ? వల. దన్న గటు[గు6 డగుచు. 

జు చు 

“గారరణంబులుం గథల్‌ గల్సింప కిచట 
నూరక చూచుచు నుండు మీ వనుచు 
బసవని వారించి పాపాత్కు.( డంత 

వెన యామకుల౯ జూచి “వే టుపాయమున. 


వత బిజ్జ్ఞలు(డు మాచయ్యను జంప నేనుంగు6 బంపుటి = 


దొల6గ కాత (డు వచ్చు[తోవన మ్‌రు 

తలగ కాతని6 దలతలమని నిలిచి 

సమదాంధగంధగజంబు (6 బె కొలిపి 

సమయింపు(” డనవుడు జను లుత్చహాంప 

మావంతు లే(గి సామజము( బె కొలిపి 

యావీరవరురాక కరికిట్లి నిలువ_ 

నల్హంత 6 టొడగని యార్చి బౌబ్బిడుచు( 

“గల్లి నాథుని భ(ద్రగజమొక్కనరుని 180 


—_: మడివాలు మాచయ్య యును6ంగును జంపుట 2. 


యేనికదున్నకు నేల పంకించు 

మానవు ల్చావక మగుడు(డో” యనుచు 
గంటయు.( గొడుపును గదియింప6 దడవC( 
బంటించె నేను/గు బల మెల్ల నవదిసె. 
నంతట6 బోక మానవంతులు నూక 
నంతంత డగ్గయి నంతకుమున్న 
వెన్నున నెలకొని యున్నవస్తములు 
ననభోమార్షంబునం దిజీయించి 
చేతిగంటయు నంద చేర్చి మైవెంచి 
చేతులు సమరుచు నేతెంచి చూచి 190 
దండి యె మాంవంతుతండంబు(6 జంపి, 


170 


140 


బసవపురాణము 


తుండంబు6 జేపటే (తోచి రాదిగిచి 

యంజలిగుంజలి 'యల్లార్చి పేర్చి 

భంజింపుచును వీరభ(దుండు దివిరి 

వడి నృసింహునివె చువడువున వెచు6; 

బడసీక లోచేత( చెడచేత చేయు; 

నచ్చుగా నార్భుచు హరు. డిభదై త్యు 

(వచ్చినగతి [వచ్చి వందజఅలాడు6 ; 

గోపించి విషునికోలెమ్ము రుదు. 

డేపున( దున్‌మిన ట్ర్‌ల నెమ్ము లేలు ; 200 
మాలకు మాంసంబు మతీ గొడారికిని 

దోలును గాకుండ( దొల(గంగ వైచి 

తోవ నేకెంచుచో( దొల6గనిబాస 

గావున నతులవీరావతారుండు 

నిమ్మార్లమున భ క్రులెల్ల నుప్పొంగ 

నమ్మదకరి పొడవడంచి యాక్షణమ 

“యెవ్వండు నామీ(ద నేనుంగు' గొలిషె 

నవ్యసుధేశు [కొ వ్వడ(ంతు( బొ” మనిన 

నింతవృ తాంతంబు నె (టీగి బిజ్ఞలు (డు 

నంతకమున్ను మో మల్లన వంచి 210 
బసవనిదెస( జూడ6 బరమహారమున 

వసు ధేశునకు బసవనమం తి యనియె 

“వల దని వారింపవారింప వినక 

చలమున 6 బంచితి జనులమాటలను ; 

నేనుంగు. గోల్చడె; మానంబు వొలిసె6; 

దూనిక చెడె; శివ దోహంబు.6 దగిలె ;* 

వరవజి మార్కొన్న.6 బొరిగొండ్రు, వెజచి 

శరణన్న ((టోతురు హర భ కవరులు 

గాన యిన్నియు జస్ప*గా.( బనిలేదు 

భూనాథ : మనవలతేని, లే, పొదము ; 220 


ls 


చతురాశ్వాసము 
a) 


కలియుగరు(దు(డుగాక మాచయ్య 
తల౧వ(గ మర్వ్యుండే ధరణీశ 1 యిదియ 
కజంబు” నావుడు బిజలు ( డంత 
లజ్ఞయు సిగ్గును బుజ్జగింపంగ 


141 


-: బసవన్న విజలుని మాచయ్యుకడకు. బిలుచుకొనిపోవుట :-_ 


“శజవు(గాక” యని వచ్చి యఖిలంబు నెయు6గ 
భువి సమాసాంగము ల్వొంద నల్ల ౦త( 
బడియున్న , a. బసవయ్య వచ్చి 
మడివాలుపాచయ్యయడుగుల కెరంగె; 
నసమానలీల6 బెం పెసల. గీ ర్రించి 
బసవ! డి టని విన్నపము సేయ. దొౌడ (గ : 
“వల దని వారింప6 జలమున ముక్కు 
వొలియించుకొన న్నట్టు 1 కరులు. వోనాడి 
యిక్కడ రానోడి యెప్పట (గోలె 

నక్క_డ సాషాంగు డె యున్నవా(డు ; 
పక్షికి. దొడ నేల పాకుపతంబు ? 

ఈడీ తీశ కరు డన నెంతటివా.డు ? 

ఎదురు సీ కెవ్యం డరేడులోకముల ? 
సదయాత్మ : యీతప్పు నై రింపవలయు. ” 


_: మాచయ్య బిజ్లలుని యేనుంగును బిదికించుట 


నని విన్నంచిన నట్ల కా కనుచు 

జననాథు లెమ్మన 6 బనిచి తత్‌ క్షణమ 
యట్రయు బొట్రయు నస్సులు 6 గూడ 6 
బెట్టించి పత... విఫీతు లె చూడ 
భసితంబు దునియలపై 6 ఇ జల్ల, యతని 
యసమగజేం[దంబు నొస6గి తొల్నా (డు 
పొడిచివె చినపీను 6 గుడువీథి6 దాళకి 
పడ, నపు సభ భయ భ్రాంతు్ర లై బెదర 
జొద్దత్యముదక్కి-. 





230 


142 


బసవపురొణము 


బౌందికి. (బాణంటబు( బోసి మాచయ్య 
యందు జూడంగ నంతరిక్షమున 
నున్నవస్రముఐకు వెన్నొగ్గి జనులు 
సన్నుతిసేయ గ జనియె? జాటుచును, 
బసవ (డు మాచయ్య పాదము ల్లొలిచి 
యసమాను మఠమున కనిచి యేతెంచి 
సకలనియోగంబు జనపాలకుండు 
ముకుళితహ సు లై (మొక్కుచు నుండ ; 
-2 మాచయ్యు జరగదని స తమును: వసుక పిరచుట ౫ 


నంత మాచయ దొంటియ ట్ర సద్భ క 
సంతతసత్కి 9యాస్పదలీల నడవ 
మజికొన్ని దినముల కఅ లేక బసప। 
డజశిముజి నొకగీత మానతిచ్చుడును 
భ కులు దన యొద్ద 6 కాడ (గ దడవ 
“యు కియే” యనుచు మహో (గతతోడ 260 
శివశివ యని కేలు సెవుల' జేర్చుచును 
'నవిసీతు6 డి ట్టుండె హో కల్లి నాథ : 
చెల్ల టో? డం. జేసి క 
కెల్లను దా నొక యిచ్చువా6 డయ ; 
నెన్నండు [గోతి యయ్యెను ? వెక్కి_రింప ; 
నెన్న(డు గఅచె ? నిం కెక్క_డిభకి 2 
దోసంబు గాదె : భకులు దీని విం_డె? 
వాసలు గీసలు వాట 'వాడకుండు 
మాయొద్ద ” ననుచును మాచయ్య గినిసి 
కాయకంబున కరుకంగ._ నిక్క_డను 270 
--వ బసవన్న మాచయ్యకడ "కేంగి మన్నింప వేండుట == 


నంత నంతయు నిని యాత్మలో. గలంగి 
యంతంత ధరణి సాష్ట్రాంగంబు లిడుచు 
బసవ (డు భ_కజనసహాయు( డగుచు 


చతురాళ్వాసము 149 
డు 


వెస నే,గుదెంచి భయసమ(గవృ తి 
మడివాలుమాచయ్య యడుగులపొంత, 
బుడమి సర్వాంగముల్‌ వొందంగ మొక్కి 
యా(కాంత సంతతాహాం కార నిరతు 
న[కమాలాపు నిర్వ(కాపరాధు 
నూర్తి తక్రోధు వివర్రితసత్యు 
దుర్తనాచారు ననిర్తిత కాము 280 
నజ్రానపుంజంబు దవపగతకౌచు 
విజ్ఞానహీను వివేక విదూరు 
నిర్చాగ్యచూడామణిని ఖ్‌ కి రహాతు 
దుర్భావకు నవినీతుని నన్ను నింక. 
గాచి రక్షింవవే కారుణ్యపా(త : 
యేచినమద్గర్వ మెల్ల మాయించి 
లాలితంబుగ నాల్లు లక్షలమి (ద 
నోలి నిర్వదినాలు వేల గీ తములు 
గావించు టిది యెగ్గు గని యేవగించు 
భావన నా కయ్యె సీవు గెకొనమి ; 290 
నాయత పీతి నో యనకున్న నింక. 
జా: యనవయ్య నాసంగయ్య బవ a 
యనుచు ని ట్రాత్యనిందాతిదీనో కు 
అను విన్న వించుడు విననట్ర వినియు 
జంగమపరతం[తు6 డంగావిగారి 
లింగదమాచ( డాలీఢశార్యుండు 
ఈ వసభము(డా । (కొవ్వితే న హరభ కు అరయ 
నధములే?నీ వొకయర్హాధిపతివె ? 
యడిగెడువారు లేకయ్య : నీ వింత 
బడగ వె తివి; మజ: బాపురే [ొ యనుచు 800 
“నటియాచకుల నే నటు గందు.గాని 
యిట్రిత్యాగుల. గాన మెలోకములను ; 
బాన లిన్నియు నేల ? బసవ | నీయిచ్చు 


కేశ] 


బసవపురాణము 


నేనికదున్నలు నిల. బచ్చమన్ను 

గుటఅపుగాడిడత్‌ గుటిలంపునతులు 

నెజకోకలు (జా (తియే శరిణులకు ; 

సీదిక్కు జూడుమా నాదుజంగమము 

పేదతికములేని సెల్లు సూపెచను 

నది గా” మృనుచు( జల్ల నందంద నెగయు 

సదమతోదకక ణజూాలమంతయును 810 
మరకత నీలనిర్మ్యల పుష్యరాగ 

వరవ[జ వి(దుమ చెడూర్యముఖ్య 

వినుతరత్నాచలవితతి యె వెలుగ 

నిను'డు ఖద్యోతమ టి అీవిరి: దోప 

నట పౌరు లఅత్యద్భుతా[కాంతు లగుచు 

నిట బిజలు'డు( దారు నేతెంచి చూడ 

నమరి మాచయ యుండె( (బమథ(పసాద 

విమలపువ్వాంచితవృషి పై (గురియ 

బసవని నభిమతఫలముల( దనువ 

నసమాశ్లు ( డర్చితు (డై యున్న్నయట్లు 320 
జంగమం బొప్పె నాలింగావతార 

సంగతి మాచయ్య సద్భ కిమహిమ 

మెలు(గ(గం జాలక యిన్నిరూపములు 

వజల (గ దాల్చినతెజ(గునుబోలె 

నట్టిజం గమ సభాభ్యంత రాళ మున 

నొట్టిన రత్నంపుదిట్రలక ఖు ఈ 

భ కుల కేనసూ బండారి నన్న 

యు కి నబ్బసవరా జుండ ; వెండియును 

వారక యా మడివాలుమాచయ్య 

గారల శ్రీపాదకంజంబులకును 8380 
మున్ను నాషాంగు(డై _మొక్కు_చు( జేరి 

సన్నుతి సేయుచు శరణు వే(డుచును 


చతురాళ్వాసము 145 


Ces 
““నీమహా తత్వము, జూడ నే నెంతవా(డ ? 
దిమణి : సంగయ్య : తేద క తల ర 
సీవు శంకరుఃడవు నేను గింకరు( 
స్‌ నిర్మలు డవు నేను దుక్కులు 6డ 
నీవు విజ్ఞానివి నే నవిజ్ఞాని ; 
స్తే వమృతాంగుండ చే: వరత 
నీవు మహాదాత వే; గృపణుండ ; 
నీవు వళువతివి నేం బళుజీవి ; 8 40 
స్వామి | తై లోక్యచూడామణి వు 
భూమి నిర్భాగ్యచూడామలణి నను 
బెౌరి నిటి దురుణంబుల _పో(క లోన 
నద న గల నాయందు సద్దుణము ? 
తడష్‌ంప్ప మిట్లిగర్వ బ్రా ప్ప నన్ను : 
శిక్షింపవే యయ్య : జియ్య : నాది న 
యపరాధశతసహ[సావలి సె చి 
విషరీతమహిమాథ్య : వేయును నేల ?** 
యనుచున్న బసవన్న నందంద కొంగి 
రను జేర్చి కారుణ్యవనధి నోలార్చి 83850 
“కలుగునే కాదె లింగంబునందై నం 
దల(వం గోప[పసాదంబులు రెండు 
చేరింటికై నం జెచ్చెర6ం గడవ (గొను 
వారు -సేపట్లరు బాయించికాని 
ధర నంతకం-జను దమభృత్యవితతి 
నారయక చేపట్టుదురె యట్లు గాక 
యందులమాలిన్య మడ(6ప6(గ6 గాక 
యిందు జీరల కలునే రజకుండు 2 
అట్రద బసవయ్య 6 బటి మాచయ్యు 
ధట్రంచి నిర్యలత్వ్యంబు నొందించె ; 360 
నెన్నంగ వేమాణు నెంతగా(చినను 
10 


క్‌ 


డై 
జః 
డం 


146 


బనవపురాణము 


వన్నెక్కు_ (గాదె సువర్హ ంబు మిగుల : 
నింజింతగా 6 జేయ నికుఖండంబు 
నంతకంతకు. దీప లధిక మౌయాదె: 
అంపాని. గోసిన తాచిన నెజయ( 
గం పెక్కు. (గాదె శ్రీగంధంబునకును ! 
కాచిన మడివాలుమాచయ్య యొరసి 
చూచుడు బసవయ్య కుద్దసద్భ క్రి 
తనరంగ నే (డుగదా : తుదము మై. pe 
ననుచు భకాళి కీ రన సేయుచుండ 370 
ముకుళీకృత వికంపితకరాబ్దు. డైన 
సుకుమారు బసవయ్య య జూచి మాచయ్య 
“ఐనను మహాంకారించినను భక్తి యగునె ? 
విని యెలుంగవె పురాతనులలోపలను_ * 

-: మాచయ్య బసవన్నకు నిమ్మవ్వకథ. జెప్పుట :_ 
“| అదియునుగాక 7] నిమ్మవ్వ యనంగ 
సదమలసత్కి 9యాస్పదభ క్తి నిరత 
యకుటిల వీరవతాచారయు క్ర 
_పకటజంగమలింగ పరతం(తచి త 
సంనారరహిత నిష్క_ళ మహిమావ 
తంస సజ్జన సముద్యద్గుణో పేత 380 
పూరభ క్రులిం డ్రకు నర్హ్య్యపణ్యములు 
కరమర్రి 'మోచుచు6 గాయకం బలర 
గొడుకు భ కులయిం డ్ర( గోవుల గావ 
నుడుగక కాయకో దో్యోగలబ్రమున 
జంగమాస క్రి లసద్భ క్షియుక్ర్‌ 
సంగతి దినములు జరపు చున్నెడను 

=: సిరియాలుని కథ :- 

నంచితమతి సిరియాలుండు నాగ 
గంచిలో నిత్య జంగమము లేవురకు 


చతుర్ణాశ్వాసము 14? 


నిష్లాన్నపానాదు లీప్సితార్హములు 

దుష్టిగా నందిచ్చుశిష్ట వ్రతమున 6 290 
జరియించు చుండంగ, సర్వేశ్వరుండు 

సిరియాలు భక్తిలో. తరయ(గ6 దలంచి 

కృతక తపోధనాకృతి నేంగుదేర 

హితజంగ మార్హమై యేతెంచి సెట్టి 

మ_స్తకవిన్య సహ స్తు6డై తపసి. 

(ద స్తుతింపుచు. బదాబ్దంబుల కెర గి 

“స్వామి : వే వేంచేయవే : మహాపురుష: 
సీమనుమనినిత్యనేమంబుసలుప” 

నని విన్నవించుడు న తపోధను(డు 

“ననఘ | మాయిచ్చ సేయగ నోపుదేని 400 
నింతకంబును సుఖం బెద్ది మా” కనుచు 

సంతసంబందుచు సదయు(డ పోత 

సిరియాలు( గరుణాభిషి కు( జేయుచును 

నరమాంస మొక్కాక్క్లు వెరవున నడుగ 

“సర్వజ్ఞ | మీమనోజ్జ ౦బై నయట్రి 

సర్వలక్షణగుణ సంపూర్జు- డొక్క 

వరపుత్తు( డున్నా (డు, నరమాంస మింక( 

బొరుగింటికిని విల్వం బోయెదనయ్య ? 

యరుడె న మీ[వతోద్యాపన నేండు 

కరమర్ది జెల్లింతు 1కణముగొ మ్మనుచు 410 
నడుగుల( బడి సిరియాలుండు దపసి 

నొడ(బర్చి యింటికి వడి నేంగుదెంచి 

తన సాధ్వి కొయ్యన తత్కార్యధార 

వినిపింప “సీ వేల వెజచెది” వనుచు 

సంగళవ్యయు నప్పు చదివెడుపుత్తు 

మంగళం బలర( “గమ్మనం దోడితెచ్చి 


1. టోజనాన మె చేసిన (పారనము. 
బై షు ఇ 


148 


టసవపురాణము 


“మనయింట( బండువుదినము నేయి” డనుచు( 
గను(గొని వధ్యశృంగారంబు స్‌ 

బాలుని ము క్రివిలోలు సరాలు 

లీలయు (బోలె( డల్లియును దండియును 420 
నిండారుమనమున లిహూతు.6 గావించి 

ఖండించి నానా [ప్రకారము లాగ 

శాకంబు లొడ(6గూర్చి జను లెర్లకుండ 
శ్రీకంఠమూ ర్తి. జెచ్చెర బిల్చి తెచ్చి 
శ్రీపాదయుగళాభిషేకంబు సేసి 

యాపాడజల ము లత్యర్హి ( (బాశించి 
సంచితోన్నతసుభాసనమున నునిచి 

మించి యర్బ్చించి పూజించి వడ్డించి 
యంగనయును సెట్టి సాష్టాంగ మెర6గ6, 


చొంగి తాపసి శల డలు వే 480 
పరికించి చూచి యేర్పుడ శిరోమాంస 


మరపి యెయ్యెడ6 గాన కంత ని ట్ల నియె. : 
లఅలనూచి యైనను దసయుసమట 

వలపు దకి గాంపంగ వచ్చు(బొ మ్మనియొ 

తల దా(చుకొన్నారు; తగవయ్య : బాలు 

తల గొని యింక మీరు ధన్యులు గారు; 

ఏమియు లేదు శిరోమాంస ; మిట్లు 

నేమంబునకు6 జెల్లునే ? యాగమో క్రి 

దాన “సర్వస్య గా(తస్య శిరః (ప 

ధానం” బనెడుమాట గానేర దింకొ” 440 

ననవుడు 6 బతియును నతివయు బెదరి 

“'యనఘ : మహాత్మ 1 యి ట్లానతీ ( దగునె ? 

యుపమింప6 గేశదుష షపరీతశాక 

ముపహతం బన(బడునో యని వెఅచి 

పుచ్చితి ; మదియు నిప్పుడు చందనంగ 

సెచ్వ్చెరం బాకంబు సేసె. దొ ననుచు 


చతురాశ్వాసము 149 
అలలో 


మతఆితెచ్చి యాశిరోమాంస మర్చింప( 

గజకంఠమూ రి గనంట పీక్షించి 

“రుల నెట్టియన్నదాతలు నిన్ను జోల 

గలరయ్య : యింతయు: గడుసాంగ మయ 3 1450 
నేనా ట( (బతి వోల్చలేని యభీష 

దానంబు సేసితి ; దీనికి. దగంగ 

సీవలపట మేము నీవు దాపటను 

'దేవతార్భనములు దీర్చి సపంకి 

గడు! (వీతితోడ లింగ(ప్రసాదంబు 

గుడువనినా*డు నా కొడణ/6బాటు గాదు; 

కంటి మంటి నని యాకాంక నిదేయి 

కొంటిమో తింటిమో కొడుకుమాంసంబు 

నిచ్చసేయంగ ము న్నిచ్చినక్షణము 

పుచ్చుకో నీవ యే" బోయెద నింక.” 460 
ననవుడు సెట్‌ భయ(భాంత.6 బొంది 

వనిత. జూచుడు “నింక ననుమూన మేల 2? 

రి మ్మంచు లింగార్చ్భనమ్ము సేయించి 

కమ్మన వడ్తింప6గా ( దపోధను6డు 

“నతిథిపూజలు సేయునవసరంబునను 

సుతులును దారు నుత్పుకలీలతోడ. 

బొ తున. గుడుతు ర ట్లు త్రమపురుషు ; 

లి తతి సీకైన నెట్లు -సేయాడు ; 

నిప్పుడు గానరా6 డేండ మీసుతు(డు 

చెప్ప మే యిప్పుడు సిరియాల : పీకు 470 
నెన్న (బుతులు లేనియింట మా కెట్లు 

లన్న దానము గొన నర్హమౌ చెపమ : 

ధృతి “నపుత్త స్య గతి ర్నాసి యన (గ 

గతిహీనులిండ్ల ( గుడుతుర సంయములు ? 

కాన పుత్రుండు గల డేని పిల్సింపు ; 


100 


బసవపురాణము 


లేనినా డొల్లము పాన లే?” లనిన( 
జకిత దేహు(6 డగుచు. జయ్యన (మొక్క్‌_ 
“యకలంక : మీ రప్పు డన్నారు ; నేను 
విన్నాడ(; బుత్తు డు నున్నా(డు ; సదువు 
చున్నా(డొ ! యాడుచునున్నా(డొ : పిదప. 480 
జనుదెంచి మత్‌ మీపసాదంబు వాడు 
గౌనియెడు(గాక ; భోజన మాచరించి 
రక్షింపవే యోగిరములు శాకములు 
అక్షయాత్మక | చల్లనారకయుండ” 
ననుచు _మొక్కు_డును దదంగన6 జూచి 
“పనిచిన *సా(గాఠక* యని పిల్వరాదె ? 
తల్లి పిల్చిన రాని తనములు గలరె? 
తెల్ల ంబుగా నాల్లుదిక్కు_ల నిలిచి 
యెలు(గె తి పిలువుమా యేము వినంగ 
నలరుచు రా'కేమి యట్ల యుండేెడినొ aud 490 
యన వుడు “ను తరం బాడంగ నేల” 
యనుచు నేతెంచి తూర్చాదిగా నిలిచి 
చెల6గుచు6 దాపసి చెప్పినయట్లు 
లెలు6గ తి సుతు: దల్లి పిలువ (గ దొడ(6౫౧6 : 

-: సంగళవ్వ కొడుకును బిలుచుట :- 
“బూర్వుజన్మార్డి తభూరికర్మముల 
గుర్వుణ (గించు నాకొడుక : రావయ్య : 
దక్షిణా ధీశ్వరుదర్చు మడంచు 
దక్షత గల్లు నాత్మజు(డ ! రావయ్య : 
విరసపళ్ళాజ్జ్ఞన్య మరణదుఃఖములు 


' పొరిమాల్స( జాలు నాపుత్ర : రావయ్య: 500 


యు తరం బేలు నుదా తయోగీం(దు 
చి త్తంబునకు వచ్చుశిళువ | రావయ్య : 
యలరు నాకోపభోగాతీతపదము 


l. 


చతురాశ్వ్యాసము 151 
యు 


లలవడె నే(డు నాయయ్య : రావయ్య : 

దండధరోద్దండ దండ(పశకి 

ఖండింపనోషపు పుతు9ండ 1! రావన్న: 
పాయనివ్యామోహాపాశబంధములు 

కోయంగ (జాలు నాకు : రావన్న: 

(దవిణాదికేషణ (తయ విజృంభణము 

తవులున6 బడనినాతండడి ! రావన్న : 510 
సురరాజనుతు (డు వి|శుతత పోవేషి 

వరదు(డై నాండు నావడుగ ! రావన్న : 

యంతకాంతకమూ రి యగు 1 తవరాజు 

సంతనంబంద హాసు 1 రావన్న: 

ఘోరనిస్సార సంసారవారాశి 

పార మీ(దించుపాపండ £ రావన్న: 

యంచితాగణ్య పుణ్య(పా పి నమరు 

కాంచీవిలాసు న్యగజుండ ! రావన్న | 

దివిజకన్యకలతో దివి ముకి కన్య 

కవయనున్నది భకి కాంతుండ రావె! 520 
దందడి మీయయ్య దకిణభుజము 

నందంద యదరెడి నన్న : రావన్న: 

భాను డెంతేనియు( బడుమట (వాలె 

(్రీనిలయుండ : నాసీరాల : రావే: 

స్వాదొంద న ర్హశ సఖునిసన్నిధి( (బ 

సాదంబు(6 గొన6గ నాగాదిలి : రావె 3” 

యనుచు నాలుగుదిక్కుులందు నందంద 

తనయుని 6 బిల్చుశబ్రంబులోపలను 

జనిత మె దిక్కులసంజలు దోప 

వనితాలలామ విల్వంగ, నంతటను 530 
గుండలంబులు [గాల గూకటి (వేల 





తావని, 


బసవపురాణము 


మండనం బొలయ సౌమ్యపఘంట లులియ 

రావిరేకయు. దూల భావంబు వోల 

నావిధియు నదల హర్షంబు వొదల 

నందెలు (మోయ మోకొంగన డాయ 

సందేహ ముడుగ నాశ్చర్యంబు దొడుగ( 

జాపలు గీ రింప సురలు శంకింప( 

దావసి ఏిక్షింప( దం(డి మైవెంప6 

దల్లి గౌ(గిలి సాంపం ద్వరితంబు న్‌ 

ముల్లోకములు జూడ ముద్దు దుల్కాడ. ర్‌ 40 
బఅితెంచె సుతుండు; నప్పాట సీశ్వురు.డు 

కఅకంఠు(6 డజు( డుమాకాంతు( డుగాతు( 

డక్షరుం డాసిరియాలుక దుర 

సాక్షణంబునన వ్రత్యక్షమె నిలువ, 

నంతలో సిరియాలు( డతివయు సుతుడు 

నంతొంత ధరణి సాష్లాంగులై (మొక్కి 

కలగని మేల్క_న్నకరణి గద్భుతము 

దళుకొత 6 జెలంగి కీ రనలు సేయ!గను 

“శ్రీశ వాణీళ సురేశ సన్యునిగ 

ణేశ దిశాదీశు లెలమి నంకింప 550 
నారుదగణములు నావురాతనులు 

వీరభ(దాదులు సేరి కొల్వంగ 

సద్భకు లతులితో ల్పవలీల. దనర 

నద్భుతా [(కాంతాత్కు లె నరు లొగడ 

నలరి చందననంగ నా పవర్లంబు 

నల తిరువెంగాణినంగ( దత్సఖుల 

నంచితమతి సిరియాలు సీరాలు( 

గంచేడువాడలు[ గె లాసమునకు. 

(బవిమలకనక దివ్యవిమానపం కి, 

దివి ( దేజరిల్ల న దైవ దేవుండు 560 


చతురాళ్వాసము 158 


గొనిపోయె(, గె లానమున సిరియాలు? 
గనువమ ప్రమథగణాస్తానమందు 
భవపు6 జూచి తను జూచి [(ప్రమథుల 6 జూచి 
భువి? దన పెట్లిన పుత్తుని.( జ్రూాశ 
ఈ ప్పడ్రము( బుత్తు9ని జంపి మృడునిచే మగుడ 
బడసి కె లాన మేర్పడ+ జూజ గొెనిన 
అ... కహా డెవ్వండే. దొల్లి యిపుడు 
నట యిట గల౭డ నాయటి భకు ౦డు 
ఏన కా” కని మది నెంతయు. (గొవ్వి 
తా నహాంకారించి తలంపంగ6 దడవ( 570 
జిలునవ్వ్యు నవ్వుచు నివు డది యెయి:గి 
“చిజుతొండ రొమ్ముని చెయివట్రకొనుచు 
నిమ్మహీతలమున కేతెంచి యపుడ 
(కమ్మణ నిమ్మవ్వకడ నిల్వ.బడుడు6 _ 

నే నిమ్మవ్వ కథ ౩2 
బడ (తియు విటుల్కిపడి సం భమమున 
నడుగుల కెర(గి పాదాబ్దముల్‌ గడిగి 
యంగన (పచ్చన్నలింగమూరు లకు 
సాంగోచిత[కియాభ్యర్చనల్‌ సేసి 
పంచభక్యుంబులు 6 బాయసాన్నాదు 
అంచిత (పీతి( గావించునయ్యెడను, 580 
భువి బథ(శాంతులు (బోలె 'సెట్రియును 
శివుడును వెడ నిద సేయుచున్నెడను 
నిమ్మవ్య యర్హ ్యపణ్యమ్ముల కేం 
గమ్మన గోవుల. గాచి బాలుండు 
నలసి యా(కాని వచ్చి “యమ్మమ్మః:” యనుచు 
దలుపుగఅను నూకి తల్లి లే కున్న 
నబయుత చరికింట యం దొక్కబూరె 


బసవపురాణము 


కుటిలాతుు ( డై పుచ్చికొని నమలంగ, 

నంతటిలోన నిమ్మవ్య యే తెంచి 

యంతంత( "జీ; కుక్కు క యని యిల్లు సొచ్చి 590 
“పడుచు వాపముచేసె మృడునో గిరములు 

దొడికిలి తినె శివదోహి వీల డనుచు( 

దిచ్చిచెక్కల6 దల6 బగులంగ నడిచి 

చచ్చినపీను(గు జజిజరం సీడ్చె 

నన నేల ? వు తమోహంబు సీమంత 

యును లేక కొడుకు చా వొరునెర్షకుండ 

గాడిలోపల వైచి కసువు పై డిగిచి 

వేడుక మది( దులుకాడంగ మతియు( 

దాకయత్నము సేయ, బాలునిచావు 

నేకాంతమున శివు( డెజి(గింప6 దలచి 600 


“చిలుతొండ : చూచితే : చిత మివ్వనిత 
తటుసంటి యా.కలి ధరియింసలేక 

(కమ మెర్గ( డొకబూరె (గక్కున డిగిచి 
నమలెనో నమల(డోే నాతి వీక్షించి 
“పాకమింతయు వృథాపాకంబు సేసె 
యీకుక్క_ [దోపి వీ. డేల నా” కనుచు 
న జీము ఆశి ( బట్టి నిజాత్మజు( జంపి 

జఅజలఅ నీడ్చి యాచక్క-_టి వె చె 

నదె చూడు” మనుచు. భాదాంగుష్టమునను 
బౌదివిన కసువెల బోవనూకుడును 610 
జూచి శిరఃకంప మాచరించుచును 
నాచిణుతొండ6 డత్యాశ్చర్య మందె, 
నంగన వాక [పయత్నాంతమందు 
జంగమములకు మైజలకంబు సుప 
యతులలింగోపచర్యల నర్చ లిచ్చి 

యతివ వడ్డించు నయ్యవసరంబునను 


l. 


చతురాళ్వాసము 155 


నింతి పుత్తు9ని. జంపు టెజు (గనియట్ల 

యంతకాంతకమూ రి యప్ప్సు డి ట్రనియె క 

“నింతి : సీపుతు 9 (డా యింతకమున్ను 

నెంతయు నాశొని యిట సీరిచీరి 620 
యెక్కు_డ వోయెనో ? యె టున్న వాండొ 2 

యక్కటా : డస్సెం గదమ్మ : బాలుండు 

కరుణమాలినయటి కాంతవు గదవె? 

పహూరహార : చెయ్యాడ దారగింపంగల6 ; 

బెంపమే కానమే బిడ్డల దొల్లి 2 

యింపొనె కీడు మే లింట నేమేని 

వండిన( దిన; నెట్టివార న శిశువు 

లుండంగ'6 దార కె  కొ౦డురే యిట్లు ? 

కనికరం బింతయు మనసున లేక 

వనిత : మా కేటికి వడ్డించి తవ్య : 630 
పసివిడ లుండంగ( బాడిగా దిట్లు 

మసలక సుతు బిల్వుమా యౌల నివల.” 

ననవుడు “న ట్లగు నగు నా(టదాన 

ననియె చూచెదవయ్య : యయ్య నీమాయ 

లెబు(గుదు నెబు(గుదు నే బేల గాను; 

కజణకంఠ 1! యిది యేల కథలు వన్నెదవు ? 

నను( జూచి సిరియాలు( డని తలంచితివొ ? 

పనియులే దారగింపక పోవరాదు ; 

(పామిడియై మేడుపడియెడు దాన( 

గామి నీవెలు(గవే 1 కడయింటిపొడువ 6 40 


కామించి సుతు(6 జంపి [కమ్మజ. విలువ ( 
గామారి : నీయిచ్చు కైలాస మొల్ల ( ణ్‌ 
దన[దోహమున. జేసి తా. బోయె బొలిసి; 


వ్యామోహముగల సంసారి. (ఇట నిరియాలునకు విశేషణముగా నన్వయింపః 
దగును.) 


దః 


బసవపురాణఆము 


గొనకొని యా(దోహి. గూడునే తలంప?” 
నన సిరియాలుండు విని యంత శోక 
వనధి( దేలుచు6 దలవంచి లజ్జించి 
యడంకుచు ని శ్చేష్టితాత్ము.డై యుండ, 
బడ(తి నిర్మలభ క్షి భాతికి మెచ్చి 
యంతకుముస్న నిజాకృతి! దాల్చి 
యంతకాంతకు(డు (ప్రత్యక్షమై నిలువ 651 
ఈ శ్‌ వ్రకో | యిదేమయ్య : యుచితమే యిట్లు 
లాహో ; మహాత్మ ! మహాత్ములగుణమె ? 
యణిముతి( జన్ను (జా లర్హించి యేడ్చు 
చిబుతచే నెకపిండికలు డిచ్చి తల్లి 
తనచన్ను మజపించి కొనిపోయినటు 
చనరాదు నిమ్మిచే సందేహపడకు ; -. 
మొడలికి( [బాణంబు నొడలు (పాణమున 
కొడ (బడియున్నట్లు లుభయనామములు 
నమ రెడు లింగజంగమమూ రి విడిచి 
[భమకు సూతువులగు భావము లాల్ప 660 
నవ్యరే నిన్నును నన్నును భక్చు 
లి వ్వేడబంబులకెల్ల లోనైన 
నేల యీబాహురూప్పలే నేమి నిన్ను 
పోల వెలిగ మున్ను సూచితినయ్య : 
ముక్కంటి వె మణి మూ(డునుగన్ను 
లక్క_జంబుగ నున్న నవియు లేకున్న 
హరరూప మైయున్న నరరూవ మైన 
గురురూస కాదె సద్దురుసన్నిహితులు 1 
కఅకంఠ : యి "కేల కళవళించెదవు ? 
వెబఐవకు వెజవకు వేఅకాందల6ప 670 
వేయేల గుండయ్య [పాయంబు వడయ 
నేయలుకప్పుతో నేగితి చెపుమ ? 
చప 


bs 


చతురాశ్వాసము 157 


భోగయ్య యింటికి. జోయిననా (డు 
ఏగారిసహితమై యేంగితి చెప్పుము ? 
దాసయ్యచే వస్త్రదానంబు గొన(గ 
నేసోమకళ. దాల్చి యేఃగితి చెపుమ ? 
మానకంజారుని మందిరంబునకు 
నేనంది నెక్కి నీ వే(గితి చెపుమ ? 
యీచిటుతొండని యింటికి నీవు 
నేచతుర్భుజముల నేంగితో చెపమ ? 680 
కావున సీచమత్కారము ల్యాను ; 
మీవేడబము లెల నే మెజుంగుదుము ; 
ఎపన నుండు మీ విటారగింప( 

యు య్‌ 
బెటుదు ; నీయాన (ప్రిదిలితినేని.” ; 
యనుచు నిష్టించి నిమ్మవష వల్కంగ 
మనసిజాం తకు (డు మెల్లన నవ్వు దనర 
“న మైన నవు(గాకొ యని యారగింప! 


బెట్ర “నాసిరియాల పెట్ట కి టనియె క్ష 
గడుభ కి కి (6 జండేశ “కాటకోటాదు 
లడరంగ. దం(డుల నాపుల( దప్ప 690 
నడచిన 6 జంపరే ? నజక లే మగుడ( 
బడయరే ? వేండరే (పత్యత మైన 2 
విను మటు గాక (దావ్‌డ దేశమందు. 
తపనషళాతనే శరణులతోన 
_: నరసింగనయనారుని కథ :- 
నరసింగ మొన్నయనారనురాజు 
ధరణి మద్భుకు 6 డాతని య([గమహిషి 
కరమరి నాయూరిపరమేశు( గొలువ 
నరుగుదో బూజార్హ మగుపుష్ప మొకటి 
పుచ్చి మూర్కొొనుడును 1 బువ్వులవడుగు 


పూజాది బాలుడు. 


158 


అబసవపరాణము 
నచ్చెల్వనాసికం బప్పుడ కోయ 700 
నచ్చోటి కప్పుడ యచ్చోడనృపతి | 
వచ్చుడు సతితోడ వనితలు (మొక్కి. 
“దేవ తప్పేమియు( గావింప దిచట 
దేవి వోవుచు నొకపూవు మూర్కాన్న 
లింగార్తమై యున్న చెంగల్వపూవు 
నంగన మూర్కొ_నె నని ముక్కు. గోసి 
వై చె నీపూజారివడు"” గని చెప్ప 
“నోచెల్ల ! తగ దిట్టు లుచిత మే నీకు” 
ననుచు. బూవులవడ్లు నప్పుడ విల్వ. 
బనిచి “నీ కిది భ క్రీ పాటియే వడుగ : 710 
యెట్లివివేకి వై తిటమున్ను పువ్వు 
ముట్టినచెయి ౩ మొట మొదటికి 6 గోసి 
మటికదా కోయుట మగువ నాసికము ? 
ఎణు6(గవు నిన్ను నా కేమన( గలదు *'* 
అనుచు నిజాంగన నచటికి 6 బిలువ( 
బనిచి భూపతి వా(డి బాడిత యతి 
“నిన్ను నీ వెలు(గక యన్నెక్కి. కొవ్వి 
మున్నీశ్వరార్లమె యున్న పూవునకు. 
బాచిన చెయ్యేది మ. నపుడు 
చాంచినశ్తై చాపు చాపు రొ మ్మనుచు 720 
ముట్రిన యంగుళుల్‌ మొదలికి నఖికి 
పట్ట జూచిన మణికట్టు ఖండించి 
తివిచిన మోచెయ్యి. (దెవ్వంగ నడిచి 
యవిచారమున మొదలంట వదల్ప 
నత లి నేము (పత్యకమై నిలిచి 
తుత్తున్క_లై యున్న్నయ తన్వి చేయి 
మును గోసివై చినముక్కును నొసంగి 
జననాథునకు నంత సామీష్యము క్రి 


చతుర్తాశ్వాసము 159 


యిచ్చిన గెకోడె యయోజన (వాత 

మచ్చారువందుచు నర్హి. గీర్తింప : 788 
—: కొట్టరువు చోడని కథ = 

నట్టునుగాక మున్‌ పట్రంబు దేవి 

కొ”ొట్టరువందు మాకొల్బు( గుడ్చుడును 

గర్భిణినాక తద్గర్భంబులోని 

యర్భుకు సహితంబ పహాదియింవ6 దడవ( 

గోరి మోక్షము వేండికొనండె మెచ్చినను 

నారచోడండు ! మతి యట్లనే మెచ్చి 

భంగిగా నభిమతఫల మడుగు మన 

గింగాణమును జేయ దంగన. జూడు | 

తప్పు సేసిన మహోద్దతభ క్రియ క్రి 

దప్పేమి సంపె6 టో తన్వి దనూజు 740 

నడుగంగవల'దె (పత్యక్షమైయున్న 

యెడ ? నింతిమాపహాో త్క్య్య ee మనవచ్చు ? 

నడిగిన 6 జంపితి ; వడుగం( దనూజా 

మడియించి పిల్చితి ; మణీ పిల్వ దతివ ; 

యిట్రిట్రభక్కు లనేకు లుండంగ 

నెట్టయా సిరియాల 1 యేనకా కంటి 

భకి తో గర్వించి సలుకుటయెల్ల 

యుకియే + ఇ* యనుచు దద్భ క వత్సలుడు 

బాలుని నంత స(పాణు( గావించి 

కె లాసమున కన్నె గమనీయలీల. 750 

“జంగమలింగ పూజనము వఏకింప 

భంగి( జతుర్వర్గ ఫలములకంకు 

నుత్క్బృష్ట”” మని ధర నుండె నిమ్మవ్వు. 

సత్కిరియలం దెల్ల 6 జనునె గర్వ్యో క్‌? 

యటిదకాక యహం౦ంకరించినను 

బట్టిచ్చు నే భ కి, బసవకుమార 1” * 


60 


బనవపురాణము 


యని యిట్లు మాచయ్య యతిభకి కియుక్‌ 

జనిన సద్భకు అచరితము లైలిపి 

బుద్దులు నీతులు (6 బోలంగ? జెప్పి 

పెదైనగర్వంబు "సెల్లు మాయించి 760 


ల గన్నులు మజుమిట్లు వోవ 
వజలెడు రత్నపర్వాతము లత్యర్షి 
నాజంగమంబున ws బస 

రాజు వీడొ_లుప నిర ంతరభ కి, 
నబ్బసవండు వాదా[కాంతు6 డగుచు 
నుబ్బుచు భ కాలియును దాను నరిగ, 
నప్పారు లెల్ల నాబ్టాంగు లై (నక 
“తప్పదు దేవర దా నీతం” డనుచు. 
గరములు నిజమ సకంబుల 6 దాల్చి 

యరిగిరి ధారుణీశ్వరు (డును దారు. 770 
మహి6 దొంటియటుల మాచయ్య భక్తి 
మహిమమై (దిభువనమాన్యు తై యుండె. 
మడివాలుమాచయ్య మహసీయచరిత 
మడరంగ.6 జదివిన నరి మె విన్న 

హరుభ క్రి బుద్ది దృష్టాదృష్టసిద్ది 
సరసవచళ్ళుద్ది సంపద లొందు. 

గురుభ క్రి విసార : గురుభ కి సార | 

గురుభ క్రిపరతం(త : గురుభకితం[(త 
జంగమసుఖకృత్య : జంగమభృత్య 1 
జంగమహితచర్య : జంగమధుర్య : 780 
లింగార్చనాస క్ర: లింగసద్భ క్ర 

లింగలీన : పాణలింగధురీణ | 
సత్పసాదోపాంగ ; సత్స9సాదాంగ 
సత్పంసాదపరిీక్ష : సత్స9సాదాక్ష 

సర్వస్తలై కభాస్వద్భ కి సౌఖ్య 1 


చతురాశ్వాసము 
టు 


సర్వ్వస్థలై కభాస్వర సంగనాఖ్య 1 
ఇది యసంక్యాత మాహేశ్వరదివ్య 
పదవపద్యసౌరభ(భమరాయమూ ఆ 
జంగమలింగ (పసాడోపభోగ 
సంగత సుఖసుధాశరధి౦ిమగ్ను 
సుకృతాత్మ పాలకురికి సోమనాథ 
సుకవి(పణీత మెళోభిల్సి తనరి 
చదలింగ ఘనకరస్థలి విశ్వనాథ 

వర కృపాంచింత కవిత్వస్న్ఫూ రి6 బేర్చి 
చనుబసవపురాణ మనుకథయందు 
ననుపమంబుగ 6 జతుర్తాళ్వాస మయ్యె. 


11 


161 


790 


796 


వంచవమాూాశాానము 





శ్రీకర: భకిరత్నాకర : దోష 
కీకర ; విమలగుణారర ; సంగ: 

-: కిన్నర బహ్మాయ్య కథ :- 
ఇమ్మహి వెండియు నీశ్యరభ కు 
డిమ్ముల6 గిన్నర బమ్మయ నాగ 
వీరవ్రతై కనిష్టారమ ణుండు 
సార శివాచార పారాయణుండు 
లోకై కపూజూ( డలోకానుసారి 
యేకాంతభ క్రిమహిష్ష మండను (డు 
నఘటితనాద విద్యాపండితుండు 
నఘవినాశ నకారణావతారుండు 
విదితకారుణ్య సముదితానురాగ 
హ్చ్‌దయుండు, సర్వజీవదయాపరుండు 
సల్ల లితుం డన శరణమార్శమున 
కెల్ల యె భ క్రైమహిష్టత బర గి 
భ కులకును వర్వు(బనులు సేయుచును 
వ్య కి గా. బొండూర యు క 'పెంపునను 
గాయకంబులు 'వెక్కు గఅచుట.జేసి 
వేయువిధంబుల విత్త మార్టించి, 
నిర్వంచక స్థితి శ ర్వుభ కలకు 
సరధనంబులు సమయంగ నంత. 20 
(గీడార్హమై మే కిన్నరవీణ 
వేడుక నొకనా.డు వివిపింప6 దడవ. 
గిన్న రేశరవంద్యు డన్నారదాది 
సన్నుత నాదానుష కుండు మెచ్చి 


10 


పంచమాళ్వాసము 


పర (గంగ గిన్నర[బహ్యాయ్య నాగ 
ధరణ్‌6 బేరిచ్చి నిత్యము బడిగా:గ 
నొక్కుమాడయురూ కయునుజబాతిక యును 
మక్కువ (6 గరుణ్‌ింప మహా నరు ల్వొగడ? 
జేకొని జంగమానీకంబునకు స 
దాకాలముజను నర్పితము సేయుచుండ, 

= కిన్న్నర(బహ్మయ్యు బసవనియొద్దకు( టోవుట :- 
బసవనియ సమ సద్భ కి సౌరభము 
వసుధ పై వెల్లి విరిసి డన లప్ప 
రాగిల్లి కిన్నర(బహ్మాయ్య సనియె 
చేగంబె బసవని వఏీకించువేడ్కు ; 
బసవ.డు గిన్న్నర్య(బహ్మయ్యరాక 
యెసకంబుతో సంగ మేశ్వరునంద 
కని యెదురే (గి చకు.న చా/గి (మొక్కా 
యనునయోచిత సత్కి9యాదుల6 దనిపె6 ; 
గరమొగ్గి పాదోదక (ప్రసాదములు 
నిరతిశయపితి నిత్యంబు: గొనుచు 
సవి శేషత త్వానుభవభవ్యగోషి 6 
దవులుచు బసవ డుత్సవలీల నిండ 
నంత వినో దార్హమై యొక నా (డు 
సంతోషచి త్తుం డై చని కిన్నరయ్య 
యాపురంబున6 (దిపురాంతక దేవు 
గోపురాంతరమున( గూర్చున్న యెడను._ 

వి ణెతీయ కథ 3 


వారాంగనార్హ మె వధియింప విలిచి 
కోరి మిండం డెకగొతియ( జేపట్టి 
యవ్వీథి 6 జనం జన6 (దివంగ (దాడు 
(దెవ్వుడు గొతియ ద ధ్రైవాలయంబు 


164 


బసవప్తరాణ ము 


పఅతెంచి సొచ్చుడు. బై పడి వాడు. 
బఅతేర గిన్నర(బహ్మయ్య గాంచి 
“పోవక నిలునిలు బొప్ప : యీగొతియ 
దేవాలయము; జొచ్చె/ జావున కోడి ; 
యింక జంపుట దోస ; మిట్లు గాదేని 
కొంకక వెలసెప్పి కొనుము రెెటైన : 
మృడుభ కు లొప్పింతురే శరణన్న 
జడనరులై నను జంపంగసీరు ; 

చరజీవులకు నెల 6 జావును నొప్పి 
సరియకాదే యెందు. జర్చించి చూడ ; 60 
సీకు దీనిని జంప నేమమే : చెపుమ ; 
యాకాంత దీనినే యచ్చొ తినదియె ? 
పడయరానిది భువి బసిండియ కాదె? 
కడు(గాక మాడైన నడిగిన నితు 
నదికొమ్ము” నావుడు “నక్క్ళ_టా! యిట్టి 
చదురుండు 6 గలండయ్య జగతి లోపలను ; 
గుడి సొచ్చు మడి సొచ్చు గుండంబు నొచ్చు 
విడుతురే గొశియల” విలిచినవారు ? 

(తోవ నదెట్టులు దొలంగకవచ్చు + 

సీవకా కిబ్బువి నీతిమంతు (డవు___ 70 
ఏజు(గ మే మెన్న (డు నిటువంటి వెందు(; 
గొబగాదు దడసిన( గోపించు లంజె; 
“పద వెలి యని విగిసెడు( బద ; 
యిట్రి దయాపరు( డెచ్చోట. గలండు 2 
చరజీవులకునెల్ల జావును నొప్పి 

సరియె తా ననియెడు6 జర్చింప నట్ట 
మనుజుల|పాణంబు మతి వేయుమూడ 
లననేల యిన్నియు నతడు బొంకెడినె ? 
వెయిచ్చియెనను విడిపించు గొతియ 


పంచమాశ్వానము 165 


యీాయయ్యుసంప౭ంగ6నీ-డు వా” మనుచు. 80 
బోవవచ్చిన ““జొప్ప: పోవకు” మనుచు 

వేవేగ( డెప్పించి వేయుమాడలను 

నిచ్చి ““బొంకిన( బజోవనీ,జుమ్మురోరి : 

యచ్చొ తి విడుతు నే నటమీ ( దెలుంగ” 

ననవుడు “నౌ (గాక? యని మాడ లెన్ని 

కొని లంజెయింటికి€ జనిచని మగిడి 

“గాశియలేకున్నం బెద్దజిక మే?” యనుచు 

మఆశియొక్కాగొశియ6 (గమ్మణఅవిల్చికొనుచు 

బోయిన జొరనీక పొలంతి గోపించి 

వచా, యెొటిమిండ(6డ చనుసను మింక ; 90 
సరివిటుల్‌ నవ్వంగం జక్క నాయిల్లు 

చెర సిగుగా దెట్లు శూన్యంపుగొల్ల ! 

చది'వెదు వెక్కుులు శ్రాఘ్యమే ? పసిడి 

వెదవెట( బంతు నే వీథుల నెల్ల క 

నిప్పిరో : లంజెర్క మే యిట్లు సీకు 

దుస్సి కట్టుదుగాక దొంతర లెల్ల 

[బతుకంగనోపునే పడ (తి యీసార 

నెదిరి నేమన( జాలు నే లింక( బడుపు 

బొజుంగులు గొతియల( బోకార్ప (గలరు ; 

(పజలకు ( దనకును బట్టు(గాసంబు 100 
మజ : బాపురే : లంజె మనెడు బొ మ్మ్యన 6గ 

గుజగుజలకు నెల్ల గుజీయెతి నింక ; 

నగుబాటు వటటిల్లె నాతులలోన 

మొగమె తనేర్తునే ? ము న్నెజుంగవొకొ : 

యభిమానక తె దా నగుట నీ వనుచు 

నభిమాన మెడలంగ నతివ సల్కుడును 

కాయ జూపెను (బెను 6౧బండువులందు 

వెయేల గొతియల వేయుమాడలకు 

విలిపించి మణి కదుపులభంగి. దెతు; 


166 


క్‌ 


బన వసు ణము 
వలసినంతర్హంబు వ్యయమున కితు 6 ఆ 110 
జిన్న వోనితునే చెలువలలోన. 
జెన్నుగా ( బండువుసేయు మీ” వనిన 
“వేల్పుల కని మున్ను విలిచినగొతియ( 
బాల్పడి తేకున్న( బండువు సేయ 
'వెజతుము సంపునో వేల్పు ద”ొమ్మనిన 
న జశీముఆీ “నట్లగా' కనుచు దత్‌ కణమ 
కామాంధునకు నొక్కగార్యంబు6 గాన 
రామి దెల్లముగాన రయమున వచ్చి 
గొజీయః బట్టుడు( దద్ద గోపించి చూచి 
పరువడి( గిన్నర(బహ్మాయ్య యొదిరి 120 
“పట్టకుపట్టకు బసవరాజాన 
పట్టిన య దల. దెగంగొట్టుదు నింక ; 
1 నంజుదురే శరణాగతవ(జ 
పంజరం బిదియె మా భకు లబిరుద” 
మనుచు డగయుడు వాం డలుగు వెర్కినను 
గినిసి రౌదో _దేకమున. బొంగి (వేసి 
నిశితఖ డాయుధనిహతు . గొవిరపః 
బశకుపతిగుడి వెలి బడియె శిరంబు 
“వాస హీనునిబొంది వాడియే శివుని 
వాసంబునం దుండ దోని మన్నట్టు. 180 
లట్టయు నీడ్పించి యగ డ్‌ వె Me 
గట్టలు గట్టి మూ (కలు సూచుచుండ, 
నంత నావృతా, ంత మక్క_ర్మి బంధు 
లెంతయు విని తమయిచ్చలో వగచి 
తగువారు( దామును ధరణీళు6 జేరి 
వగచుచు నేడ్చుచు జగతీశు కనిరి : 
“*త్ర ప్పేమియును లేదు దమవాండు గొతియ 
చొవ్వున6 జని గుడిసొచ్చి పట్టుడును 


వెనుకాడుదురే. 


పంచమాళ్వాసము 167 


భకు (డు గిన్న్నరబహ్మయ్య నాగ 

శకి మంతు(డుగాన చంపె” నావుడును 140. 
నుర్వీశ్వరుండు గోపో, దేకవహ్ని 

వర్యా ని ట్రని పల్కె. బసవయ్యు( జూచి. 

“హరుభక్తు అధికదయాపరు అం[డు; 

నిరపరాధుల( జంప సీతియే మీకు ? 

మనుజుల6 [జోలిలో మననీరు గాక 

పనియేమి గొతియలకును మీకు( జెపుండ 

“మామీ(ద నొకరాజు మతి చెప్పుంగలండె ? 

భూమిలో” న న్నట్లు వొడిచి వై చెదరు ; 

రాజులకు నిరవరాధుల( జంపు - 

టోజయే? భ కుల కుచితంబు గలదె ? 150 
కాల6 దన్నుట మాంసఖండంబు లిడుట 

కూలుని( జంపుట తాలవె చుటజయు( 

గులములు సెడిపోయి కుడుచుట దండి 

తల దెగ6ంగొట్టుట దస్వి నిచ్చుటయు( 

దమ్ము దొరల6 జాల ధర్మంబు లండు; 

ఎమ్మెయి6 దగదండు రదిరి డొరలిన 

మీర యేలుదురు గా కీరాష్ట్ర మెల్ల 3 

ధారుణి యేలంగ. దమ కింక. బాసె ? 

నప్పటి కప్పటి కది యేల వెజవ 

నొప్పుకో రాజ్యుంబు ద 'ప్పేమి?” యను (డు 160 
“గజంబు మీ.దచెజుంగక పల్కు_ కెల్ల 

బిజలమోణీశ 1 పెద్దణీకంబె ? 

ధర్మము ల్క_ర్ములు దప్పుదు ; రెందు 

ధర్యముల్‌ భకులు దప్పరు ; ఏనుము: 

కిన్నర(బహ్మ్మయ్య సన్నుతకీ రి 

పిన్నవాండే యూర కున్నను జంప ? 

నపేల యె ద్రీనె ననుటయు గొంది. 


166 


బసవపురాణ చు 
గట్లుద మనువారు గల రెట్లు సెపుమ : 
యేర్పడ. గార్యాంశ 'మెలు (గుము; మాట 
లార్పుము ; తగువారి నరయంగ: బంపు; 170 
మణీ యెందుంబోయెడు మర్యాద లెల్ల 
నెజబు(గుదు గా కేమి యింతయు.” ననిన. 
దన [పధానుం6 జూచి ధారుణీశ్వరు(డు 
పనిచిన( [దిపురాంతకునిగుడి కేగి 
కిన్నర బహ్యాయ్య( గన్నంత _మొక్కిి 
“యన్నన్న : తగునె ? సీయట్టిభ కుండు 
హింసకు లోనౌట కేమి కారణము? 
సంసారి నేటికి సరిచేసికొంటి 
విగ మెడ దు౨మెద విది యేమి వుళై ? 
జగముల టో రిత్తసడి వచ్చె నీకు( ; 180 
గొఅగాని జఅభుల కొయ్యనగాం[డ 
గొతియల వారలు గూడునే (తవ్వ ? 
భూమిశ్వరు (డు మమ్ము. బు తెంచె నరయ ; 
నే మని చెప్పుదు మింక 2” నావుడును 
“నివియేల వెడమాట లిన్నియు వా(డు 
తివియ: దివియ( [దాడు _దెవ్వుడు గొతీయ 
గుడిసొచ్చుడును. “బట్ట(గూడదు దీని 
విడువుము ; కాదేని వెలచెప్పి కొనుము 
ఇమ్మడి ముమ్మడి యిచ్చెద'” ననిన 
నెమ్మెయి నొల్లక “యిట్రిభ కండు 190 
వేయిచ్చియైవను విడిపించు6 గానీ 
యీాయయ్య గొనిపోవనిచ్చునే ?* యనిన 
“విం,డె యీ మామాటలు వేయుమాడ'లకు 
గొం(డె యెచ్చటను గొతియి నన్నట్లు 
వెక్కుసం బందంగ వేయుమాడను 
జక్క_(గ నెన్నితి. జౌకంబు (దోచి 
“యెస్పాట మడిగిన సీజుమ్ము” రనుచు. 


పంచమాశ్వాసము 169 


జెప్పి యచ్చొ తితి శివలాంఛనంబు ; 

కాంత ద న్నెాంతయు. గడవ( బల్కినను 

నెంతయు. గొన్నాండ నే ధనం బనక 200 
కొండొక (వొద్దుండి వెండి యేతెంచి 

మిండండు బసవని మెడ((దాడు వెట్ల, 

వల దని వారింప నలుగు వెఆికిన( 

దల (ద్రుంచివై చితి. ; ద ప్పెవ్వరిదియొ 2 

యట్లౌట కీ(తిపురారియె సాకి ; 

పట్టి నం బలికింతు నిట్రని చెపు 6డ” 

యనవుడు నతివిస్మయా [కాంతు లగుచు 

జననాథునకు నిటు వినుపింప6 దడవ 

“నద్దిరా : భక కుని 1 యజగొడెతనము 

వదె. లాడెడుగాక విందుమే తొల్లి 210 
విపరీత మిందు విన. “బలికింతు( 

[దిపురారి'” నను కుల్ల 6 గపటమో నిజమొ 

చూతముకాక :” యంచును బిజలుండు 

నేతెంచె నధికవిభూతి భాతిగను 

బసవ'*డు( గిన్నర బహ్మయ్య పాద 

బిసరుహో|క్రాంతు( డై (పీతి యెలర్చ 

“శృంగారములకీలు శివుకరవాలు 

మంగళత్వ మునికి మానంబు మనికి 

విజయంబు[తుళ్ళు వి వెకంబుపెల్లు 

నిజగుణ స్తుతి యూ6త నిష్టలచేంత 220 
సత్యంబుభాతి యాస్తానం బుజ్యోతి 

(పత్యయంబులరాజు భావుక మోజు 

యాగంబుతునియ విరాగంబుగనియ 

యాగమంబుల తెల్ల హర్షంపు కెల్ల 

శాంతంబు( పోగు "సజ్జనభ కిచాగు 

దాంతత పెంపు వతావంబుసొంపు* 


, వింకము ; ధైర్యము. 


170 


బసవపురాణము 


నని యసమానసమంచితార్హముల 

వినయపూర్వుకముగా వినుతి సేయుచును 

నుండంగ, నఖథిలనియోగంబు గొలువ 

దండతండముల ఖకవాజ మలర 230 
గుడివడు గటమున్న కుంచియకోల 

పొడనూప కేంగినయెడ6 గిన్నరయ్య 

దరహసితాస్యు6డై తలుపులదిక్కు 

నరగంట నొక్కింత యజలేక చూడ 

నజశిముజి నటమున్న యపహ్సురాంతకు (డు 

వెజచి తల్పులు వాఅ(దెజచె( జోద్యముగ ; 

“దాసిక్‌ి( దెజచె మున్‌ దలుపు అనంగ 

నాసకలము విందు మది గాన బడియె!€ ; 

దనరుచు( [దిరాంతకునికవాటములు 

గను (గొన నంతలోనన పాసి పడియె ; 2 40 
బాపురే ! కిన్నర(_బహ్మయ్య యింక 

నోపుంపో. బలికింప సనీపరాంతకుని”” 

ననుచు జూపటు గను(గొని (ప సుతింప( 


జనుదెంచి (బహ్మయ్య సంతోష మలర 
జీ కిన్నరబ9హ్మయ్య పిలువ శివుం డో యని పల్కుట :- 


“మనసిజ[క్రీడాంతమున 6 జెయి(వేసి 

వనితపాలిండ్లు సీ వనీ నిశ్చయించి 

యడర (గ నాత( 'డయ్యా :“* యని పిలువ 

నొడయనంబన్నకు నోయన్న శివుండ: 

వెలయంయగ దాసమయ్యలవాదులోన 

నిల విపీలీకయందు( బలికిన శివుడ: 250 
మున్ను బాపూరి బహ్మ్మూన్నకు. బలికి 

జొన్నలు నీవ యె యున్న శంకరు(డ ! 

పలుక వే నాబారి( బాణి” తన్నట్లు 


పంచమాశ్వాసము 171 


అలుగు! మోహాణమున హా సంబు దొడిగి 
కిన్నర(బహ్మయ్య నెన్ను దులాా_డ 6 
బన్నగధరుమహాభకు అ6 దలంచి 
యాయతి నభిముఖుం డె “(తీపురాంత 
కా" యని పిలుచుడు “నో” యనుచుండె, 

2 బ్బ 
బిట్టుల్కి మూర్చిల్లి బవిమ్మిటి 6 టొంది 
నెటోడి లింగసన్నిహితులు దక్క 260 

శ 
ఖగమృగోరగ నరకరితురగాదు 
అగు సమ న చరాచరాది జంతువులు 
నుక్క_లీ (మగ్గి యట్లున్నవి యున్న 
చక్కటి. (బ్రాణము ల్లృక్కు_న విడిచె ? 
నాకటకం విట యట కానఒబడియె ; 
లోకంబులెల్ల ( గల్లోలంబు నొందె; 
సీకితి గంపించె ; నిను. డ సమించె ; 
నక్ష(తములు డులె ; నగములు |డెళ్ళి; 
(ae 

నంబుధు లింకె6€; గూర్ముంబు6 దలంళకె; 
నంబరం బిల _మొగె; నహిపతి (సగె; 270 

a Oy 
ననిలుండు దొల6(౫ ; స్వాహోపతి మల; 
వనజనాభు( డులిక ; వనజజు6 డలిక ; 
సమసు పి బొందించి జగముల. (దుంచి 
(పమథులు లోకముల్‌ దమమయంబుగను 
నాడుచు( బాడుచు ననమానలీల( 
(గీడింప మజియు స్మత్కియ దులుకాడ 
నవికలానేకభ కావళి వేర్చి 
సవిశేషగతి మహోత్సవములు సలుప 
కాయక రేయును బగలును గూడ 
_(మోయంగ నేడినంబులు సన్న పిదప 280 

(a) 

భువనోపకారార్ష బుద్ధిమై బసవ. 


క జ 2. స్ప హతప్పుట. 


172 


బసవపురాణము 


డవిరళగతి( గిన్నరన్నకు (మొక్కి, 

“సజ్జ్ఞనశ్చ్ళృంగార : సత్యగంభీర : 

యిజ్జ్ఞగదాధారి 1 యీశరాకార | 

మంగళగుణధామ : మహిమాభిరామ : 

లింగాభిరూస : యభంగ(పతాప | 

నిర్షితాహంకార : నిఖిలోపకార : 

దుర్ద్షనదూర ౩ విధూతసంసార : 

కారుణ్యపా(త : యకల్మషగా(త | 

వీర వతాచార్య | విపరీత శౌర్య | 290 
యంచితాగణ్య శి నిరంతరపుణ్య [| 

నంచితనుఖలీల : శరణవిలోల | 

సన్నుతకీ రి ః సాక్ష్షొ(దు(దమూరి । 

కిన్నర బహ్మాయ్య | కృప సేయ” మనిన 

బనవయ్య చే(వేసి | పహాసితుం డగుచు 

నసమాతు(జూచి “పా” యనుచు వారింప( 

దొల్లిటియట్ల యద్భుతలీల నడరె ; 

నెల్ల లోకములు మహిష్టత ( బర; 

గటకంబు సూడ నెప్పటియట్ర పబలె ; 

నిటచరాచరజీవు లెల్లను (బదికె. 800 
బిజ్జలు డంతలో బిమ్మిటి దెలిసి 

యజ్జనాఘము. దాను సాష్టాంగ మెరయగి 

“యభయమే జియ్య : యత్యద్భుతకీ రి రి: 

యభయయమే దేవ | మహామహిొమాఢ్య | 

కిన్న్నర(బహ్మయ్య | గీర్వాణవంద్య శ్‌ 

కన్నులు గానని కష్టలోకులము ; 

ఆజ్ఞానజీవుల మపగతమతుల ; క 

మజ్జల ; ; మధిక సర్వాపరాధులము ; 

కడసన్న నీదువిఖ్యాపితమహిమ 

కడ యెతింగెద మనగా మాతరంబె ? 810 
సీయాజ్ఞ 6 దలమోచి నిటలలోచను (డు 


పంచమాశ్వాసము 73 


“నో*'యనె6 విలిచిన ; “హే "యన్న నుడిగె ; 

నింతటిలోన నీదేడుటోకదులు 

సంతాపవ ర్రన సమసు ప్తి. బౌందె ; 

నిప్పుడు గరుణింప ని టులసిలె. ; 

జెప్ప జి(తముగాదె యెప్పాటనె న 

బర (గంగ నిహలోకపరలోకములకు 

పహారుండవు నీవ ; శంకరు'డవు నీవ ; 

భవుడవు నీవ ; సద్భకు ండ వీవ ; 

భువిలోన మతి సెప్పు బోల్పంగం గలవె 2? 320 
నిద్దంబుగా వీట నదుము వాల 

నదుము మా కింక “నన్యథా లేదు ; 

ఒక్క మాకేల, బ్రహ్మో కజీవులకు 

నిక్క_ం౦బు దెస దిక్కు నీవ కా వెట్లు ర్ట 

కావున మము! గటాకపేక్షణముస 

భావింవ వే కృపాభావం బెలర్బు.”” 

సనుచు మజశియు _మొక్కి. యభినుతి “సేయ 

గను(గొని దరహోసకలితాస్క్యు6 డగుచు. 

““గఅకంఠతుభ కుల కజగొణలేక 

వెజచి (బదుకు వొమ్ము వేయును నేల :£” 380 
యని మును విశిరసుు_ డె నమానవుని6 

జను లెల్ల రు నెలుంగ సటప్రాణు. జేసి 

చనియె. గిన్న్నర బహ శరణుండు భక్త 

జనులును బసవ6(డు ననురాగమంద ; 

“నిశ్చయం వీత డే నిబలాకు* డనుచు 

నాశ్చర్యహృృదయు( డె యరిగె బిజ్ఞలు (డు : 

అంత నట్టులు గిన్న్నరయ్యు సద్భ కి 

కాంతు6డ (తిభువన ఖ్యాతి మె నుండె. 

బసరింప6 గిన్నర్య(బహ్మయ్యచరిత 

మసలార6 జదివిన నర్దిమై విన్న వ్‌ 40 


174 


బసవపురాణము 


భకియు సకలవిర క్రియ సహాజ 
భు కియు నభిమతభోగము ల్లలుగు ఖ్‌ 


—: మోళిగమారయ్య కథ :--- 


మజశియును మోళిగమారయ్య యన (గ: 
గబఅకంఠు సద్భ కగణ విలాసంబు 
(పచ్చన్నరు[ద్రు! డవిచ్చిన్నకీ రి 
స్వచ్చసదాచారనంప(త్పపూ ర్వి 
విజితకామ[కోధవిమలమానసు (డు 
నిజగతి లింగ క్యనిషాపరుండు 
మంగళచరితు(డు లింగసందర్లు 
డంగవికారదూరై కవ ర్రను(డు 350 
నవిశేషజంగమార్చనపరతం [తు 
డవికలవిధిని షేధవివ ర్థితుండు 
(పవిమలాంగు (డు నిష్పపంచగుణాథ్యు 
డవిరళతతా ్వనుభవసు ఖాంభోధి 
కర్యాపహారు(డు లింగ(పాజమథన 
మర్శ్మజ్ఞు. డన లసన్మహిమం బెంపారి, 
యనయంబు నతులఘొురాటవి ే6గి 
ఘనతరంబుగ మోచి కలు దెచ్చి 
యంగడి విక్రయం బార్చి తెప్పించి 
జంగమారాధన సలుపుచు నుండు ; 860 
రసరసాయనములు బసవని నగర 
నసలాస భోగించి యాదట6బోక 
జంగమకోటి నిచ్చలు నొక్కమాటు 
భంగిగా నారగింప6గ( బెట్ట వచ్చి 

“బసవ ; మారని యట్రిభ కులు గల౩ె ? 
వసుధలో నీయింటిరసరసాయనము 
లతనినగర6 గాంచు నంబకళంబు 


Lz 


పంచమాశ్వాసము 175 


(పతివచ్చునే యెన్ని భంగులనై న 2 

ననిశంబు నతని కాయకలబి యెంత 

యన నేల ? నేడు నాం డనక తూమెండు 870 
సంతతంబును గూడు జంగమకోటి 

సంతుష్టి సేయు టాశృృర్యాంబు గాదె ? 

దాపు ।! మోళిగమార : భ కివిసార | 

బాపురే” యని మోల. (బనుతి చేయ 

నసలార విస్కితుం డగుచు నేతెంచి 

బసవ ౧డు (పచ్చన్నభావంబు నొంది 

మోళిగమారయ్య ముద్దియ( గాంచి 

లాలితోద్యత్సముల్తాన మెలర్బ్చు 

“శరణార్సి యని చక్కు. జా6గి(మొక్కుడును 

దరుణియు నటమున్న “శరణారి' యనుచు 880 
నడుగుల కర్ణ శ్రపణ్యంబులు జేర 

నొడ (బడ ౩3ఆి. గదరో యనువమతిని 

“అమ్మమ్మ : మాలింగ మాకొన్నవా(డు 

కమ్మన వడి ంపు రమ్ము లొ మ్మసుచు 

సరనర లింగావ సరము సెల్లించి 

పరికించి యం దొెొక్క_వడిగంబు [కింద 

విడియలతో రెండువేబమాడలును 

1నడకి యమ్మకు శరకారి “సేయుచును 

సదమలలింగ(పసాదంబు గొనుచు 

విదిత ముత్సులక సముదితాత్యు( డగుచు 390 
ధర నిజుపేద నిధావంబు( గన్న 

క రణిని హరా (శుక ణములు దొరుగ 

“నిదిగదా భవదుఃఖగదము నౌషధము ; 

యిదిగదా భ క్రిమహిష్టతపంట వ్‌ 

ఇదిక దా నాపుట్టినింటి కల్పకము : 





షటీకించి. 


ls 


బసవపురాణము 


ఇదిగదా ముకికి నిక్క దా” ననుచు. 

టొంగి (వసాదై కభోగియె తద్హృ 

హోంగణంబున నిల్చి యాత్మలోపలను 

“సీసదనం బంత నింత గన్నంత 

దోసంబులెల్లి విధూతము ల్లావె ; 400 
యీనగరద్వార మిశీయ నేతెంచు 

నానరు! డపుడ కృతార్దుండు గాడ; 

యీసీమలో( జరియించు జంతువులు 

చేసినభాగ్యంబు 'నెప్పంగ6 దరమె ? 

యీగ్భహాంతరరే ణు విసుమంత నొసల 

కూగొందు నతనికి భ కి వర్తిలదె 7 

కడిదిపాతకము లిక్క_డ( (బసాదంబు 

గుడిచిన( జెడు నమకూఅ దేనియును 

నొడ(బడ నిచ్చటి 1 కడువుసీరై న, 

బుడి సె(డు ద్రావిన( బొలియు. బాపములు*” 410 
నని తలపోయుచు( జనియె నాబసవ( 

డనురాగచితు (డె ; యంత నిక్క_డను 

మధ్యాహ్న. మగుటయు సూరయ్య లింగ 

తద్ద్యానసుఖనిరంతరవ ర్తి రి యగుచు 

వల గ మ్రైలు వై చి యేతేర 

నాకాంత యెదురే(గ యడుగులు గడుగ 

భంగిగా జంగమ(పణిప త్తి దీర్చి 

లింగార్చనంబు సల్లీల( జేయుచును 

బడిగంబు [కిందట బసవ(డు మున్న 

యడకిన మాడల విడియలు గాంచి 490 
“యెక్క.డి విడియ లిం? 'దెవ్వరు వచ్చి 

రిక్కుడ ?” కని తనయుంతి నడ్డుడును 

“దేవ ।; యొక్కయ్యా యేతెం చారగించె 


బియ్యము కడిగిన నీరు. 


పంచమాశ్వాసము 177 


భావింప గటమీ'ది పను లే నెజుంగ 
నహ్పుడ విచ్చేసె” నని విన్నవింప. 
“దప్పుదు బసవ (డు దాన కానో (ప్ర 
గడు నర్తసంపడ గల భకు అలవి 
బడుగుభకు ల _టోవ( వాడెియ కాదె ? 
దాత గాండే యిట్లు దా. (టోవ కెవడు 
[(పోతురు 7 మలయ? టో; (బదికితిమి 430 
తనదిడ( డని మమ్ము దలచి యిచ్చణికి 
జనుదెంచె నింతయు చాలదే మాకు ? 
నిమ్ముల మాలింగ మిచ్చిన కాయ 
కమ్మ యీపూ!/టకు6 గలిగున్న*” దనుచు. 
జక్కన నిద్దణు జంగమంబులకు 
నొక్కాక్కా విడియ నియోగించి (మొక్కి 
సదమల స్తితి నున్న జంగమకోటి 
పదపద్మములు గడ్డి భ్‌ _కతో వారి 
(శ్రీపాదజలములు 'సిలికింవ. గాకు 
మోపు గడానియె యేపారి వెలుగ 440 
వేడుక మది. దులుకాడ వేయేసి 
మాడలయెత్తు గాం గూడ ఖండించి 
యున్న జంగమకోటి కొక్కాక. నకు 
చెన్నుగా నర్పణ సేసి _మొకు డును, 
నక్క్ళ_జం బందుచు Ee లు 
(గకు న బుసవనికడ 6 (బసరించి 
“మిక్కిలి భకికి నిక్కు_ంబు నియతి 
కెకు డుచే (తకు నెల్ల యె పర యగు 
మోళిగమారయ్య బోలంగ భక్తు 
లేలోకమున( గలరే :” యని పొగడ 450 
బసవ (డు బిట్టులిి_పడి యే దెంచి 
“యసద్భళశ కావవే” యని సాం౭గి (మొక్క. 
12 


178 


బటసవపురాణము 


“నన్నన్న : యి'క్రైల యానతిచ్చెదవు ? 

ని న్నన్న దేమేని మున్నాండు గలదె? 

బడుగు భ కుల కెల్ల ( (బాణంబు నిన్ను. 

గడ సన్న భ కులు గలరె యిబ్బువిని 

మాబటోటిభ కులమనికియు నునికి 

పజలను కాక నిఖిలోపకార : 

విని యెజు (గము దొల్లి విడియ లనంగ. 

గను(గొనంబడియె నీకారణంబునను 460 
బాపు !: భాగ్య(పాణి !: బాపు | కృపాత్మ : 

బాపురే ! ధనవంత : బాపు: కీర్తీశ: 

నల్ల వో బసవయ్య నా కిచ్చినట్లు 

లెల్ల భకాళికి నితయ్య: తొల్లి 

మడివాలుమాచయ్య మనుమల మమ్ము 

విడువక నడుపుకో వేయును నేల *** 

యని పెక్కు.భంగుల నాలి సేయంగ 

ఘనతరశోకొంబుకలితాస్యు (6 డగుచు. 

““గనకా(ది యరయునే కాకిగుణంబు ? 470 
నినుముగుణ మరయునే పరుసంబు ? 

గుణనిధి వీవు : దుర్గుణనిధి నేను ; 

గణుతింప( గలదె సధుణము నాయందు 2? 

"వెలివాడ6 గలుగునే వేదఘాషంబు ? 

నిల నావమున( గల్లునే రాగిముంత 2? 

తల (ప గుంపటిలోన( దామరదుంవ 

మొలుచునే ? యిన్నియు ముదలింప నేల? 

తగవివేకుని( గావయగా( దగు నీవ 

గతి దయాభావ ! సంగయదేవ ;” యనుచు 

మారయ్య పాదపద్మంబుల కెరంగి 

సారాంచితో కల సంస్తుతింపుచును 480 
నభయంబు వే(డుచు నడుగులమీ (ద 


పంచమాశ్వాసము 179 


సభయాత్య్ము (డై యున్న జయ్యన నెత్తి 
యసలార(6 గెౌంగిట నందంద చేర్చ 
బసవని6 గారుణ్యర వార్డిం దేల్చి, 
యలరంగ మృదుమధురాంచితాలాప 
ముల (బజోధించుడు నలి దులుకాడ 
మారయ్యగారికి మతియును (మొక్కా 
యార6గ బసవరా జరిగె; నంతటను 
మోళిగమారయ్య ముందటియట్ర 
లాలితభ క్రిసల్సీలమై నుండె; 490 
నార(గ మోళిగమారయ్యగారి 
చారుచరి[తంబు సదివిన విన్న 
నిత్య(పసాదవినిర్మలాత్మీయ 


సత్యసుఖంబులు సలీ లం గలుగు. 
a) 


- కన్న్నద (బహ్మాయ్యగారి కథ :- 
పరగంగ(6 గన్నద|బహ్మ్యాయ్య నాగ 
ధర నొప్పు సద్భ క్తిపరు/డు "'వెండియును 
దర్చితసంసారదళనుండు జంగ 
మార్చితపాణ దేహార్దాభిమాని 
యద్భుతచరితు( డుద్యద్భ క్రియు క 
సద్భావనో పేత చరలింగమూ రి 500 
సారవిర(వతాచారుండు జంగ 
మారాధకుల లోన న|గగణ్యుండు 
నంచితబాహ్యాపూజాపరతం(తు( 
డంచితాంత సృపర్యాపరాయణు (డు 
నిరవద్యహద్య వినిర్మలభ కి 
పరతం[తుండన లనచ్చరిత.6 బెంపారి 
క_త్రియు బలపంబు.6 గావిచీరయును 
గ తెర యిసుము నకతలును ముండ 
అంతట నీలికప్పడమును దిండు 


180 


బసవపురాణము 


మంతరకాటుక మతి చండవేది 510 
సెలగోల యొంటట చెప్పులు వీలకె 

మఖ పలపాతడ ఆకు వాటుణాలు( 

గుక్క_లవాక ట్లు గొంకినారసము 

యగక్కుూన( గంకటిరజ్ఞువు నమర 

సూచీముఖం దె న జొనుపంగ రాని 

యేచినచీకటి నిండ్రపంచలకు 

జిడిముడిపలుకుల 6 జేరి యుల్వరసి 

గడియకన్నంబును గడపకన్నంబు 

గోడకన్నంబును గుతినేలకన్న 

మోడక (తవ్వి యిల్లొయ్యన( జొచ్చి 520 
పరికించుచో భక భవనంబు లైన 

సరసర దీపంబు సంధించి వారి 

పాదాబములమీ (ద బడి మేలుకొలిపి 

పాదోదకంబు (వసాదంబు( గొనుచు 

"శరణనియెడి సత్యశరణులయింట్ల 

వరువుఃడ (బహ్మ6 డన్వా6డ నం ననుచు 

నెడనెడ నేంగుచు నితరు లిండ్రెన 

దడయక పదపదార్గంబులు దేవీ 

కొనివచ్చి జంగమకోటికి వరువు( 

బను లాచరించు చిప్పాట వ రింప_ 580 
జంగమ మొకనాండు చాల నేతేర 

భంగిగా నిది పటపగ లని యనక 

“నేలకన్నంబిడి నిఖిలేశునగర. 

జాలనర్హము.( దెత్తు ( జక్క.న”ొ ననుచు 

నరుగుచో బనవ(డు పురవీథి. గాంచి 

యరుదొంద భువిని సాష్టాంగు( డై (మొక 

“బట్టుము గ_త్రియు బలపంబు6 గన్న 

పెట్ట ( టోవలయు నా కిట్టున్న భంగి 


1. 


పంచమాశ్వాసము 181 


నొండెడ ధనములే దొనక బిజలుని 

బండారమిలు సూప బసవః ర” మనిన 540 
(బత్యు తరం వీనిబాస గావునను 

నత్యనుచిత మన “కట్లకా' కనుచు! 

గన్న్నద(బహ్మయ్య గారి, దోడౌ.నుచు( 

గన్నంపుము చెల గరమర్తి గానుచు 

1 నునుపరియునుబోలె నోడక నగరు 

చన(జొచ్చి బండారుసదనంబు( జూప 

గడియకన్నం విడ (గా( బద డెల్ల 6 

గడసన్న పసిడి యె పుడమి వెలుంగ( 

జొచ్చి పెమైలలోనిసామ్మెల్ల ( గొనుచు 

విచ్చేసె (బ్రహ్మయ్య ఏ; యచ్చెరువంద 550 
నంగరక్షకు లెల్ల నరిగి య టున్న 

భంగిన యవ్వా ర్త( బతి కెజి(గింప 

బసవ.డు నాబారి6 బాణం బొ” మ్మనుచు. 

గసిమసంగుచు మహోగమున 'రేంగుచును 

నవుళులు గీ(టుచు “నక్క_టాః నన్ను 

శివభ కు. డని విశ్వసించుటయెల్ల 

వతీతిపాలుగ( జేసె; జిబుతవా( డనక 

యటఅలేక మన్నించునంతయు( గంటి; 

బట్రపగలు గన్న పెట్టించే బసవ 

డెట్టొకో (పాణంబు( బట్టియున్నా (డు ; 560 
అడిగిన వలసినంతర్ర మీనెట్లు 2 

లడర యగ విశ్వాసి యయ్యె ; నిటి ంత 

కె తికొన్నా6; డింక నిటమీ'ద నెంత 

కె తికో నున్నాండొ యెటు గరా” దనుచు. 

గన్ను లమంటలు (గమ్మ నేతెంచి 

కన్నంబువాకిటిక నకంబు( జూచి 


సహాయు6డు. 


బసవపురాణము 


యతివిస్మయా[కాంతమతి. జిట్టమిడిచి 

గతకోపు( డై కితిపతి యిట్లు లనియె 

“నెక్కడిపసిండి(పో వెక్కడి దొంగ 

యెక్క_డికన్న మి దేమి వన్నితివి? 570 
బసవనమం (తి: యెర్పడ జెప్పు మనిన 

వసు ధేశునకు బసవనమం(తి యనియె : 

“భకుండు గన్న్నద(బహ్మయ్య నాగ 

వ్య కలింగం బనియు క్ర (వతాపి ; 

కన్నద(బహ్మయ్యగారి మహత్వ 

మెన్న (గ శక్యమే యీశునకై న ? 

నాతని శ్రీచరణాం గుష్టయుగము 

క్యూతిగా ( గల్పనృక్షములకు నూత; 
యామహాత్మునియమృతావలోకనము 

కామ ధేనువులసంఘముపుట్టినిల్లు - 580 
చింతింప నాతనిచి త్తంబుచిగురు 

చింతామణులకు నిరంతరాశయము ; 

అరయంగ నతని హసాంగుళస్పర్శ 

విరచింవ(గా (6 బర్సవేదులగనులు 5 

నతని (శ్రీపాదనంగతి ముకి భూమి ; 

యతని పసాదంబు నమృతంబుతేట అ 

యతనికోపంబు సంహోర కారణము; 

నత నికారుణ్యంబ యపవర్ష మింత ; 

నణీమాది సిద్దులు నాతనిబంట్లు వ 

గణుతింప నింత లింగసదరు. డయ్యు. 590 
బటిననియమంబు( బాయక కన్న 

'పెట్టినర్హ మెకాని ముట్టండు సేత ; 

“నిదె గుమార్లము ; భక్తియే ౩?) యన వలదు; 

ఇదియె తా సన్మార్గ ; మెట్టు లఅంకేని 

యిల జూదమున 6 బాండవులు (భష్షాలెరి, 


పంచమాశ్వాసము 183 


నలిజూదమునమూరు నగజేళు[. గూడె ; 

వేటాడి రాముండు వెలది గోల్పడియె క 

వేటాడి యెజుకు దా విశ్వేళు గలనె(€; 

బరసతీవళ్యు లె నరపతుల్‌ (దుంగ 

బరసతీవళ్యు 6 డె పహారు6 గూడె నంబి; 600 
చంపి మాండవ్వ్యుండు సరింగొ రంబడియె.! ; 

జంపి చండుండు (వసాదంబుం గనియె ; 

బౌంకిన[బహ్మ్మకు భువి, బుట్రుమా లె 3 

బౌంకి చిరొండండు బొందితో, జనియె ; 

గాొాతియ(ముచ్చని ళూదకుండు నజకువడె(; 

గఅకంఠుగణనంది గలసె6 దెర్వడిచి 

రమణ “రాజ్యాంతే నరక* మన ముకి 

విమలత ౭ గనిరి చేరమయు( జోడండు6; 

గాన యెట్లును నమార్షం బనరాదు. 

తా సీశ్వరార్హ మన్తల/పున. జేసి 610 
ధర “*““నధర్మో ధర్యతాం వజే” తనంగ 

హరునివాక్యము గాన యట్లిద పథము ; 

నిన్నియు నన నెల ౩? యిందబికంటు+ 

గన్నద (బహ్మయ్య గతి యెట్లి దనిన : 

నెప్పుడు జంగమం బేతెంచు నింటి 

కప్వుడకాని హోం డసహాయలీల ; 

నిది వగ లిది రాతి యెటాకో యనుచు 

మదితోన లే దణుమా[తంబు భయము ; 

నదియును శివభ క్త సదనంబ యేని 

ముదమున (6 బేర్పెప్పి (మొక్కు_చువచ్చు ; 620 
నిల్తిల్తు6 దపృక యితరాలయముల 

నెల్ల యర్హము 'దెచ్చు నిహపరంబులకు ; 

దూర మైనట్టి లుబ్దులయిండ్లు సొచ్చి 

వారల. జరితార్థవంతుల ( జేయ 


18 4 


బసవపురాణము 


జనియించినటి _పాక్తనపురుషుండు 

నన నేల కడువిస్మయము గాదె: తలం 

ముట్లిన [తవ్విన మెట్టిన ఠావు 

పట్టిన కై దువు ల్వసిండిమయంబు 3 

(పౌకటంబుగ నిన్ను రక్షింప: దలణి 

కాక [బహ్మయ్యకు శ్లాఘ్యమె పదార్హంబు 630 
లెక్కకు మిక్కిలి లేకున్న. దప్పు; 

తక్కిన బండరు లెక్కలు నూడు,” 

మనుచు నబ్బసవ డత్యనురాగలీల 6 

గను6గొని బండరు కవిలియ సదువ 

నక్క_జం బందుచు నవసీళు. డుండె. 

నిక్క_డ (బహ్మయ్య యింటి కేతేర 

సుదతియు( బతికి నుత్ఫుకత దుల్కాాడ 

నెదురే(గి యడుగుల కెర (గి కన్నంపు 

ముట్లులు ( జేతిసొమ్మును నందుకొనుడు( 

జట్టన (బ్రహ్మయ్య జంగమావలికి 6 40 
ముదమంది ధరం జా(గి(మొక్కె.( దత్‌క్షణమ. 

ముదితయు. దాను సముదితసద్భ కి, 

మించి వెలుంగంగ( బంచభక్ష్యుములు 

నంచితంబె న దివ్యాన్నపానములు 

గావించిన టి పక్వంబులు జంగ 

మావలి కంత సమర్పణ సేసి 

వారి పనాదసుధార సవారి 

నారంగ( దేలుచు నాదట మజశియు 

ధనధాన్యవ స్త్రవాహన భూషణ ముల. 

దనిపి జంగమలసత్క_రుణా భివృద్ది 650 
గన్నద (బ్రహ్మయ్య మున్నెట్టు లట్ల 

సన్ను తభ కి మహోన్నతి నుండె. 

గన్నద(బహ్మయ్య ఘనచరి(తంబు 


పంచమాళ్వాసము i185 


విన్నను జదివిన వి సరించి 
మృడుదయామృతరస నూ 
నాడ6గూడు వారి కిష్లోపభోగములు. 
వ మ న అ చెడయన్ర కడ్తు వ 
ఆసదృుశలీల. జెంపారి వెండియును 
ముసిడిచాడయ్య నా ముక్కాంటిగణము 
నిఖిలసజనభ కముఖముకురంబు, 
సుఖ శీలసంబంధ సుపథ[పచాది, 660 
అఫలార్హకృృత సత్‌ [(కియాసమన్న్విితు (డు, 
సఫలీకృతామోఘ సత్య(పతాపి, 
తజ్‌ జాండు, సంసారతలగుండుగండో 6, 
డజ్జానజన దూరు, డపగతభయు.(డు, 
నీరరసాంభోధి గార అపురుమ 6. 
డారూఢదివ్యామృుతావ లోకను(డు, 
నధికశాపాను(గహాసమర్హు, డఖిల 
విధిని షేధ(కియా విరహితాత్మకు (డు. 
అక్షయకీ ర్రిదృష్టాదృషలోక 
సాక్షిక[ప్రత్యయచరలింగమూ రి 670 
స్వసమయభూతి జాసనజనాధారు., 
డసమాన వీరభదసమాను డన6గ 6 
బర గుచు..నా *బోతు భకు (డు దవసి 
మరణంబు నొందిన మగిడించు బాన, 
నడచుచో నంబుధి నది యడ్ల మైన, 
నడ గించి తోవన యరిగెడుబాన. 
భక్షి సనతి్మ_ యులు దప్పక చేయుజబాన, 
వ్యక్‌ గా భకినియకి బెంపారి 
భువి నొప్పి ముసిండి యనురవరంబునను 
సవిశేషభ కి మె జొెడయ్య మండ. 680 
బసపనిభ కి సౌభాగ్యమహా త్వ 


186 


బసవపురాణము 


మసలార విని దర్శనాస కి (జేసి 

భకులు( దానును బరమానురాగ 

యు కు ల చనుదెంచుచుండ నొక్క_డను 

జాలదోయిట నెత్తి చల్లి న నిసుము 

రాలనియట్టై యరణ్యాంతరమున 

ముసి డివృతంబు లొప్పెసంగ నెలెడల( 

బసి(డికొండలభాతి( బండి వెలుంగ 

“నసలార ముసి(డిపం డ్రారగింపంగ 

నెసంగ లింగములకు నిష్టమైనయది” 690 
యనుచు భకానీక మానతిచ్చుడును 

వినిసంస్మితాననవిలసితుం డగుచు. 

జనిచని ముసి(డివృకంబులమొదల 

దనకరవా లూని దట్టు( డె నిలిచి 

యారొగింపవె దేవ స్‌! యని విన్నవింప 

వారివారిక గణ(వాత మేతెంచి 

నమృతాంశుధరునకు నర్చించి వేడ్క. 

నమృతాంశుధరుభకు లారగించుచును 

“ముసి ండిచొడయ యనుముందటిపేర 

యెసంగుంటో జగముల నెట్లును నింక” 700 
ననుచు (ద్రస్తర లాడుచును సంతసమున 6 

జనుదేర6 గల్యాణమునకు సం (పీతి 

యెసక మెక్క_(గ నంగమేశ్వరునంద 

బసవన్న సౌడయ్య భావంబు గాంచి 

చక్క_న నెదురేంగి జగతీతలమున 

జక్కు-6 .జాంగిలంబడి _మొక్కిి తో డెచ్చి 

యుచితోపచారనియు క్రి( గావించి 

యచలాత్ము ముసిండిచాడయ్య నేప్రొద్దు 

సంగ మేశ్వరునంద సద్భ_క్ర్‌కియలు 

భంగిగా6 గొలుచుచు బసవయ్య సలుప 710 


పంచమాశ్వాసము 187 


నసమానలీల 6 కళ్యాణంబునందు 
ముసిండిచాడయమహోల సన(వయు క్రి 
నడపక సద్భక్తి "కెల్ల యె యిట్లు 
నడచుచు, మజశియొక్క_నా6 డుత్చవమున 
నార్యులు దీవించి యనుప వివాహ 
కార్యార్హమై యరుగంగ గకుదుర 6 
గటకంబు రాజమార్షంబున 6 2జెల6గి 
నటియించు భ_క్త్రగణంబులనడువమ 
ఘనవిమూనను ( a గగనమారమున (6 
జనుదెంచు తవరాజుశవము వీక్షించి 720 
“వావిరీ తవరాజవల్ల భుచేత 

దీవెన లందక పోవంగ( దగునె ? 
పరిణయింబున కి తపస్వి యేతేర 
కరిగిడువాండ/౧ గా నటు నిలు” డనుచు 
నలు:ంగుమోహణమున హస్తంబు దొడిగి 
జళిపించి మొనసూపి నలిరేంగి యార్చి 
యరుచదెంచి డగ్గఆీ ““యయ్యగారలకు 
శరణార్ధి శరణార్ది శర అార్థి” యనుడు 
“శివమ స్తు శివమ ను శివము*” _సటంచు( 
దవిలి తోడోడన తపసి దివిప 780 
“డగు డిగు గౌరగ 1 నా కిగవడి తింక 
నగవు గా దిచట నున్నను సయిరింప ; 
నందివాహాన : నీకు నరవాహానంబు 
పొందగునే చూచి భువి నరు ల్నగంగె ? 
ననుచు బాదము వట్టి యల్తార్చి తివియ ( 
గను6గొని దరహాసకలితాస్యు 6 డగుచు 
ధర డిగ్గి ముసి(డిచెడరను నందంద 

కర మభిలాషమై6 గౌ(గిటం జేర్చ, 
సత్యస్వరూపుండు సౌడరాయండు 


188 


బసవపురాణము 


నత్యద్భుతా(కాంతు లె నరు ల్వౌగడ. 740 
దోడాన తవరాజు( దోడొని పెండ్లి 
కరు దళుకొ త నే (గంగ_నవల( 
బొలమేర వటవృత్షములసమీపమున 
నలిరే(గి గోపాలకులు నటింపుచును 
గములేర్చి యుదైంచి కాల్లన్న వారి 
దమలోన( గేలివాదంబు వుట్లుబయు 
“గేకులపతియాన గుశియది మీకు 
మాకును బసవనిమతియ ** యనుడు 
న్య్యగోధములయ ర నడచుచు సజ 
సాగగణ్యుండు సొడయ్య యాలించి 750 
పసులవాం[డను గూడ “బద రిదియేమి 
బసవనిమజి యన్సలు కయ” ననిన. 
(బె బ్బొంత పెయ్యలపెద్ద యందొక (డు 
“నిబ్బసవనివా ర యెజు(గుదు6 గొంత; 
యట తాతచే వింటి నని తమతాత 
చిటిపొటివాం(డకు( జెప్పె మాకెల్ల 5 
నలుక రెట్టింప లఅెండాంబోతు లిచట 
మలయుచు నేడ్రినంబులు వోరటోల 
నెత్తురు వజద 2 నేలయంతయును 
జొ తల్ల నొకవోతు సొలసి చచ్చుడును 760 
నచ్చోన పాతిన 6 జెచ్చెర మొలచె 
నచ్చుగా సీమజ్జి ; - యట్లు గావునను 
బసవనిమట్లీ యన్పలుకయ్యనండు 
రసలార మ జియు( జోద్యం బట్టు(గాక 
కబచిన మాంసంబు గతి నుండు బండు ; 
విశిచినర క ౦బువిధి నీరుగాజు ; | 
నేనా(ట మతీపా లెఅనె యున్న 2 
తానమ్మ రే చూడ, దథ్య"” మి టనుడు 
యా 


పంచమాశ్వాసము 189 


వారించి ““యిది,[వా(తవా”ర్త రని యొది 

వా రెల్ల నుడుప నవారితవృ తి 770 
బసరింప(6 “గొ తేమి (పౌ తేమి యింక 

బసవనిమృతి సెవి( బడపిమ్మట ? 

మురియుచు బసవ(డు ముంద. జనక 

పరిణయంబున కే6ంగ౭ బంతమే నాకు. 

బడయక పోయెడుపలుకులే ?” లనుచు( 

బెడ బొబ్బ లిడుచు సం పీతి నార్పుచును 

“వెడలుము వెడలుము వృషభేం(ద :” యనుచు 

వడి నెయియలు (గుస వటమూ ది నిలువ 

నటమున్న నందిపా6 తదరి యద్దరణి 

పటపట 6 బగులంగ వటవిటపంబు 780 


చట్లన (వేళ్ళతో ( జటచట మనంగ. 
గలుగ స లంత మిట్టపడంగ 

నందు నతివిస్మయా (కాంతులుగను 
నందుండి యూ'6కించి యవనికి నుతఆికి 
నిలిచి నిటించి ఘలణిల్ల ౯కి ల్తనంగ 
నలరుచు అంక లందంద వై చుచును 

వాల మల్ల్తార్ప్చుచు( గాల( (దవ్వుచును 
నేల. గోరాడుచు స్‌ కురు. చును 
నుడువీథి కెగయుచు నొడలు వెంపుచును 
వడిగొని పసజచుచు నిడుజంగ లిడుచు( 790 
దగిలి గద్దించుచు( దల(కుచు మూతి 
యిగిలించుకొని మొగంబె త్తిచూచుచును 
జిలు పెండ వట్టుచు6 జిఅలు వొడ్చుచును 
గులుజంగ లిడుచు దిక్కులు సూచికొనుచు 
గల(కుల( దన్నుచు( (గేళ్ళువాజుచును 
బులుగఅ చుమియుచు(6 మలగి నాకుచును 
బోరన నెగయుచు.6 బొంగుచు( గొొమ్ము 


190 


బసవప్పరాణము 


లోరగించుచు మలయుచు వంగికొనుచు 

నూ(కర ల్వెట్టుచు నురవడింపుచును 

మూ(కకు నెగయుచు ముస్పుముస్పనుచు( 800 
జవుడయ్య (౧ జూచుచు సంత సిల్లుచును 

దవులంబు సేయుచు. దపసి వెనొ_నుచు 

బాసికంబును నాంటి పసపుబకతలు 

నాసమంచితనుగంధాను లేపనము 

లొనరంగ వింతచె న్నొలయంగ గంట 

లును మువ్వలును గజ్జెలును (మోయుచుండ 

నంతంత( దనరారి యాలటే( డుండ 

సంతో షమున ముసిచౌడరాయండు 

దిడిసివై చుచు( జేరి మెడం గౌంగిలించి 

యడుగులు గడిగి పుష్పాంజలు లిచ్చి 810 
యాయతధూపదీపాదు లొనర్శ్భి 

నేయు. బాలును బొట్టనిండ వడించి 

“నడువుము నడువుము నందెన్న : స్‌ు 

నడవ 'కేంబెండ్డి కి నడవ నిక్కంబు 

అనవుడు లోకంబు లచ్చెరువంది 

వినుతింప6 దద్భ కజను లుత్సహింప 

నంది ముందట నరుగు న తపసి 

ముందఅ నా(బోతు మురియుచు నడవ 

నరుగ(గ నరుగ6గ నంత ముందజను 

నురవడి నుప్పొంగి యుడువీథి దాంకి 820 
హిద్దొర యనునది యిల నిండిపాటి( 

దద్దయు నుద్వ తి ధర( దన్ని నిలిచి 

“యెజు (గవే వారాసు లెల్ల నొక్క_య్య 

యజచేతిలోనన యణ(గుట మజియు 

భవి పుట్టి యొల్త క భువి ముదలింప 

సవిశేషభ క(ప్రసాది దాసయ్య 


పంచమాళ్వానము 191 


కాదె నిన్‌ బోకార్చి కాల్లడయంద 
యూ దేశమంతయు నెటు(గంగ దాం; 
మఆశియు గజేశ్యరుమసణయ్య దన్ను 
జ 
మఅచి శివార్చనామగ్న్ను 6 a నడుమ 830 
నుండ. బె రానోడి 'ర30డుదికక్కులను 
ఖండితంబె సీవ కావె పాఆితిప్‌ ? 
వెడవాంగ యే మని వెల్లి సూపెదవు? 
అడ (గుము (దోవ యి”మ్మనుచు6 జొడయ్య 
యలు (గుమోహాణమున హా _సంబు దొడిగి 
జళిపింప సీ రెల్ల 6 జల్లనం బాసి 
నీరిపర్యుత మన నింగి నుప్పొంగి 
తారాపథంబున.6 దా నిటవొడిచె 
నాకాశ గంగచే హరు 'భ క్రమహిమ 
నేకాంతమున విన నేంగినయట్లు ; 840 
అయ్యేఆు ముసిండిచెడయ్యకు వెజఅచి 
చయ్యన నేయగా రసాతలంబునకు 
నన్నట్లు (తోవనీ రశిముజి. బజవ 
మిన్నక నడు మెల6 దిన్నె లె యుండ 
““రండురం డిపుడు సీరము నడు మడువ 
రెండుగా వనుమాట రిత్తయ్యె** న ననుచు 
ముసి6ండి చొడయగారు ముందు నడవ 
నసమభకా నీక మానందలీల 
నంతంత నిలుచుచు నార్బుచు6 గప్పి 
గంతులువె చుచు గతికి నిలుచును 850 
నెడనెడ నార్భ్బుచు. బెడబౌబ్బ లిడుచు 
వడి బిల్ల "మెజఅములు వై చుచు లేచి 
పరువులు వెట్టుచు నరుగ ముందఅను 
నరుదార6 దపసియు నాటబోతు నడవ 
దరహాసితోల్లాసవరవకు 9౬ డగుచు 


9 


బసవపురాణము 


నరిగె( జొడయ్య దా నదరి నిలిచి 
““ద్పెలున లోకంబు లెలను ముంప 

గొల్వన నడచు నీ (తుశ్లెల నడ." 

ననుచు నమ్ముసి(డి చొడయ్య సద్భ క 

జనసహితంబుగా ననురాగలీల 860 
నరిగి యొప్పార6 దత్పరిణయ (కియలు 

పరితోషమతి సమా పంబు గావించి 

బగుతు అెదుర్కొాన మగిడి కల్యాణ 

నగరంబు వీథుల నడతెంచుచుండ 

దపసియు నా(బోతు( దనతోడ నడవ 

విపరీత మతినరు ల్యి(భాంతి( బొంద 

జయజయధ్యను తాక సము నిండి చెల(గ_ 

రయమున (6 బజతెంచి రమణి యొకరు 

భావించి చెడయ్యపాదము త్నొసలు. 

మోవంగ ధరం జా6గి _మొక్కిన.6 జూచి 870 
యనునయం బొదవ “'శతాయుష్యి” మనుచు. 

జనుదెంచి తమ నిజస్తాన దేశమున 

దొల్తింటియట యద్భుత లీల నుండ, 

నల కన్యక మృత యైన మర్నాడు 

జనకాదు లేడ్చుచు. గొని వచ్చివచ్చి 

కను(గొని చౌెడయ్యగారికి (మొక్కి 

“నిన్న మీపాదముల్‌ నెన్నుదు రితీయ 

సన్నుతి(మొక్కి_న సతి నేడు సచ్చె 

సీదీవనయు( దప్పునే”” యని వారు 

పాదము ల్విడువక పలవరింపంగ 6 880 
“దొలదొల6.* డనుచును “(దోవ కడ్రంబు 

నిలిచి వాచర్వక నిలునిలు€ డనుచు( 

గంపరం బవనిపై దింపించి మహిమ 

వొంపిరిగొన నోరవోవ. దట్టుచును 


పంచమాశ్వాసము 198 


“నెనయ దీవించువా రేండేల యి త్తు” 

రనుపలు కహప్పుడ hac గాగ 

నిశితఖడ్గం దార్చి నిఖిలంబు నెజు6గ 

“శిశువ : లెమ్మని సరం జీరంగ6 దడవ. 

గట్టులు వటు కనంగాం దెగి నిద 

బిట్టులి,_ తెప్పి జీ నట్టును బోలె 890 
నతిసం[భమా[కాంతవమతి. దేజిచూచి 

యతివ సౌడయ్యకు సాషాంగ మరయ; 

దల్లియు( దం|డియు ( దమపు[తితోన 

యుల్ల ౦బు దళుకొ త్త నొగిం జాల (మొక్కి. 

“ముసిండిచొడాచార్య : యసమానళశొర్య : 

వనమె సీగరిమంబు వరింవ6 దలంవ 

బాలో పకారికి 6 బత్యుపకార 

మేణాంకధమూ ర్తి 1 యిల జేయం౭ గలదె ? 

దాసుల(గా మమ్ము దయ నుద్దరంపు 

మీసంసర ఇవాళ్టి యింక (దో (సంగా 900 
నంచు విన్నప మాచరించుడు మువుర 

నంచితపాణలిఐంగాంగుల. జేసి 

గతవత్చరంబులు గాక మూవురకు 

శఇతవత్సృరాయు వాయతి( గరుణింప( 

“ బాణదానము సేయ( బరులవశంబె 2? 

యేణాంకధరునకు నిల నరుదన్న 

జా నొంద(6గ ముసిండిచొాడయ్య (వాణ 

దానంబు సేసె. జిితము సిత” మనుచు 

(మొక్కు_చు లోకంబు వెక్కసవడంగ 

నెక్కు_డుకీ రికి నెల్లయె యంత 910 
మహనసీయసద్భు క్రిమహిమ దుల్కాాడ 

సహాజై కలింగి యాచెడయ్య నడవ 





కేం అబదము,. 
వ 
13 


194 


బసపవపురాణము 


నతనిమవాద్చుతోన్నతి. జూడ (జాల 
కతిమతిహీను లె యన్యదర్శనులు 
య 

“తొడ గూడుహోతుల జడలతమ్మళ్ల ( 
బడయు(6 దాని చూ సబంబుల( గన్న 
జవుడయ్యగారలచందంబు సూత 
మవుగా(క తప్పేమి ౩” యనుచు దుర్చుద్ది 
గోనెగర్భం బిడి మానిసి రూపు 
దానిల్సి బూడిది దళముగా.6 బూసి 
యన్నిగందువల రు[దాక్షము ల్య్వూన్న్‌ 
జన్నిదంబులు వెటి జడలను బటి 

శై వి! 
యడిపొ తి సించి కచ్చడము సంధించి 
కడపట నొకవాడుగుడికడ వెచి 
యింతట నంతట నెజలు6గని యట్ర 
సంతల నిలిచి దూషకులు సెలంగ 
“నక్కు._టా 1 గుడికడ నది యొక్క_దపసి 

వ్‌ 
దిక్కుమాలిన ఎను (దెళియున్నదియు 
కుడువ6 గట విడువ ముడువ లే దనియు | 
న 
బడుగు వీను+గుగాన భ కులు రారు; 980 
ఎల వారికి [బాణ మేమి నిత్యంబు లై 
చెల (టో | యెవ్వరు (6 జేర రియ్యెడకు 
cc 
నెట్టు సూడ (గవచ్చు నింక ధర్మంపు( 
గటియయొనను బెటుదం*ి డనుచు 
జఫ వూ చు 

దమ్మళ్ల 6 గొందణుం౯ దపసుల6 బిలిచి 
(గమ్మన నొక వమానము్ము గల్బించి 
““గుడికడ నెన్నట(గోలె నున్నదియొ ? 
పడికి వచ్చెడు. జేరి పట్టరా” దనుచు( 
దార యాకృతకంపు 6దపసిశవంబు6 
జేరి విమానంబు. జేర్చి సంధించి 9 40 
జగదథినుతు(6 డగు చెడయ్యగారి 


920 


పంచమాశ్వాసము 195 


నగరిపొంతను విమానంబు రా బనిచి 

యల్ల ంత నల్ల ౦త నపహాసింపుచును 

గల్ల రితోకులగము లేంగుదేర 

నడతెంచు నవ్విమానంబులో శవము. 

బొడ6గని చెడయ్య గడుదూరమంద 

కృతకంపుశవముగా మతిలోన నెతి(గి 

యతిదరహాసితాస్యు( డగుచు నుప్పొంగి 

““యవికలాజాండంబు లలిగిన 6 జెలుప( 

దవిలి కూర్చిన( గావ దకులై నటి 950 
మదనారి భ కులమహిమ?౭ దలంప 

నిది యెంత వెద దానీరూ పమునకు6 

బడయుదు నొడలును బాణంబు” ననుచు 

మృడభ కమండలియడుగులు దలంచి 

వడిగాని డగ్గణీ వాలార్చి చూచి 

నిడి సేసి గాయంబు గడుమొనసూపి 

యందుండి లంఘించి యావిమానంబు 

నందున్న కృతకాంగు హస్తంబు వట్టి 

[గమ్మన6 “దవసి లే లెమ్మని పిలువ, 

నమ్మా+త లోన జీవాంగు ( డై లేచి 960 
ముసి(డిచొడయకంటుి ముందట నిలిచి 

వసుధ పై ( దజనావలి సోద్యమంద 6 

జవుడయ్యగారి శ్రీ చరణాబ్దములకు ( 

దవిలి సాష్టైంగు. a తా (మొక్కి. నిలిచి 

“హాం ర్రు(డవు నీవ; సదురు (డవు స్‌ 

కరుణింపు మీపాదుకాతతి 'మోవ | 

క్యూతిగా భవదీయకారుణ్యగర్భ 

జాతుండ ఏ; నన్యధా నీతు లెటుంగి 

నంచు. (బార్లన సేయు నాతని నప్పుడ 

సంచితగురులింగ సంగతు. జేసి 970 


196 


బసవప్పరాణము 


యతుల కోపో[దికు (డె కసిమస!గి 
కృతకుల 6 దునుముంగ మతి( దలంచుడును 

బరవాదు లలి భయ[భాంతాత్కు లగుచు 

నరుదెంచి యంతంత ధర జా(గి(మొక్కిా 

“యనమాన ముసి(డిచొడాచార్యవర్య ః 

దెసయును దిక్కును దేవ : యేడడయు 

సీవ; మా కన్యధాభావంబు లేదు ; 

కావవే | యజ్ఞానజీవుల శఠుల 

సక లాపరాధుల నై రించి మమ్ము ; 

సుకృత వంతుల జేయు సుజనా గగణ్యు 1” 980 
యని విన్నవించుచు నభయంబు వేండ 

ఘనకృపామతి నా ర్తజనశ ర ణ్యుండు 

సజన _శేమండు సౌడరాయండు 

నజ్జనా నీక మత్యర్దిం గీర్తింప 

గతపూర్వులాంఛనాక్కతుల.( గావించి 

యతులిత శివసమయస్టుల, జేసి 

యసదృ్భృశలీల నమ్ముసి(డిచౌడయ్య 

వసుధ నెప్పటియట్ల వ రించుచుండె. 

ముసి(డిచొడయగారి యసద్భశచరిత 

మసలార వినిన నత్యర్ధి (వాసినను 990 
జదివిన సద్భక్తి సంపద లొందు ; 

మదనారికరుణ 6 [బమథలీల దనరు. * 

సారజంగమపాదస రసిజయుగ్మ 

ధారాశమకరందధాతశిరస్క్ల ! 

సారదనీరదహారనీహార 

తారామరాహారధౌతయశ స్మ. : 

యంచితక ర్హరసాయనకల్ప 

సంచితపరిపాక సత్యవచస్క : 

మహనీయరు[ దాక్షమాలికాభూతి 


షూ శ్వా సము 





(శ్రీమన్మహాభ క చిరతరవరద 

యామృతపూరవిహారనంగాఖ్య :! 
_-- ఏ ఏకాంత రావయ్యగారి కథ 2 

మశీయు నేకాంత రామయ్య నా నొక్కు 

నెజవాది భ కుండు కణఖికంఠమూ ర్రి 

శమదమస్స్ఫురణానుష కండు జన 

సమయకోలాహాలు( డమిత [పతాపి 

యతులితశివ సమయ (పతిపాలు( 

డతిశయవీరభ [దావతారుండు 

నిస్ప్పృయాందియ గుణాన్వీతచేతను (డు 

నస్పృశ్యాభవిజను 6 డపగత భయుండు 10 

లింగ సమ్యజ్‌ జ్ఞాని లింగావధాని 

లింగగంభీరు. డభంగురకీ ర్తి 

యేకాంతభ క్రి సుక్లోకుడు మర్య 

లోకపావను(డు (దిలోకవంద్యుండు 

తీరమహో దారళూరగంవీర 

సారగుణసోమధా రేయు. డనంగ 

నెగడి నిత్య కియానియంత _(పయు క్ర 

దగిలి శివార్చునాంతమున నత్యర్థి6 

(బమథ లోకమున కుద్యమలీల నరిగి 

విమలాత్మవీరక వీరభ దాది 20 

గణనికాయములకు (దబిణమిల్లి వారి 

గుణకీర్తనలు సేసి కోర్కి_ దై వాజి 

శివభ_కి తత్వానుభవ సదేకాంత 


షషాశ్వాసము 1849 
© 


సవి శేషనుఖసుధాశరధి నోలాడి 

యొప్పటియ టల కెలమి నేతెంచి 

ముప్పూ అ నిమ్మార్గ మున ( జరింపంగ 

బసవనిభ కి సంపత్సము(దంబు 

దెసల ధరాస్తలి దివి నిట్లవెడువ 

స్వచ్చుండు సందర్శనేచ్చ నేతెంచి 

(పచ్చన్నయు కి నబ్బసవని 6 జూచి 30 
“యాకటకమునందు నేకాంతరాము. 

డేకాకి యె చరియించుచు నుండ 

నొక్క జెను(డు సెప్పు లూడ్యక వచ్చి 

చక్క_న శివనివాసంబు జొచ్చుడును 

లోపల రామయ్య గోపించి చూచి 

““యాపాపమున కింక నేగుతి గలదు 

రోరి : జైను,డ : తగ దుడురాజధరు న 

గారాంత రము జెప్పు(గాళ్ళం జొరంగ6; 

గడవ6 జొచ్చితి నని మృడునకు: జాగా 

బడి (మొక్కు చెప్పులు వాజఅంగ వైచి 40 
యటుగాక తక్కిన నంతకోద్దండ 

పటుదండ బాధలపా లైతి పొమ్ము 

ఇంక జెస్పులతో న యి ట్రుంటి వేని 

శంకింన కిపుడ సందుసందులకు 

నజకుదు” ననవుడు( బవిజుసన కత(డు 

“నశిముణి నింతేల యా([గహించెదవు ? 

ముక్ళు_ం౦టిగుళ్ళకు దిక్కు గల్లితిఏి 

నిక్కు_పుభకు ండ : వీ కేల వెజతు ? 

గుడి వసదియ ; వేల్పులొడయండు జిను (డు ; 

నుడువకు; కాడేని( బడయుమా మగిడి 50 
దల దరి యిప్పుడ మలహారుచేత ; 

నిల నీవె భక్తుండ వితండె వే”ల్పనిన 


200 


బసవపురాణము 


“నితనిం జంపట యిది యెంత దలంప(? 

(బతిన 6 జూపమి భక్తి పతంబుగాదు ; 

శిరమితు 6 బడయుదు జినసమయంబు ; 

శిరము (ద్రుంపుడు దాస. జెల్లి ంతు.”” ననుచు 

శ్రీకంతుభ కి కిం జేవ యెక్కంగ 

నేకాంతరామయ్య యి ట్లని పలికె ; 

“శిర మిచ్చి పడయుట యరిది యంతేని( 

బరవాది : వినుర మాభకు లమహిమ : 60 
యొక్క_భకు ౦డు జంబూర్మహాకాళు ( 

డక్క_జంబుగ శిర మభవున కిచ్చి 

యిలయెల్ల నెజు(గంగ నెలమితో 6 బడసె( 

దల నట్టతో . గీలుకొలిపి (పాణంబు ; 

అట వా రగలిగి యీ కటకంబునందు( 

బటుమతి గోవిందభట్టారకుండు 

శివునినిర్మాల్య మిచ్చిన మ న్తకంబు 

తవిలిచికొను టిది దప్పు దప్పునుచు. 

గలఅకంఠలునకు 6 దలదజతిగి పూజించి 

నెఅయ మూన్నాళ్ళకు మజియొండు శిరము 70 
వడ సె ఏ; వెండియు నొక్క._భకు (6 డిట్టిదియు ( 

గడు నపహాస్యంబుగా. (బతిష్టించి 

మూ (డుదినంబులు ముక్కంటి యచట 

లేండొ తా. జచ్చినవా(డొ కా కనుచు 

మొఅటద వంకయ్య యతిముణతి శిరము 

తలుగంగ మొలవయగం దజుగ(6గ మొలవ.( 

దణిగెడు తలలును దటు(గని భకి( 

దజు (గమిగా (జేసి తదవసరమున? 

బూన్వెడి శిరమును బూన్పనిశిరము. 

బూన్చినపిమ్మట6 బుచ్చెడు శిరము 80 
మొలచెడు శిరమును మొలచిన శిరము 


షషాళశ్వ్యాసము 201 
(0 


మొలవ(గ లోలోన నలి. దోంచుశిరము 

తఆిగడు శిరముమ దఆజుగని శిరము 

తటుగక తనుదాన యొజఅ(గెడు శిరము 

సరసర పహారుమీ (ద సంధిల్లుశిరము 

బొరి నొయ్యనొయ్యన పొడవగుశిరము 

కన్నులార్చుశిరము( గాదనుశిరము 

మిన్నక శివుమోల మెలంగెడిశిరము 

నున్నతి మీందన యుండెడుశిరము 

సన్న సేయుశిరము జరి 'గెడుశి రము 90 
నారుచుశిరము నెనె ననుశిరము( 

గే రడుశిరమును దారెడుశిరము? 

కారు తెంచుశిరంబు (6 బె పడుశిరిము 

గారవంబున శివు6 గలసెడికిరము 

ననలంబుమీ6దను నలరెడుశిరము 

ననలంబు (మింగుచు నట యుండుశిరము 

బొబ్బిడుశిరమును నుబ్బెడుశిరము 

గుబ్బన బడి తద్ద గునిసెడుశిరము 

నాలుక ల్లోరియుచు నలి గొనుశిరము 

శూలిని వెక్కిరించుచు నుండుశిరము 100 
నుజికుర్కిపడుశిర 'మొటగెడుశి రము 

మణియు సంధిల్లుచు మఆఅపడుశిరము 

పొగడెడుశిరమును నగియెడుశిరము. 

దెగడెడుశిరమును దీవించుశిరము 

శర ణనుశిరమును జయ వెట్టుశి రము 

సరసమాడుశి రము జదివెడుశిరము 

మలరెడుశిరమును మార్కాానుశిరము 

దల 6క కీశ్వరుతో డ( దాంకెడుశి రము 

“బా? పనుశిరమును బా డెడుశిరము. 

“జాపంద* యని శివు జంకించుశిరము 110 


204 


బసవపురాణము 


లఅప్పురి మెజసి యేకాంతరామయ్య 

వచ్చి యప్పరు గుడివా(కిట నిలిచి 

“వచ్చానా బాస శ్రవణులార $” యనుచు 170 
నేకాంగవీరు6. డలోకానుసారు. 

డేకాంతరాము( డపాకృ్ళతకర్శి 

చక్కూన శిర మట సనంధింప( దడవ 

నొక్కింత కొకదెస కోరవో యుండె; 

“హారు (డు వెల్పగుట కేకాంతరామయ్య 

శిరములోకుల కెల్ల గుణీ" యన్న యట్లు 

లేకాంతరామయ్య (శ్రీకరమహిమ 

లోకాంత మయ్యె (దిలోకంబులందు. 3 

(ప్రత్యక్ష మీత(డే పరమేశు. డనుచు 

నత్యద్భుతా,కాంతు లై జను లొగడ 180 
“గడుదురాత్కుల( జూడ6 గా దని తమకు( 

బెడమొగం బిడె” నని భీతిల్లి నట్లు 

జనపాలకుని చేత జయప[త మిచ్చి 

జినసమయులువచ్చి శివభ క్ర వితతి 

ముందటిదెస 6 _మొక్క(గంబడిన 

యంద తీమొగములయం దచ్చులొ తి 

యారిచి పెడబౌబ్బ లందంద యిడుచు 

వీఠమాహేశ్యరవితతి యుప్పొంగి 

వెనుకొని వసదుల విణుగం గొటుచును 

జిన పతిమలతల ల్చిదిమివై చుచును 1900 
నసమానలీల ( గల్యాణంబునందు 

వసదియు జిను( డనువార్త లేకుండ 

గసిమసంగుచు( జంపి గాసివెటుచును 

వసుధలో జిను లనువారి నందరను 

నేలపాలుగ. జేసి నిఖిలంబు నెలుగ( 

గాలకంధరుభ క్రగణసమూహంబు 


షషా శ్వాసము 205 
౧ 


అనుపమశొర్యు నేకాంతరామయ్య 
ననురాగలీలమై. గానియాడుచుండ 
ననయంబు బసవ (డు దననంగ మేశళు( 
డని భ కిం గొల్వ నేకాంతరామయ్య 200 
వరకీ రిమె నిట్లు వర్తింపుచుండె. 
ధర లసద్భ క్రివిస్ఫురణమె మజియు 
(బథితు 6 డీ యేకాంతరామయ్య దివ్య 
కథ విన్న (వాసిన గారవించినను 
జలహాలహులవహ్నా శసా9 స్త, బాధ 
నలి నాగ మృగరోగములభయం బణ(గు 
విపులదృషాదృష్ష వివిధ సౌఖ్యములు 
నపవర్శములు గల్లు హరుకృప (జేసి. 
ee. షోడ్డల దేవు కాచయ్యగారి కథ :. 
దీరుండు షొడ్ల్డల దేవు బాచయ్య 
గారు నా వెండియు! గఅికంఠమూ ర్తి 210 
సిర్షతేం్యదియ వై రివర్లదుర్లుణు(డు, 
భర్షనిరర్షకాంత ర్లతధ్యాని, 
యు[గాక్షభ కగణా్య(గగణ్యుండు, 
నిిగహాను[గహోద(గశార్యుండు*, 
పరదైవ పర్వత _పధితదంభోళి, 
పరదై వసందో హతరుకుఠారంబు, 
పరదై వళుండాలపంచాననుండు, 
పర దై వవార్షిశుంభత్కు_ంభజుండు ఫె 
శ్‌ (తినయను నతులితో (ది కళౌర్యంబు 
చను నందికేశ్వరు సర్వజ్ఞ తయును 220 
భృంగినాథుని యేకలింగనిష్టయును 
భంగిగా నవ్వీరభదురౌ (దంబు 
భృగుద ధిచ్యాదులపృథుళాపశ కి 
తగు గొతుమాదుల తర్క-(పయు కి 


206 


బసవప్పరాణము 


గురునాథు( డిన్నియు6 గూడ బాచాంక 
వరదివ్యమూ _ర్రిగా విరచించెనొక్కొ : 
కొనినా (6 డిటువంటి కలియుగరు[ద 
మానితప్పృథు దివ్యమహిమ యెట్లొనరు క? 
ననుచు లోకంబు లత్యర్థి గీ ర్రింప 
ననురాగలీల నూనిన భక్తి యు క్‌ 280 
సిద్ధాంత ముల శుతిస్మృతిమూలములను 
బద్ద వేదాంతసంపాదితో కులను 
న్యాయవై శేషి కాద్యఖిలళా ప్రుముల 
నాయతబ హుపురాణాగమార్హముల 
పహాజానుమానాదిసర్వ _పమాణ 
బహుతర్క్భ_. వాదజల్పవితండములను 
"వెలయు నుత్స త్తి త్రిస్టితిలయ కారణుండు 
నలరు నిత్యానందు డందికాధవు (డు 
పశుపతి దాంగర్త వలు వేల్పు లెల్ల 
బశువులే” యని (పతిపాలన సేసి, 240 
జినసమయనుల శిరములు దునిమి, 
మును విమసమయులముక్కు_లు గోస 
యదై తులను హతాహతముగా ( దోలి, 
విద్వేషవాదుల విటతాట మార్చి, 
చార్వాక వాదుల గర్వం బడంచి, 
నర్వేశుభ క్రియే యుర్వి నిష్టించి, 
దిట్టయౌ షొడ్లలదేవు బాచయ్య 
యిట్టి సద్భ _క్రిమహిషు(డై నడవ 
నెడనెడ సౌరాష్ట్ర మేంగి యేంపేంట. 
గడునర్దితోడ జాగరము సెల్రించు 250 


దిన మే6(గుదెంచు.డు *దివుట సౌరాష్ట్ర 

లి! 
మున జాగరము సేయ. జనియెది ననుచు 
బిజ్ఞలునకు వినిపింప[గ నత (డు 


షషాళ్వాసము 20? 
@ 


“కజ మెంతేనియు. గలదు వోరాదు ; 

కొొట్రరువున( బళ్ళు గొలువ(గవలయు ; 

నకుల చెల్లు వీ కిరుదెస కొలువు ? 

బాలంతలంజియపడుపట రాచ 

యూళిగుంబును భ క్రియునుగూర్చి నడవ 

సౌరాష్ట్రమున కీవు సనుము ; గాదేని 

సౌరాష్ట్రనాథుండు సనుదేర నిమ్ము ; 260 
శివరాషతి గివరా(తి సేయుట మాను ; 

తవిలి యాయుళిగంబు దప్పింపరాయో” 

అనుచు నప్పరవాదు లనుమతంబునను 

జనపతి వారించుడును బోక నిలిచి 

“ముదలించి పలుకులు మూర్తు(డై పోక 

యదియు: గషముగాదె యత (డన్నయటు 

వచ్చు నిచ్చటికొండె వరదు(డు నాకు శ 

నచ్చుటి 'కేంగునటయ్యుడు నొండ 

దీనం దప్పినదేమి నానిజవతము 

తా నెట్లు శివునకు (6 దప్పింపవచ్చు ?”” 270 
ననుచు నిశ్చింతాత్యు డె యున్నయెడను 

భను(డు సోమేళు. డాదెనము దొల్నా (డు 

మడ(పు లేఖయు నందిపడగయు౦. గొనుచు( 

బడిహారి(క్రియ( బట్రపగలె యేతెంచి 

కొటురువున( బళ్ళు గొలిపించుచుండ 

నటిచో కాచయ్య కాత డి ట్లనియె క 

“సౌరాష్ట్ర నాథుండు సనుదెంచుచుండి 

భోరన ముందల( బు _తెంచె నన్ను 

శంకరు నానతి( జదువుకో లేఖ 

యింకిటపూ (టకు నే(గుడెంచడిని ; 280 
నాస కిమె నింక ననిశంబు మీని 

వాసంబునన యుండవలయుిు( గావునను 


208 


బసవపురాణము 


సీపెదగాదియ లోపల. గొలుచు 

వేపోయబనుపుము వెడలి ; సో మేశు( 

డచ్చోట6 (బత్యక్ష మయ్య్యెడి” ననుచు 

నచ్చుగా( జెప్పుచు నత. డదృుశ్యముగ 6 

“౭జనుదెంచు నిచటికి సౌరాష్ట్రనా థు. 

డనుమాన ముడుగు.డీ : యది యెట్టు అనిన : 

వచ్చెనే మున్ను రావణుని మన్నించి 

యచ్చోన చిక్కె_గా కని పల్క_వలదు ; 290 

భకు (డే యత।డు దహఃఫలోన్న తిని 

శ కిమంతు(డు గాక చర్చించిచూడ 

భకు. లచే బట్టువడు (గాక శివుడు 

భ కిహీనుల కేల పటిచ్చు శివు(డు ? 

విలసితభ క్షి సద్విధి మెచ్చికాదె 

యెలమి గుడ వ్వకు నెదురుగా వచ్చి 

కదల కట్టుల చిక్కె_(గాదె సోమేశు(; 

డదియేల నావిందె గనుపురంబునను 

గావున జూడంగ6 గందు మివృురిని 

దేవునిరాకకు దృష మిచ్చ టికి (6 8300 
టబ 

బడిహాోరి భావన( బజతెంతె నత (డు 

నడర సౌరాష్ట్రనాయకుండ కానోపు 

సకళనిష్క_లభావ సన్నుతశ కి 

నిక మెట్టి పడిహారులకు నున్న బెట్టు 

వచ్చె నిట్లానతి యిచ్చె ? లోకులకు 

నచ్చెరువుగ నెల్లి యరుదెంచు(జుండి | 

యిట యదృృళ్యుం డయ్యె నీశుండి” యనుచు. 

గటకంబునరులు విఖ్యాతి సేయంగ( 

దవిలి సమ్మదసముదృవవారి (గమ్మ 

శివునియానతి లేఖ శిరమున. దాల్చి 310 

పుర మప్పు శుభముగా పవిరచింప౬.బంపి 


షషాళ్వాసము 209 
ఈ 


కర మనుర కి బాచరుసు వెండియును 
బనవయ్య మొదలుగా భక్తులు దాను 
నసమమొడ్రోలగం బై యున్నయెడను 
వింతచే నానందవి(భమం బస 6గ 
నంతంత( బాడంగ నంతంత నాడ 
నదె వచ్చె వచ్చె వియన్మండలమున 
నదె వచ్చె వచ్చె సోమేళుం డనంగ 
సీరధు లేడు ఘూరి లినభాతి 
షం పక. 
సారగంభీరవాద్యారవం బెసంగ 820 
భోరన _మోయుచప్పుడు విన (బడ (గ 
న ఆగే 

సౌరాష్ట్రనాథు. డాశ్చాూర్యం బెలర్పు( 
దివిరి కొట్లరువు గాదియ (వచ్చికొనుచు 
భువి? (బతి ఘం డయ నవని గంపింప ; 
సిద్దరామయ్య దా శ్రీగిరి కేగి 
శుదాతు మలి కారునుని ( (కారించి 

౧ ౧ జ థి 
కొనుచు నాసొన్నలికను పురంబునకు( 
దా నెట్లు రప్పింప (గా నేరండయ్యె ? 
నిప్పు డిచ్చటనుండి యీోజబాచతందె 
రప్పించుకొనియె6 జేరంగ సోమనాథు 880 
నిట్లిధన్యు(డు గల్లునే' యని భక్తు 
లిట్రలంబుగ నుతియించుచు నుండ 
నచ్చారువందుచు నాబిజ్ఞలుండు 
వచ్చి సాషాంగు౯డె వడి. (బణమిలి 

రు చా ag) 
సకలనియోాగంబు జయ వెట్ల బసవ 6 
డకలంకలీల బాచయ్య నంకింప 
1 వలివేగమున గాదియలు వడఇదోచి 
నెలకటుకటించి నిమిషమా(తమున 
ప డు 

వరరత్న ఖచితసువర్షాలయంబు 


1. వాయువెగోమున. 
14 


210 


బసవపురాణ ము 


విరచించి కోటగోపురము లె త్తించి 840 
(పవిమలోద్యద్భ కి బాచిరాజయ్య 

శివరా[తి నియమంబు సెలించె నంత ; 
నలి(గొట్రరువు సోమనాథు6 డనంగ 

వెలసె లోకావలి విమతింపుచుండ 6 

డెల్ల (గా షాడలదేవు బాచయ్య 

సల్లీల సద్భక్తి కెల్లయై పరంగ. 

లలి నన్యసమయ కోలాహాలమహిమ 

కిల బిజలుండు సహింపక మ శియు( 
గుమతియై యప్పురిసమయులు దాను 
రమణ? (బతాపనారాయణప్పరిని 

గోవింద (పతిమ సద్భావం బెలర్చ( 
గావించి యొకగుడి( గట్రించి మంచి 
దినమున నతని. (బతిష్టగావించి 
యనురాగలీలమై నంత 6 గొల్విచ్చి 
యున్నెడ నఖిలనియోగంబు గొలువ 

నన్న రేం[దుండు దా నందజ. జూచి 
“ాచిరా జటయేమి భ కుండ ననియొ 
యేచియో యీకార్య మెజటు(గండో యెతి(గి 
తా లెక్క. సేయక తమకొలు వొల్ల ౯ 

డో ? లీల నిట్టి యొడ్డొలగంబులకు 6 860 
జను దెరకుండు టే” మని యా(గహింప 

మనుజేశునకు బసవనమం(తి యనియె. : 

దవిలి వీయుడిగంబు( దప్పించెనేని 

బవరంబు ముట్టిన వాతి నేనియును 

దప్పువి దండింప6 దగ వగు. గాక 

యిప్పరదై వంబు లిండిండకడకు 

నేల రా వనవచ్చునే పతి నీవు 2 


350 


ష్‌ 


Cpl 


శ్వాసము 


1 జోళవాళిక కాక 2 వేళవాళికినె 

వత్తురే 2 యన్యదై వంబులయిండ్తు 
చొత్తురే ? భక్తులు సూతురే ? విండె? 
లింగై కనిష్టావిలీనుండు భృంగి 
యంగజారాతికి నతివ యెనటి 

యర్హనారికి (మొక్క కభవునిదకి 

ణార్ల మేర్పణిచియు నట (మొక్కె_ ననిన 
నిట వేయు నేల మాహేశ్వరవితతి 
చిటిపొటి వేల్పుల. జీరికి ( గొం(డే ?* 
కావున మాభ క్తగణములమహిమ 

నీ వేమి యెజు6గుదు నిఖిలేశ్వ్యరుండ ? 
యన నేలవేయు నశైైన బాచరసు 
ఘనమహ త్వము సూతుగాదె తొల్రియును 
నణ (కించి పలుక6 దత్‌ కణమాత నీవ 
(పణుతింప సోమేళు రప్పించుకొన (డె ? 
కొటరువున( బళ్లు గోటానకోట్లు 

పెట్టియు మనుజుల పేళ్ళు (వాయండు ; 
కదియ( బంచాక్షరి కవిలియ (వాసి 
చదువు లెక్కలు వెర సది దప్పకుండ ; 
నెలు(గుదుగాదె ము న్నే జెప్ప నేల? 
యెణు (గుదుగా కేమి యిటమీ(దిపనులు ?” 
నంచును వృత్తాంత మంతయు బసవ 
డంచితమతి విన్నవించి పుచ్చుడును 

“వాద మన్నను బోవవలయుట తగవు 
గాదే యంచును సమద్గతకోపు( డగుచు. 
జనుడెంచి భ కుల (6 గని (మొక్కి. నిలువ 
జననాథు( డా(గహాంబున నిట్లు అనియె ; 


—— ాాానానోాా! 
1. చోబ్ళు (జీవన భృతి) పరిపాటిగా. గలది; ఐహిక జీవనము. 
వేళకు వాళియైనది; ఆముష్మికజీవనము, 


370 


880 


890 


ని. జీవితావసాన 


212 


బనసనవపరాణము 


“నరుదగు నభిలలోకాదీకు ( డైన 
హారి(వతిష్టకు నమాత్య(వాత మెల ( 
జనుదేర నీ వేల చనుదేర విచటి?” 
కనుడు( గోపో ద్రిపితాంగు. డె పొంగి 
“పుట్ల బుట్తువుమాలి చుట్టుముట్టాడు 
నిట్టిట్ట్‌ వే వలుప్తు లెట్టు నరేంద్ర ! 

త స్ట్‌ అలక. క రలిం దెవరు ? 

క రల కర మత్క_ రయ కాదె: 
కర్వవ్య మక గ్ర శంభుండు 
క_రవ్య "మెందును గరకు సరియె : 

క్ర (పధానుండు గాక త క్కెల్ల6 
గ్యర్తయు హా ర్రయు. గలండె వేజొకండు ? 
హారియును గెరియును నజూ6డును గిజూ(డు 
సురలును గిరలును హూరునిసమంబె ? 
యిల “మమ క రా మహే యలొశ్యర* యనుచు. 
బలి"కెడు విష్ణుండు. పరమేళు( డగునె ? 418 


400 


యటుగాక స్తితిక ర్త యంద మే విష్ణుం 
డిట పుత్తుం రక్షింప నెలొకో లేండు ? 
నలువ దెవం బనుపలుకులు మున్నె 
పొలివెంగాదే ।; తలవొలిసినయపుడు ; 
కాండువో యుత్చు త్రిక రయు నజు డు 
పోండిగాం దనతలం బుటేంచుకొన (డె? 

ధర జినబౌద్దులు దై వంబులేని 

నరరూప లె యుండుదు 65 మహ తణ గి ? 
పశుకర్ములగు వేదబాహ్యులువారు 

పశుపతు లగుదురె ? _పత్యక్ష మిదియు 420 
నన నేల “హా స్రినాహన్యమానో ఒపి” 
యన నిరీశ్యరుని విశ్వాలయు( డన గ 
నేనుంగు వెన్కాని యెగిది మట్టాడు 


షషాశ్వాసము 213 
చ్తు 


చోనై. న వసదులు సొరరెట్టివారు 

మాయ దై వం బనుమాట కమిటికి 2 

మాయ డా నట "పేరు మతి దెవ మగునె ? 

పహారునధికారులు నజా (డును హారియు 5 

నరయంగ తుతిబాహం్య లాయున్న ముగురు ; 

నెవ్వండు గర యీయేవురియందు 

నెవ్వి దర్శనము లి జైన్న గ నాలు 480 
(కుతి “ఏకఏవ రుదో” యన్నయట్టు 

లితరదై వంబుల నెన్న నేమిటికి 2 

వేదంబు దైవమే వేయును నేల? 

నాదిసోమకు చేత నపహృతం బగునె ? 

తలరునే పృథి వియు దై వమేనియును 

నిలయమై యుండునే మలమూ[తములకు ? 

నెజయ బెైవమె నీరు నిట్ట పాటులను 

వజలునె యణ(గునె యజచేతియందు ? 

ననలు(డతు దెవ మే నటు భంగపడునె 

మును సర్వభకతుండై చనునె లోకముల ? 440 
నక్క_రువలి దైవ మం[డేని నొక్క 

దిక్కున నుండునే దిక్పాలు.6 డన6ంగ6 ? 

దల(ప నాకాశంబు దైవ మం డేని. 

బళయంబు( బొందునే (సమథులచేత ? 

నిలుకాల నిలువ6గ నేరక తిరుగు 

నిల దినేళుండు సర్వేశ్వరుం డగునె? 

యానిళాపతి దైవ మన నెట్లువచ్చు 2 

నానా (టికిని గళానష్టత 6 చందు! 

నథిలంబునకు గర యాత్మ యేనియును 

సుఖదుఃఖముల(6 బొంది సాగయుచు నున్నె ? 450 
కావున మున్ని టొకం డొకొక్కటికి 

దైవంబు లేనియు. దారు వుట్టుదురె ? 


214 


బసవపురాణము 


కర్మాంబ యంతకు( గర్త యం పేని 

గర్యం బచితు దత్క_ ర్రయు జడు డు ; 

నెట్రన్న నన్యాయ మే మేని -జేయ 

నటివాని(6 బఅప నధికారి గల డె ? 

తనకు (దాః బజప్తునో తత్క_ర్యఫలము ? 

తనకు? దాః బందించుకొనునొ తత్క_ ర 2 

కావున బజప నొక్క_ (డు గర్గ -గల(డు 

భావన దత. ర్మఫలములు గుడుపు 460 
నిలను గర్మాధీశు( డీశుండు గర్మ 

ఫలదాత ; మాయుమాపతియె దైవంబు ; 

కర్మంబు గ ర్‌య్‌? [(గతువున6 బుణ్య 

కొర్మి యంచును దక్షు గడతేర్పవలదె ? 

పితృవధ సేసిన యతికర్మఫలము 

నతని బొంద ౧గనీక యఖిలంబు కెలు గ 

మేటికర్మము గ ర మృడు(డు గాండేని( 

గాటకోటని కేల కై లాస మిచ్చె ? 

నటు “కృతం కర్మ శుభాళుభం'” బనెడి - 

చిటిపొటివాదము లెల్ల వెయ్యెడను 470 
కోయని (శుతియు “నేకో రుద ఉచ్య 

తే యను( గాన మాదేవుండెకర్త; 

హారిముఖ్యు లీశు: బంచావరణముల. 

బరిచరులై కొల్బుపళువులు గాక 

కర్తలే ? యొక్కొాక్క కార్యకారణవి 

వర్తనమాాతన వా; రెట్లు అనిన: 

బని సేయు బంకైల మును దమచేయు 

పనికే క_ర్తలుగాక ఫలక ర్త లెట్లు 2 

కాన క_ర్రలకర్త మానీలగళు (డు ; 

దీనికి నిం కొండు దృషంబు లేల ? 480 
పర మేళు చుట్టును ధర నూర నూర 


షమాళ్వాసము 215 
వ 


బరిచరు లై మారి(పముఖులు గొలువ 
న(పతిమాకారు* డగులింగమూ రి 
కీవతిమాకారు లే సమానంబు 2 
నిర్మలనిత్యనిష్క_ర్మ దేవునకు 
య దుష్ష దుష్క_ర్ములు సరియె ? 
ద్ద (వసి ద్రానిరుద్ద దేహున క 
సిద్ద బౌద్దాళుద్ద జీవులు న కరియె ? 
వ. బుట్టువులేని దేవ దేవునకు 
చావు(బుట్టువుగల దేవత ల్పరియె ? 490 
(బిహ్మమాయాకార సళకుపాశ పతికి 
(బి హూం(దహరిముఖ్యపశు వులు సరియె ? 
శంకరునకు ధృత కంకాణునకును 
శంకితు లగుచున్న కింకరు ల్చరియె ? 
(పళయంబు( బొందించు [పశయరు[.దునకు( 
(బళయంబు( బొండెడు పలువేల్పు లెనయె ? 
మునిగణార్చిత పాదవనజాతునక్టును 
మునిశాపదగు లౌ పిను(గులు నరియె 2 
పూజబితుం డగు లింగవుంగవునకును 
బూజించి కొలిచెడి పూజరు లృరియె ? 500 
సిరిమహాదేవు( డౌ సిరిగిరిపతికి 
సిరివాసు దేవాదినురలు సమంబె ? 
నలిమూ:డుగన్నులుగల (తిన్నేతునకు 
నలరెండుగన్నులయతగులు సరియె ? 
వోలాహాలాగ్ని సంహారశార్యునకు 
పహోలాహలాగ్నిహతాంగులు సరియె ? 
(తిపుర దై త్యాంత కో(దిక వీర్యునకు 6 
(దిపరదై త్యోప్యద్రవపతితు ల్పరియె ? 
యం ధకాద్యసురదర్చాపహోరునకు 
నంధకాద్యసురభయ _భాంతు లెనయె ? 610 


216 


బసవనపురాణము 


హరికమలజకపాలాస్టి ధారునకు 
హారికమలజసురాసురతతి సరియె ? 
యావిర్భవింపని యభవున కరయ 
దేవకీపుతా ది దేవత ల్పరియె ? 
లింగమూరి కి జగత్సంగతాత్యునకు 
లింగమధ్యము లోని లెంగులు సరియె ? 
సర్వజుతోడ నసర్వజు లెనయె ? 
సర్వేశుతోడ నసర్వేశు లెనయె ? 

షి డలదేవతో సోమేళుతోడ 

నడలదై వము లర్చింప సరియె ? 520 
హరుడు సర్వేశ్వరుం డభవుండు శివు(డు 
పరము (డు వశుపతి పర మేశ్వరుండు 
(శ్రీమహా డేవు( డన్నామంబు లున్న 

వే మహి నిటువంటి యితర 'వేల్పులకు 7 
రమణ. “దద్విష్టో ః పరం పది మనగ 
నమర విష్ణునకు (6 బరమ మై నపదము 

శుతి “సదా పశ్యంతి సూరయో యన(గ 
గతకర్ము లీళుండకా( గనియుండ. 

గుమతు లె కర్యాశాస్త్రముల వెంబడిని 
(బమసియో యిల. గుక్క_పాలు (దాగుటనొ 580 
మతి నాము మేసియో మతిమాలినట్టి 
యజఅవపాజులవమాట లవనీశ : వినకు ; 
మపునర్భవత్వంబు నచ్యుతత్వంబు 
నుపమింప విమ్లన కున్నదే యెందు ? 

పూని మాభృగుశాపమున నచ్యుతుండు 

తా నుదయింప(డే దశ జన్మములను ? 

సామ మా “విమ్హుః పితామహా ' తన. బి 
తామహునకు హారి దా. బుై ( గాదె ? 
యజునిగుదంబున హారి పుట్టుటకును 


షష్టాశ్వాసము 217 


నిజనామ మది యథోకుజూ( డయ్యె. గాదె ? 540 
యదిగాక యదితి కిం|దానుజూ డన యగ 
నుదయించె( గాదె వయోజనాభుండు ? 
ఆదట ద్వాపరమందు విషుండు 
బాదరాయబణు'/. డన. [బభవించె.గాదె ? 
యయ్య్యుగంబునను ము న్నచ్యుతుం డుదయ 
మయ్యెనుగా దె కృషాఖ్యుండు నాగ ? 
వయ! 
టం డొక్కా క్కైెడ విలయంబు( బొంద 
జప 
విషుత్వ మరించి విశ్వేశు( గెలిచి 
అ ఇ 

యొక్కొాాక్క( డుదయించె నొగి విషం డన6గ 

౯a 
నెక్కడ 6 బట్ట యింకన్నిజన్మములు 
నతనిబాములు విను మవనిపాలుండ : 
(శుతిమూలముగ 6 జూడు (పతివాద మనక ; 
తగిలి దూర్వాసుండు దన్నిన6గాదె 
నగధరువతృంబునను మచ్చ యయ్యు ? 
హారిని రుక్క్మిలక్‌ ( గూడ నట్లును గాక 
కరమర్దితో బండిగట్లి తోలండె 
యమృతాబ్ది సేవన నయ్యుపమన్యు 
డుమియ డే కుతు క నున్న కేశ వుని ? 
హారిని జలంధరుం డనునొాక్క యనుర 
పొరిమాల్చెంగాదె నభోమార్గమునను ? 
జలవమఆి యొక జరాసంధున కోడి 
యిలదుర్శమును బన్న6డే “కేశవుండు ? 
నవ్వి మని భదానవాదిరాక్షసులు 

చప 
మువ్వురు సలపటు "బవ్వరు వినర ? 
డు 
యేచి విషుండు దధీచి. జక్రమున 
£2 

వె చుడు వీ(పొగి యాచక్ర మపుడ 
తునియలుగా ( గొట్రుచును నతం డెగుద( 
గనుకని దలవీడ6గా6 బాతె. గాదె? 


550 


560 


218 


ఇ 


బనవపురాణము 


మును మృగచండాల మను గార్రభంబు 

వనజాకు (పాణంబు సన గాచెంగాదె ? 570 
హరుడు విసము (దాగి యమృతంబుం బనుప 

హరి మగ(టిమి విడి యా6టదిగా6డె 2 

బలి. గిటి భువిం గొన్నపాపంబుకతన 

నిలగోలుపడి హరి జలధి సౌరండె ? 

యాలి ( గోల్పడి రాము డట _బహ్మహత్య్య 

పాలయి ధర చుటు (భమరించె గాదె? 

పోటది విముండు బోయచే గాల 

నేటువ డీలండే యిల యెల్ల నజణు(గ 2 

చేయేల (వేవాడ వెన్న (ముచ్చిలుచు. 

బోయి అంకాడ(డే పొలంతులతోడ 580 
నోలి నందీశ్వరు నూర్పుల. దగిలి 

పోలేక వచ్చుచు. జోవుచుండండె ? 

హారి దాన డె వంబ నని జగం బెజు6గ 

నురులింగమూ ర్రిచే నుబ్బణంగండె ? 

మృడు( బెక్కుయుగములు మేఘరూ పమున 

గొడుకు నర్గించి దాం గొలువ 6డే శారి ? 

మత్స్యావతారంబు మడియించికాదె 

మత్స్య వశతనవైరి మణి తల( జూనై య - 

బర (గ దతూర్యకపాలంబు గాదె 

హారుహారమధ్యంబునం దున్నయదియు ? 590 
(బా (తిగా నాదివరాహదంష్టంబు 

కూత మీశ్వరుచేత ( గాదె యున్న దియు ? 

శరభరూవము దాల్సి పొరిమాల్చికాదె 

నరసింహుతోలు శంకరుడు దా (గై ? 

పొట్టి త్రివిక్రము నెక్రైమ్ముగాదె 

పై ఖటాషాంగము భాతి శంకరుడు ? 

న్షగజు6 డగు విష్ణు నక్క_ శేబరము 


ఇ 


ofp 


శ్వాసము 219 


ను(గాకుమూ హన నున్న దే కాదె 2 

మాదేవడేవుని పాడపీఠమున( 

గాదె లక్షీశ్వరుక న్నున్నయదియు ? 600 
మృడు (డు విష్వక్స్చేనుం బొడిచి యెతు డును 

గడ6గి శూలంబున(గాదె యున్నాడు ? 

ఆతతఆి. గలికేతు (డై కేశ వుండు 

నెతురు వఅప(డే నిటలాక్షుమోల 7 

సంతతంబును శుతి సన ో“హరిగ్‌ంహా 

రంతం” బనుచు మోయు రౌ|దభావమున 

హరిని హరించుట హరిహారుం డయ్య ; 

హారు(డు సేతోజాతహరు. డఘహారు(డు 

(శుతులు “యజ్ఞస్య శిరోభిన్న” మనగ 

_(గతుపురుమనిం జంప( గడు గోపమునను 610 
వనుకొని తునుమ డే వీరభ(దుండు z 

చని కేశ వునితల జన్నంబులోన 

నవలేపమున( బొంది దివిజాధ్యరమున 

దెవిరి విష (డు దల౭దెగ గొట్లువడ?౭డ ? 

యత డేల ? యొవ్వ6 డహాంకరించినను 

రతిపతిహరునిచే [బతుక6ంగంగలండె ? 

వసిగొని హరియు దేవతలు నెతంగ 

వెస నోపిరే యక్షవినిహితతృణము ? 

మించి మున్‌ (బహ్మ గర్వించిన శివుండు 

(తుంచివై వ(డె వానిపంచమశిరము 620 
పహాదరిణ మై కూతురి వచీయింప నజాని 

హారియింప (డే మృగవాాధ రు(దుండు ? 

అతని పు[తుండు సహంకారి యగుడు 

&తి నుష్ట్ర మెయుండ ( జేయ:డే హారు(డు 2 

వాను దేపుండు దైవం బని యెత్తు 

వ్యాసునిచేయి నిహత మయ్యెయగాదేె ? 


220 


l. 


బసవపురాణము 


యదిగాక గర్వించినట్టి రావణుని 

నదుమ(డే శివుండు వాదాంగుష్ష మంద ? 

మలహరుతో మాజలుమలసి కాముండు 

నిలయెల్ల నెటు(గ నే పేట గాలండె ? 630 
కాలునీ 'శ్వేతునికై చంపె6 గాదె 

శూలంబునను బొన్ని సుర లెల్ల నదర ? 

దకుండు గర్వించి తన, గోలుపడుట 

సాక్షిగా దెటు మేషంబుశిరంబు ? 

ఆది6 దా నఖిలలోకాధ్యికు డన్న. 

గాదె భగాదిత్యు కన్నులు వెజికె? 

దూషించి పలుక రుదుం డనుగణము 

పూమషమనివం డూడ 6 బొడిచెను గాదె ? 

తానచూ యీ జగత్వాణు(డ నన్న. 

బూని (తుంప(డె పవమానుని కాళ్ళు 640 
(దోహిచే నా( డాహుతుల్‌ గొని కుడిచి 

బాహుజిహ్యాలు గోలుపడియె( బావకు(డు ; 
ఆనిమిషాధిపుచేయియదితినాసికము 

దునుమ డే వీరభ(దుండు రౌ(దమున ? 

నమృతాంశుమేను వాదాంగుషమునను 

జమర6డే యత(డు యజమున కేతేర? 

జయ్యస మును సరస్వతి ముక్కు. (గోసి 

1వయ్యండే నాంటియధ్వరము లోపలను 

'వెండియు( (గొవ్వినవేల్పుల నెల్ల 

దండించుచును జగ(దకణార్గముగ 650 
ముల్లోకముల( గూడ ముంచినగంగ 

మల్లికాదళ భాతి మౌొళి6 దాల్చ్బండె ? 

(తిపురంబు అతిదుర్నిరీక్య మై తిరుగం 

(దిపురారి వోడేర్చుతివుట6 గాల్పండె ? 

చెవ(2. 


షష్టాశ్వాసము 221 


నే లెల్ల మోవ(గం జాలిన శేషు 

(వేలిము(దికగా (గ దాలిచె (గాదె ? 

సంగతి విషవహ్ని జంబూఫలంబు 

(మింగినభావన (మింగండే పహారుండు ? 

అంధక సింధుర వ్యా ఘలాలాజ 

లంధ రాదుల నిరళనము సేయండె ? 660 
యింతింతవనులకు సీశ్వారుం డేల ? 

కంతుసంహారు నొక్కగణము సాలండె ? 

యొక శివగణముచే సకలలోక ములు 

(పకటంబుగా( జెడు( (బభవించు మించు 

నన మహాదేవ మహాత్వంబునకును 

నెన యున్న దే 7 యింక నిన్నియునేల 

నిత్యుండ నేన యనిత్యు లండలును 

సత్య మిట్లనుచు సజనసాక్షీకముగ 

నిత్యస్వరూప వినిశ్చితదృష్ట 

(వత్యయంబుగ 6 డాల్ప బడియన్న యట్టి 670 
హారివిరించుల క పాలాస్టిమాలిక లు 

కరి గాదె యాళుండు కర్త యౌొాటకును ? 

నదిగాక యుపమన్యు. డను మునిచేత 

బదపడి శివదీక్ష బడసి విషుండు 

సాంపున నిం(దనీలంపులింగంబు 

నింపార సజయం దిడి కొల్చెం గాదె ? 

'వన్నుండు దా నిత్య వేయుందామరల 

నున్నతి. బూన6 నం దొకటి లేకున్న 

గ న్నపు వుచ్చి (శ్రీకంఠు. బూజించి 

కన్నును నాటి చక్రము బడయండె ? 680 
మత్స్యావతారు(డె మతి లంకలోన 

మత్స కేశ్వరు నిల్పి మతి కొల్చెంగాదె ? 

మున్ను దోరసము[దమున. గూర్మనాథు( 


భ్‌ 


బసవపురాణము 


బన్నుగా6౬ గూర్ముండు భక్తి (గొల్వండే ? 

(శ్రీరాము (డును నట్ల సేతువు నిల్చి 

శ్రేరామనాథు నర్చించుట వినమె ? 

యాది శ&రారామ మందు విష్ణుండు 

గాదె రా మేశ్వరు. గడు నర్జి( గెలిచె ? 

ద్వారావతిని నిల్చి తాం గొత్బె. గాది 

కోరి గోవిందేశు గోవిందు. డర్జి 2 690 
(_బహ్మ యలంపూర భక్తితో నిల్చి 

(బహ్మేశ్వారునింగాదె పాయక కొళల్చె? 

నిం(దుండు పుష్పగిరీం(దంబుమీద 

నిం దేశు నిడికాదె యెప్పుడు గొలుచు ? 

వారణాసిని నిబ్బి వ్యాసు(డు గాది 

కోరి వ్యాసేళశ్వరు. గొల్పు సంతతము ? 

ననయంబు వారణాసిని మునీం (దులును 

దనుజామరాదులు దమతమ పేళ్ళు 

నొకొ్క_క్క.. లింగంబు నక్కాడ నిలిపి 

యక్క_-జంబుగ( గొల్బుటది దెల్ల గాదె 7 700 
యభవు( డకయు(డు మహాదాని దక్క. 

నభిమతార్హము లిచ్చు నధిపులుసన్నా౮ ? 

యవ్విము డా(బహ్మ యజ్ఞి నముఖ్యు 

లెవ్వరే నెవరికే నిచ్చిరే పదము ? 

నరగరుడోరగవరమునీం(దులకు 

సీశ్వరు( డౌస(గినయీప్పితార్ల ముల 

శాశ్వతలీల సజ్జనసాక్షికముగ 

నిచ్చిన సకలలో కేశ్వరుమహిమ( 

(గచ్చ. బడిసినగణముల వినుము : 710 
చేతులు రెండు సం(ప్రీతి. బూజింస 

భాతిగా( జేతులు బాణున కిచ్చె6 ; 

గన్నులు రెండు సమున్నతి( బూన్న. 


కు 229 


a 


ప మము 
ఈష చో 
న 


గన్నుల (పోవిడె( గాళిదాసునకు ; 

నాసక్రి శివనాగుమయ్యుకు. గన్ను 

లేసోమవారంబు నెడపక యూం6డె? 

భానునిచేం బోని తోనికు షప్రడ "చి 

పూని మయూరుని మే నిచ్చె'గాడె ? 

హారిచేత (బోని దుర్భర మైన కుషు 

హారియింప (డే దండి యర్తి గీ _ర్రింవ ఇ 720 
భువిజను లెల్ల ను టౌగడుచు నుండ 

దవనిధి దేడరదాసయ్య కీండె ? 

భూపవేళను ఘంటతో. గొనిపోండె 

మేపార మెచ్చి యోహిళు6 దనపురికి6 ? 

గరికాల చోడుకు. గనకవర్షంబు 

నరు లెల్ల నెలు (గంగ గుదియించె. గాదె ? 

ముగిలినబాసకు మెచ్చి (పాయంబు 

మగుడ (క నీండె కుమ్మర గుండయకును 2 

అకడ (బమభథులు నక్క_జం బంద 

నెక్కిన గద్దియ యీ6డె చేరమకు ? 7830 
నిమ్మవ్వ క్రై యేడినమ్ములు నూలి 

యిమ్ముల. (బమథలోకమ్మున ముడ (డె 2౫ 

చెనసి జొమ్మయ్య చంపినమృగంబులను 

ననయంబు6 గె లాసమునకు6 గాంపోండె ? 

పూని యేడినములపీను (గు [బదుకు 

మానుగా. గదిరె రమయ కిచ్చెంగాదె ? 

మలయరాజయ్య నిర్మల విమానమున 

నలిగొన బొందితోనన కొనిపోండ ? 

నిరితసంసారుని (6 గుమూరపాల 

ఘూరరు. దంతంబు! గానిపోయెయగాదె ? 740 
అలి 'సూరివారి. బిళ్ల యనయనారు 

వలయ(గం దనలోన( గలపికొనండె ౭ 


224 


బసవప్పరాణము 


వరగొండ 'పెరుమాణి నరులెల్ల నెబుగ( 
గర మర్చి. గొనిపోం౭డె కె లాసమునకు 2 
(మోల౯ కాడ (గ దాళములతోడ నంది 
గె లాసమునకు శంకరుడు గొంపోండె ? 
యెలమి మషోడశగణముల నిరతముగ 
వెలయ? వీఠంబుల నిలుప(డే ? మతియు 
తేరసగణముల వీరసద్భ కి 
గారవించుచు మెచ్చి కరుణించె(గాదె ? 750 
పొంచి మృగార్థియై పొరి నిద్రవోని 
చెంచున కొసంగండే శివరాతిఫలము ? 
చన్నసద్భకు లచరిత అనంత 
మెన్న నే ? లిపుడు నీ వెజు(గంగ శివుండు 
వసుధ బేర్కొాను మడివాలుమాచయ్య 
యసద్భశు(డగు కిన్నరయ్య యాదిగను 
నచ్చుగా భ కుల కభిమత ఫలము 
లిచ్చుచు నున్నవా( డిట్లు గావునను 
గంతుసంహారు ౩3న గలదనుచదువు 
లింతయు శివు6 డను నేకాత్మమతము 760 
విను “యథాశివమయోవిష్తు” వన్మాట 
ను, (దిమూర్తులు నొక్క టనుదురుకు లును 
అష్టమూర్తులు రుదు డనుకుయు కులును, 
దుష్టమానవుల భక్తుల కెన చీసి 
పలుకుటయు వినంగ.6 బాతకంబొందు(; 
గలదేని పనిసెప్పు పిలిపించి” తనుడు 
భూములు సూచుచు మోములు వాంచి 
గామడ్చినట్టు లఅలంగంబులు మజచి 
యుక్క_ఆీ (సుక్కి యయ్యూరువు లుడెగి 
నక్కి_ళ్లు వడి (గక్కుమిక్కన లేక 770 
యున్నవారల( జూచి యు తరం బడిగి 
యన్న రేం(దాధము( డట్లు లజ్జింపం 


షషాశ్వాసము 225 
ను 


(గొవ్వడంగిరి దార్కికులు గూసి కుక్క 
దువ్వు 6 దెచ్చికొనిన యవ్విధం బయ్యు 3 
సీకితి బాచయ్య యితరమరు ఫ్ర్‌ండె : 
సాకాత్రి నేతుండు సత్య మి బ్రైనుచు6 
గొలువు దిగన లేచి విలివిలి తార్కి 
కులు6 దాను నేలా బిజలు (డు దతణమ 
కాచిరాజయ్యయు బసవయ్య ముఖ్య 
మెచను నిఖలభకావళి యంత (6 780 
జనుశీలసద్భ కి సౌభాగ్యమహామ 
దనరార జనులెల్ల ఘనకీ రి సేయ 
రాచిన సద్భ కి గోచరుం డగుచు 
బాచిరాజయ్య యెవృటియట్ర యుండె. 
బాచిరాజయ్య వి(భాజితచరిత 
మేచినవీ రమా హేశ్వారస భల. 
జదివిన విన్నను సంసను తించినను 
సదమలసదృ కి సౌఖ్యసారంబు 
సహాజై కలింగనిషాపరత్వంబు 
మహితశివాచారమహిమయు.( బొందు. 790 
నాతతసకలపురాతనచరిత 
గితాను భవసుఖకేలీవితోల : 
విహితళాస్త్రపురాణ వేదవేదాంత 
మహిత రహస్యార్హమార్షానువాల : 
తనుమనోధన నివేదనభ కి వినయ 
జనితానురాగాత్మనద్భ కి జాల $ 
విదిత పసాదసవినయసౌఖ్య(ప 
ముదితాంతరంగసమున్న తలీల ! 
హాన్మందిరాంతర్శ్నిహిత గురుధ్యాన 1 
మన్మి(త : సంగనామాత్య : నుశీల : 800 
ఇది యసంభఖ్యాత మాహేశ్వరదివ్య 
15 


226 


మసవపురా ణము 


పదపద్యసాౌరభ (భమరాయమాణ 

జంగమలింగ(పసాదోవథోగ 

సంగత సుఖసుధాశ రథినిమగ్న 

సుకృతాత్మ పాలకురికి సోమనాథ 

సుకవిపణీతమె శోభిల్లి తనరి 

చరలింగ ఘనకరస్తలి విశ్వనాథ 

వరక్ళపాంచిత కవిత్వస్ఫూ రి జేర్చి 

చను బనవసరాణ మనుకథయందు 

ననుపమందబుగను షష్టాశ్వాస మయ్య. 810 


ఖ్‌ 


సప్రవూశ్వ్యాస ము 


(శీ శఉతకంధర శ్రీపాదయుగ స 
మాశిత సంగనామాత్య | సత్కృత్య కి 


_: శివనాగుమయ్య కథ :- 


మజియును భ కధిమణి లసత్కీరి 

క అక ంఠభకా (గగణుు( డు తముండు 
అసలార శివనాగుమయ్య సం (పీతి 

బసవనిచే ( (బణీప త్తి( గ్‌ కొనుచు 
ననయంబు భకి నుభామృతాపార 

వనధి నిమగ్ను (డ వ_రింపుచుండ 
బుడిబుబ్భవోవుచు భూసురులెల్ల . 
బుడమీశుకొలువుకు€ బోయి యి ట్లనిరి ; 10 
“వ్యకి గా విను పెద్దభ కులు చెద్దం 

భక్తు అంచును మన “బసవయ్య me 

గడు (గడు గొనియాడు?, బడు (€ గాశ్శమీ (ద, 
గుడిచి డించినయది గుడుచు, వెండియును 
వెబవక సభ్యునివిధి మిమ్ము గదియు6, 
దజీయంగ(జొచ్చు నంతర్నివాసములు, 
వారును బురవీథి వచ్చుచో( దమ్ము. 

జీరికి ( గై కోరు నెంబలివారు ; 

కథ లేల కళ్యాణకటక మంతయును 
(బథితంబు మాలలపాలయ్యె నింక ; 20 
నెక్కడివర్తంబు ? లెక్కూడిసీతు ? 
లెక్కుడిధర్మంబు ? లి "పేల చెల్లు ? 

రాజుల6 బెరయు( ద(దాష్ష్రంబుపాప 
మోజమాలినవారి నెగిం బర్చకున్న ; 


228 


బసవపురాణము 


విన 6 జప్పకున్న ( దజ్జన నాథు పాన 

మనఘ ! పురోహితులను నవశ్యమును 

బెందు6 ; గావున జెప్ప భూమీశ |: వలసె; 

నెందు. బాపం బవింక(6 బొందదు మమ్ము; 

(ధువము “రాజానుమతో ధర్మ” యనుట 

యవనీశ : యెజు (గవే” యనుడు. గోపించి 80 
వసుధేశ్యరు(డు బసవన (6 బిల్వ (బనుప 

ననమాను నందలం బరి నెక్కించి 

శివనాగుమయ్యుకు 6 జేయిచ్చికొనుచు( 

దివిరి యేతేర( దద్ది జూలు వీకించి 

“యడిగో మహారాజ! యంతట( బోక 

కదియవచ్చెడు మాల(గలప నిచ్చటికి ; 

డెందంబునను భయం బందమి సూడు: 

మందలం బెక్కించి యతని. దెచ్చాడిని ; 

ఇంక నేరి కితండు శంకించు?” ననిన. 

గింకతో నగరివాకిలి సౌరకుండ 40 
వెలుపలికొల్వున విభు. డున్న యెడను_ 

నులుకక బసవయ్య యున్న తంబుగను 

షష సింహాసనముగ 

భువి ( fete ot వుచ్చి 'పెట్టుచును 

ప. స పృథివీశ?” యనిన ( 

గలుషంబు (గమ్మ బిజ్జలు డిట్టు లఅనియె : 

“నాది దలంప వర్హాషాదశముల 

భదంబు ; లవి జరు. “వేర్కా_న్న యవియె 2 

కులసంకరము సేయ(గూడునే మాల? 

గలపితి కళ్యాణకటక మంతయును ; ర్‌0 
నీతల( బుమైనే నిటలాతుభ క్రి ? 

నీతిహీను'డ | కుర్యునే వర్ష మింక 6 ? 

బండునే యింక మీ రుండినభూమి + 

యొం డేల ? మీకు మే మోడుదు** మనుడు 


న. పమాళ్వాస 229 


వసు ధేశ్వురునకు నవార్యవీర్యుండు 

బసవ (డు సద్భకి పండితుం డనియె : 

“మను జేళ : గొడగర మాచలదేవి. 

జెనసి యు తమవంశ్య? జేసెద మనుచు 

స్వర్హ ధేనువులోన సతి నుంచి మును(గ 

నిర్హిమిత్తమ పాలు నిండ6౫గ.౮ బోసి 60 
యా పోయె; బూర్వాాశయం బని తార 

యాపడ (తికి (మొక్కి యంతట6 బోక 

యంగద నట్టి గామాంత్యజురాలి 

యెంగిలిపా లావి 'రేకంబు లేక; 

యది యేల వేయును నన6౭ గథ లందు 

1 గదుగదుకేమి యక్క_నక ధేనువును 

వండ6 ద రినమాడ్కి_ ఖండము ల్లా'గ 

జెండుచు( 'దమలోన( జేవేసికొనుచు 

బనత సోమాదుల బలగంబుపాలు 

వెనుకచట్టలు సతు ర్వెదులపాలు 70 
కోలెమ్ము దా నుపా ద్రేలయ్య పాలు 

వాలమ్ము (బహ్మ్మవిద్వాంసులపాలు 

బరులు షడంగులపాలు మున్నుడుక 

లురము సె తము (పభాకరభట్రపాలు 

నమపొట్ల న సన్నపుబముకలు( (బక్క 

బముకలు వ్యాకరణమువారిపాలు 

తోల(కుజల్లి యు. (దివేదులవారిపాలు 

బలుడెక్క సిలు డెక్క వాళ్ల మిక్కి_ళ్లు 

పర దేశి విద్యార్దిపాలంచు నిట్లు 

చెరలుచు గోహత్య సేసినయూర 80 
మాలల యూ |తాటిమాలల పచ్చి 

మాలలమాటలు వోలునే వినంగ ? 


1. సందేహము, జంకు. 


23U 


బసవనవస్తురాణము 


వేదంబు లాదియో ; విధికల్పితంబు 

లాదియో జాతుల కది యెట్లు లనిన6 : 

జను వేదచోదితజాతులు రెండు ; 

వినుము (వ రకంబును నివ ర్తకము ; 

భవకర్మనంస్కాారి భువి. (బవ ర్తకుండు ; 

శివకర్మ సంస్కారి భువి నివ ర్రకు(డు : 

సన్నుత వేదార్థచరితంబు లుండ 

మొన్న బుట్టిన కులమ్ములమాట లేల? 90 
(సమ్హు9 క్రమగున టి జాతులు గావె 

యషుదశ ంబులు నవి యేల చెప్పు 2 

మిక్కిలి పదునెనిమిది వర్తములకు 

నిక్కు. మారయ భ కినిచయంబు కులము; 

భాగ్యహీనుండు దా? బసి (డి (బట్టిన న 

యోగ్యంపులోష మె యున్నట్లు శివుని 

(పతిబింబమూ ర్తి యౌ భ కుండు భవికి 

మతి( జూడ మానవాకృతి నుండు ధరణి; 

గావున శివభ కగణములమహామ 

భావింప( దల(వ నీ_పా ప్రియే చెపుమ : 100 
కరివై రితోడ6 గుక్కలు చోల్ప సరియె ? 

కరితోడ (గామసూకరములు సరియె ? 

జడధితో నిల. జాటిపడియలు సరియె 2 

వడి గంగతో వెడ(వంతులు సరియె? 

తపనుతో ఖదో్య్యోతతతు లెల్ల సరియె ? 

యుపమింప( జం(దుతో నుడుపం కి సరియె ? 

మేరువుతో ( బెరమెటలు సరియె ? 

పారిజాతంబుతో (6 (బబ్బిళ్ళ సరియె ? 

శివనాగుమయ్యతో ( జన (6టు లీద్విజులు 

అవనీశళశ ; సరియు6 గా; రది యెట్లు అనిన : 110 
భం కుడు (శ్రీపతిపండితుం డీశు 


సవమాశ్వాసనము 281 


భ కుని కిల: గోటి(బాహ్మణు లెన 

అలనే యా 
నన యన్ననాలుక నే. గోసివెతు 

దాం 

ననచు ననంతపాలుని సభాస్హలిని 
నెకొ_నయగా( జం[డనిప్పులు గాడ 
చక్కాన పొతి పచ్చడమున ముడిచి; 
దా నేమి చెప్ప భకానీక మిండ 
శ్యానంబులకు ద్వెజు లృరిరాజు వినవె?* 
నటుగాన కులహీను లన నెట్లువచ్చు 
నిటలాకుభకు ల నిఖిలేశ పరుండ శ 10 
కని (పతిషాపూర్వాకం బైన పిదవ( 
జనసి లింగమ కొక శిల యన జనునె ? 
యతిశయలింగదిక్షితు( డై నయట్టి 
(వతి నంత్యజుం డని మతిం జూడనగునె ? 
హరసన్నిహితుపూర్వ మరయుటయెల్త 
కాదు శిఅయన్నయ టధిక పాత కము క 
మేదినీవల్ల భ : మేరువు సోంకి 
కాదె తచ్భాయన కాకి వటిల్లు : 
భృంగసంస్సర్శ( బతంగంబుదొంటి 
యంగంబునకు(6 బాయ టది దెల గాదె; 180 
వాదిథి6 దటిన్‌[పవాహముల్‌ గలయ (6 
బేరున్న దే "వేజె ? "పెక్కు... లేమిటికి 
సిదరసస్పర్శ 6 జేసి యౌ.గాదె 

యలు 
శుదనువరంబు శుదతా(మంబు 1 

ధి అ ధి 
గురుకరస్పర్శచే. గులమొక్క_6 డౌట 
యరిదియే యట యంత్యజా (డు న(గజూ (డు? 
ధర “నుమా మాతా పితా రుద యన (గ 
సరినొక్క_దల్లి (వజలకు వేజెద్ది ? 
యొప్పెడుమాణిక్య మొక మసికోక 
నెప్పాట బొదివిన నిల గాంతి నసెడునె ? 140 


282 


బసవపురాణమిు 


హరభకు ( డధమజాత్యావృతు.( డయ్యు 
ధర నున్న నేమి? యాతని(ప్రా పి సెడునె ? 
రాజీవ మరయ! బంకేజంబు గాదె? 
పూజకు నవి యెట్లు పూజ్యమై సరగె( ? 
గాషోదృవం బియ్యు( గాదె పవిత్ర 
నిష్టితం బె పొళ్చె నెతీ ననలంబు ? 
ఎట్టిదుర్తాతిని బుట్టిన నేమి 

యొటును శివభ కు( డిల( బివి|తుండు ; 
ఈయ(గజన్ముల కెల్లను గురువు 
బోయెతకును గాదె వుై వ్యాసుండు : 
పూర్వద్విజాచార్యు డుర్వి వసిషు( 
డూర్వుశి యనులంజె కుదయించె( గాది! 
మాతంగు( డన(గ (ద్రహ్మర్షియొకండు 
మాతంగికిని గాదె మహి( (బభవించె | 
శునక గార్హభ మచ్చశుకదర్తురాది 
జనితమునీం౦[ద్రాదిజాతము లెల్ల 

శివభ కి( గాదె విశిష్టమె పరగ: 
నవనీశ : యెటు(గవే యంది” ననిన 
నిని బిజ్ఞలు (డు రోషవిహ్యలు( డగుచు 
గను/గొని బసవరాజునకు ని ట్రనియె. శ 
“బనిలేనిమాటలు ( బాటలు ( గథలు 

విన విరుద్దము ; లాడ వేసర వీవు; 
బత్తు ల( జిదిమిన ( బాలు గాజెడినె ? 
నెత్తురు గాజెడినే యొడ్డ( జిదుమ ? 
నిట్టిమార్గములు ము న్నెజు(గ మే” మనిన 
దట్టుండు బసవయ దా నంత లేచి 
“భరుని( గా దని పలు(దోవ లేంగు 
దుర్లుణు లగు శివ(దోహులతోడ 
నడరంగ వేదబరా।కాంతు లన(గ( 


న వమాశ్వాసము 288 


బడిన [బహ్మాణ గారభంబులతోడ 170 
మహిత [_పణవదివ్యు మం(తోపదేశ 

రహితు లై చనువ్రత భష్టులతోడ, 

జాల దదిచ్యాదిశాపాగ్ని శిఖల 6 

గాలినక ర్మచండాలురతో డ. 

బట్టి (పాణముతోడ ( బశుపు వధించు 

కటిండు రగు పశుకర్ములతోడ 

జన్ననితోరలిన. జాగంగంబెట్టు 

మన్నట్టి యధికపాపాత్ములతో డ 

పీసాన కై యెటి దోసానకె నం 

జేసా(చికొను 'కర్మజీవులతోడ 180 
మానుగా సురపొాటిగా నర్ది సోమ 

పానంబు గావించు పాటులతోడ 

నిన్న్నియు6 జెప్పంగ నేల తా జంపి 

జస్నిసంపె నను దుర్దాతులతో డ 6 

(బతిచేసి యాడిన6 బాపంబు వచ్చు. 

(బతిన సూపమి భ కిసంతంబు గాదు. 

శివనాగుమయగారి శ్రీ హా _సమంద 

సివిడి చూసపెద.6 బాలు సీవన్నయట్లు | 

లీమహిసురులతో నెన్న (గబడ 

సోమయాజుల. దర్గి చూపుండా నీళ్లు: 190 
ఆటుగాక తక్కిన. గటక ంబుచుట్లు 6 

గుటిలాత్మ్యులను దొడుగుల( బజపింపు” 

మనుచు బిజలభూసురానుమతమున 6 

జని సదాసిద్ద బసవచ।[కవ రి 

శివనాగుమయగారి (శ్రీపాదములకు 

భువి సమసాంగము లత్వొందంగ (మొక్కి 

సన్నుతలింగపసాయితశ స్త్ర 

సన్నద్దు a మది జెన్ను దుల్కాాడ 


28 4 


బసవపురాణము 


సరస మాడినయట్లు పొరి నాగుమయ్య 

కరతలాంభోజంబు గరముల( బట్టి 200 
యొ తుడు. బింజించి యుడువీధి* దాశి 

య తటి క్షీరధారావలి వర్వే 

శీవభకి, కొమధేనువు బసవనికి 

దవిలి చన్నవిసియిబ్బువి గాయినట్లు ; 

కరుణించి శంభుండు గనకవర్గంబు 

కరికాలచోడుకు( గురియించె నా(డు | 

అసలార నే(డు దివ్యామృత వృష్టి 

బసవనికి6 గురిసె భ కవత్సలు(డు ; 

దుర్మల[తితయ విధూత మెనట్లి 

నిర్మల దేహంబు నిజ మట్ల కాదె 210 
రుధిరమాసాంది నిరూపితం బగునె 

యధమ దేహులకు6 గా కని లరు ల్వొగడ 

దివ్యామృతాంగ దీధితి దేజరిల్లె( ; 

(బవ్యక్త మై జగ తృత్యయం బమర 

నఖిలభకాఘంబు నసద్భశలింగ 

సుఖసమేతాత్యు లై చూడ బిజ్ఞలు (డు 

నందంద నాగి దేవయ్యపాదార 

విందంబులకు( జాగి వినమితు.6 డగుచు 

సకలలోకంబులు జయ వెట్టుచుండ 

నకుటిలభ క్రమె నంతంత (మొక్కి. 220 
“యజ్ఞానజీవుల మపగతమతుల 

మజ్జుల మధిక గర్వాపరాధులము ; 

శరణన్న ( గాచు మీవిరుదు నే (డింక 

బరమాత్మ : మఅివంగ( బాడియే :* యనుచు 

శరణు'వే(తుచు నున్న చండివి._ప్రలను 

గరుణ6 జూచుచు వారి6 గాంచి నవ్వుచును 

బసవ (6 డుద్యత్సముల్ల సనం బెలర్బ 


సపమాశ్వాసము 235 


నసమగజంబు నాగయ్య నెక్కించి 

తానును విలు (దెకి,_ త ననివాసమున 

కానందలీల నొప్పారంగ నరిగె. 290 
బివనాగుమయగారి [పవిమలచరిత 

మవిరళ పీతి దుల్కాడంగ వినిన( 

జదివిన (వాసిన సద్భ కి మహిమ 

లొదవు; చతుర్వర్గపదములు సెందు. 


-: బోయల తగవు :- 


రు|దునిమాఖిట రూపంబు లన6గ 

భ|దేభనంహారు (పతినిధు లన(గ 

కళ్యాణమున నిత్యకళ్యాణభ కి 

లౌల్యనిరర్లళ లాలి త్యముగను * 

శివభ కిసంపదల్‌ సిలివిలివోవ 

సవిశేషభ క్తి దృష్ష(ప్రత్యయములC 2 40 
జూపుచు సద్భక్తి సురుచిరమహిమ 

నేపారువీర వమా హేశ్వరావలికి 

భ కమహ త్వంబు భక్తా భివృద్ది 

భ_క్రచరి(త్ర (పభావవె భవము 

కన్నవారలు సెప్ప విన్నవారలును 

నున్నత శివభక్తి యు క్తిమె( దగిలి 

1 దేనలకులు మం(తదీకాన్వితులును 

శై వపాశుపతాదిశాసనధరులు 

వారివారిక లింగవంతు లె చూచి 

వారివారిక లింగవంతు లె కూడి 250 
వీరమా హేశ్వరాచారని రూఢి 

భూరిిపసాదోపభోగు లె నడవ 

బోయ లందు గూడి భూమీళుకడకు 





1. తంబళులు. 


286 


బసవపురాణము 


బోయి “యుత్పాతము ల్వు-టై సీపురిని 

(శ్రీకంఠశివులు గొరీనాథశి వులు 

లోకేళశివులు _దైలోచనశివులు 

సీశానశివులు మహేశ్వరశవులు 

పాశమోచన శివు ల్వరమాత్మశివులు 

శాశ్వత శివులు గణీశ్వరశళి వులు 

వి శ్వేశశివులును విమలాత్మశివులు 260 
(తిపురాంతకశివులు (దినయనశివులు 

ద్వితదై త్యహరిశివు లే వేశశివులు 

నురులింగశివులును ను[గాక్షశివులు 

పహారశివులును బరవమానంద శివులు 

ధర్మశివులును విద్యాధర శివులు 

నిర్మలశివులును నిష్క_లశివులు 

మొదలుగాగల శె శై వముఖ్యు అందును 

నిది యేమి మతములో యెటు (గంగరాదు 

బసవయ్యతోయంపు భక్పులం జూచి 

వసుధ(దారును లింగవంతుల మనుచు 270 
దొడ(గి (పసాదంబు( గుడుచుచున్నారు ; 

నడర6గ మా కించు కైనను నిడరు. 

నియ్యూరిలో మల్ల జియ్యము బొల్ల 

జియ్యయు నిత్తురే 2 చెల్లునే యిట్లు ? 

విను మహారాజ | మావృ త్తి నిర్మాల్య ; 

మొనర(గ మాకు వచ్చినతొంటి విధము 

పసుల గావ(గ౮6 బోయి బాలు(డు దొల్లి 

యిసనుకలింగముసేసి యెలమి. బె, బిదుక 

నేలరా । మొదవుల పాలెల్ల నేల 

పాలు సేసెద వంచు. గాల. దన్ను (డును 280 
గడ(గి తండి యనక (గక్కున. గాళ్లు 

గడికండలుగంజేసి ముడుని మెపి?ించి 


సప్రమాశ్వాసము 287 


మా దేవునిచేత [బసాదంబు వడసి 

యాది. జం డేశ్వరు( డట్ల మా కిచ్చె; 

నంతటనుండి భోగింతు మిటులు ని 

రంతరవంశపరంవర మేము ప 

నిప్పురి వీరమాహేశ్వారు లన6గ 

నిప్పు డేలా చెల్ల నిచ్చెద ? మనుచు 

బసవయ్య యం(తము ల్వన్నుట (జేసి 

పొసపరి మాతోడం బోరుచున్నారు ; 290 
చెల్లింప(దగు నని చెప్పు : గాదేని 

వల్లభ : సీయింటి వాకిట నగ్ని 

గుండముల్‌ (దవమ్వించికొని కాల్లు” మనిన 

నిండుగోపముతోడ నిఖిలేశ్వరుండు 

బసవయ్య దో,డేర బనుచుడు బసవ 

డసమానలీలమై నరుగుదెంచుడును 

“గెడ గూడి బోయల: గెడపు టిదేమి ? 

వడి. (బసాదము మీరు గుడుచు టిదేమి ? 

యాదిమార్గమొ బల్మియో దిని. జెపుమ : 

కాదేని నాడికో కార్య మెమైన 800 
నూరక కుడుచుట యుచితమే?” యనిన 

ధారుణీశ్వరునితో 6 దా నిట్లు లనియె : 

“నిచ్చుట గలదు సండేశున కభవు( 

డిచ్చిన తెజంగు మీ రెటు (గరే ? వినుండు : 

కూలఇరింగములందు( బటికంబులందు6 

(బదాణలింగములందు.౬ బౌష్యరాగాది 

లింగంబులందును లేదు (వసాద 

మంగజహారునికి నాగమో క్రముగ ఫ్‌ 

ధరమానవులు మహేౌశ్ణరు(పసాదంబు 

ధరి యించినను గొన్న ౯ దారు సూచినను 810 
నరయక దాటిన నరకాగ్ని శిఖల 


288 





బసవపురాణము 


నెరియుదు రని (శుతు లెందును వినర | 

శ్రీగురుక రుణానురాగ _పసాద 

మాగమవిధ్యు క మగు (ప్రసాదంబు 

సు(ప్రసన్నానంద శుద్ద (ప్రసాద 

మ(పతర్యాాాది లింగ(పసాదంబు 

పరమపవి (త్ర సంపత్సరిసాదంబు 

సిరభవరోగౌషధీ(వసాదంబు 

సత్య (పసాదంబు నిత్యపసాద 

మత్యు త్త మో త్రమం బగు[పసాదంబు 820 
గరళకంధరు కృపాకలిత పఫసాద 

మరుదగుసంగమేశ్వరు (పసాదంబు 

మలదేహులకు మీకు దలమె భోగింప ? 

మలహరుభ కుల యిలుపుట్టువృ త్తి 

పూని లింగ పసాదానూనసుఖము 

మాన వులకు( బొంద గా నెట్లువచ్చు 2 

1నేనుంగుప న్నగునే గాడిదలకు ? 

నేనా6ట. గన్నుల6 గానరు గావ; 

యిచ్చుచో( గెడపితిమే [పసాదంబు 

నిచ్చినకొన్నచో జున్న డు6 గలదె? 880 
యిది యేల వెడగథ లిన్నియు. బన్న 2? 

గుదగుదపడక నెమ్మది నుండు('డనిన 

“వారాణసి గయ. గేదారంబునందు 

సారాష్ట్రమునను దకొరామమునను 

శ్రీగిరియందును సేతుపురోగ 

మాగమస్థానంబులం దెల్ల మాకు. 

జెల్ల (గ మీ రెట్లు చెల్ల (గనీరు 2 

బలి దమైన మా(ప్రాణంబులై న 

విడుతుముగాక మా2మడిగూటివృ తి తి 

విడుతుమే యిది యేమి విపరీతవ ఈ త్తి 840 





1: ఎనుంగుపె గట్టు చొడోలు, 
2. _పనాదము గొను వ్యాపారము. 


సపమాళ్వాసము 233 


యనుచు బోయలు లేచి కనుకనిం బలుక( 
గను(గొని బసవయ్య గన్నుల నగుచు 
“వట్టియాకులు గాలి వడి దూలు(గాక 
మెట్టలు దూలునే యొట్టిగాడ్చునను +? 

బెండ్రు 'దే లెడి (గాక పీరేట నై న 

గుండ్లు 'దేలునె మతి తం డ్రవియేల 3 
బలువున6 గొన హరి[బహ్మాదులకును 

గొల(ది గా దనిన మికొలందియే తొరల ? 
వలదు మీ రెంతటివారు గావునను 

చల ముడి తొలగు(డు తెలివిడిం గొను డు | 850 
శె వళి వాలయస్థానంబు దక్క. 

శేపీట నేనాంట నిల, దొల్లి చేడు 

నెన్న(డే వీరమాశే హీశ్వరు లిండ్ర( 

గాన్న చోటులు దెల్చికొనుండ : యిచ్చెదము ; 
యారయ మును శ్‌ వు లై నను పవక 

ఏరవమా హ్‌ హీళ్వరాచారు లె లెశేని 

గనుకని( బాణలింగవసాదంబు( 
గొననితు రే మీకు(? గుటిలాత్యులార | 
కోలాస లేల పె 6 గొసనరం గుంచంబు 
గూలంబడ్రట్లగు. గూడని మ్మనిన 360 
నేదియు నేల మీ కిష్ష మనియును 

మా దేవునకును శ్రీ మన్మ హేశునకు 

బాలచం (ద పభాభాసురాంకునకు ( 

గాలకాలునకు మానీలకంఠునకు 

సర్పకుండలు నకు సంగ మేశ్వరున 

కర్చింతు6 గాలకూటాదులు నేడు6 ; 

రండ ! [పసాదంబు గొండ యిచ్చెదము; 
పొండ 1 యింతకు6 జాలకుండిన* ననుడు 
“నక్కాటా బసవయ్య : యందు మమ్ము 


2 40 బసవపరాణము 


నొక్క- వెట్టున . జంప నొండుపాయమున ( 870 


జాలక యిదిమేలు మేలు వో శంగి 
కాలకూటంబు (మింగంగ. బంచదమవ ! 

నలి దీటుకొన౦0గ. (కాణంటు( గల్లినను 
బలుసాకు దిని యెన (బదుకంగ వచ్చు ; 
నదిరా తా. జచ్చి యది గుడు రెవరు ? 
దొద్దవో బసవయ్యుతో డివాదంబు ; 

వడిం గౌజుకున కే6గి 1 బడిగంట6 జావ, 
బడిన మూషకములభంగి వ(టిలె ; 

నేచి కొలకుంబోయి యెదురెదురు గాను 

బె చీర గోల్ప డ్రభావన దోచు; 380 
జాలి(బడి 9 కనకసాములు దమక 
వేలిచికొన్న యావిధ మగు6 దమకు(; 
బగవారిబిడల నగవుల6 జంపు 

పగిది జేసిన పోదు బసవనమం (తి : 
యీరసం విదియేల ? యే మింతవెఆి 
వారము గామువో : వలవ దిన్నియును ; 
ధర భక్తు లెవ్వరే హరునకు. దొల్లి 

గరళ మర్చించుట గలదేని యిమ్ము ; 
తవిలి చెప్పుము ! (ప్రసాదం బని విషము 
నెవరేని మునుగొన్న నేము6 గొనెదము ; 890 
మేలి(పసాదంబు (మింగ మీపాలు 
కాలకూటంబు మాపాలె ? నే డింక 

నె ట్లిచ్చెదయ్య మాకీశు(వసాద 

మటవు(బో విష మనియు యిచ్చెదవొ ? 
నీవకో విషములు దేవుని కిచ్చి 





1. బడిగల్లు = పందికొక్కుల. జంపుట "కేర్పుడిన జాతిటోను. 
2. శ్యతవును జంపుట కె యభిచారహోవమము చేని యం దుదృవించిన 
మారణళక్రిచే శతువునికి మాజు తాను హతుండైనవాండు. 


సపమాశ్వాసము 


చావకున్నను దత్పరిసాదంబు మీర 
చేకొండు ; వేయేల మీకును మాకు. 
[బాకటంబుగ నింక బాన దా నిదియ $” 
యనుడు బిజ్జలు డుభయానుదుతమున 6 
జనుదెంచె దేవదేవుని గుడికడకు 
బుడొబుళ్లు వోవుచు బోయలు వచ్చి 
దరడర (గ దమళొకివపడగలు దూల; 


వి బసవన్న విష మారగించుట 2 


బసవ (6 డసంక్యాత భకులు (6 దాను 
నసమానలీలమె నరిగి యచ్చటను 
గాలకూటము శృంగి ఘనవత్ప్చనా ఇి 
హోలాహాలంబును నాదిగా6 గలుగు 
విషము లన్నియు. గూర్చి వేగ నూఆించి 
విషమతరం బగు విషసారభంబు 
గాలి సోంకినమా.త నోలి జంతువులు 
(వాలి యచ్చటన జీవంబులు విడువ 
బె నాకసంబున6 బాజబువిహూగ వి 
తానంబు దొప్పున ధర6ంబడి చావ 
రాగిల నూతన (బేగులు దెగెడి( 
(దాగిన (బదుకంగ6 దా నెట్టువచ్చు ఇ 
ననుచు నబ్బోయలు కనుకని( బఅవ 
ఘన ఘారగరళంబు లెనయంగం గలపి, 
పసి(డికొ ప్పెరల నిం "పెస6గగో నినిచి, 
యసమసద్భ క్త సభాభ్యంతరమున 6 
ENG] ల్రీయించి కూడ నర్చించి, 
యప్పుడు ధూపదీపాదు లొనర్చి 
పంచమహావాద్యాపటలంబు లులియ 
సంచితకీ రి బసవచ్శకవర్సి 
యామడివాలు మాచయ్యయాదిగను 
16 


2 41 


400 


410 


420 


242 


బసవపురాణము 


గామారిసద్భ క గణలింగములకు 
నతిభ క్తి సాష్టాంగు ( జె (ప్రణమిల్తి ; 
చతురత సరససం స్తుతిపూర్వుకముగ 
ము(దవుచ్చుడును విషో_దేకవహ్ని 
రుదుమూ(డవకంటి రౌా[దాగ్ని కరణి 
భుగులు భుగుల్లన ( బొగలి కెంబొగలు 
నెగయ విషార్చుల గగనంబు6 గప్పె6; 
బటువహ్ని గొని చెడిపాజె భానుండు ; 
నిటయట పడియె నీరేడు లోకములు; 
భూలోక మెల గల్లోలంబు నొందె; 

(వాలి మూర్చిలెను జీవంబు లన్నియును ; 

నిల మళతగఅమున? (బేలలు సిట్లుగొన్న 
పొలుపున ధరణి జుక్కాలు (దెళ్ళిపడియె6 ; 
బొగగొన్నమా(తన దిగులు సొచ్చుడును 
విగత చేతను లెరి దిగ ధీశులెల్ల 3 

నిండె ధూమంబు (బహ్మాండమంతయును ; 
గొొండలు గాటుకకొొండలే తోంచె; 440 


480 


బడబానలంబున జడధులు గల(గొ ; 

నడ 6౮6 గల్బాంతాగ్ని యని _బహ్మ వడ (కయ; 
నీలవర్తంబు దా నెక్కొ_న్ననా 6టి 

హాలాహలం బని హరి దల్లడిలై 6 3 
గుతుక విష మెట్లొకో పోయె వెడలి 

న_్రణి నని రుదు. డతిభయం బందె ; 

నెగసె రుద్రునిఫాలనే తాగ్ని యనుచు 

నాగి గణాడంబరోద్యోగంబు దనరె; 

నేలయు నింగియు నెక్కౌాన నిట్ట 

హాలాహాలాగ్నిమయం బగు నంత. - 450 
“మాయీశుభ కుల మహిమ లిన్నియును 

టోయలార |! వినుండు బుడిబుళ్ళు మాని; 


సపమాశ్వాసము 243 


కంటిమి కానము వింటిమి వనము 

ఉంటిమి లే మను ను కులు వలదు ; 

ఆరయంగ నఖిల లోకాలోక ములను 

బర మేశుభ కులు వరమపావనులు ; 

నద్వితీయుండు వినాకియే కర్త; 

సద్విధి నేమె _పసాదయోగ్యులము ; 

ఇట్రద కాదనునట్టి [(దోహులకు 6 

గట్రితి నెళశిగెల్లుం. గాలకూటాగ్ని ; 460 


శాపంతు, నతీికింతు, సందుసందులకు( 
(దోపింతు, వాండ నధోగతి ననుచు 
దండియె బనవనదండనాయకు (డు 
చండేశసుతు (డు (శ్రీ సంగమేశునకు 
సర్వాంకునకు( దద్విషంబు సద్భక్తి 
దర్పం బెలర్పృ సమర్పణచేసి 
పసిగమై నారగింపంగ నార్చి పేర్చి 
వెన ననివారితోద్వ్య్భ త్తి తిం జెలంగి 
యరగలిగొనక కొప్పెరలకు నొరగి 
వరము మూ బాశ ర _పకర ముప్పొంగి 470 
జుష్టంబు “బ హ్యపి సోక మేవాపి 
శిష మన్నం విమి_శితొ మను గాన 
బసిండిగలంతెల( బసిండిముంతలను 
వారక యిటుగూడ వడించికొ నుచు 
మారారి కర్చించి మహానీ యలీల (* 
శివున కర్చింపుచు శివశివ : యనుచు 
నవధానవంతు ల యారగింపుచును 
జులుజుజ్జనంగొని సాగయుచు, గల్లు 
గున దేన్చుచుం గాళ్లు సా(చుచును, 480 
నిక్కుచు సీల్లుచు నక్కిలింపుచును 
జొకుచు సోలుచు( జక్కిలింపుచును 


244 


బసవప్తరాణము 


నక్కి-లిపడి జెప్ప లల్ల మోడ్చుచును 

(గుక్కిాళ్తు [(మింగుచు (6, గుతక బంటే( 

(గోలుచు, నలరుచు(, (గాలుచు, నాత్మ 

సోలుచు, సుఖవార్డి( 'దేలుచు, వేడ్క 

(_వాలుచు, మెఅయుచు వతంబులందు 

నోలి( బశెరముది కొ_య్యన మరలి 

చూచుచు, నించుకించుక పుచ్చికొనుచు, 

లేచుచు(, జెల6ంగుచు లీల దలిర్చ 490 
నాడుచు(, గప్పెర లఅచేత నొలయ. 

బాడుచు, నుజణుకుచు( బరువు పెట్టుచును 

మురియుచు 6, గునియుచు, ముజకటింపుచును 

నొరగాల నిలుచుచు, సరనమాడుచును 

నేతెంచి (మొక్కుచు. జేతులు సాంచి 

పీతి. _(బసాదంబు( బెట్టించికొనుచు. 

గర మనుర క్రి మె గొ ంగిలింపుచును 

నరుదొంద ( టొత్తుల నారగింపుచును , 

నాండొరుముందట నున్నపళ్ళిరము 

లొండొరు లొడియుచు నుబ్బియార్చుచును, 500 
విషమాతసద్భ క్ర వితతి యిబ్బంగి 

విషమవి (కమలీల విషశేలి నలుప_ 

దండి యె బసవనదండనాయకు (డు 

చండేశవరద (పసాద శేషంబు 

గొట్రరువులవారి. గుంచెలవారి 

గొల్లుబోయల నాలవట్టాలవారి 

పట్టపు దెవుల భాంతల హాతుల( 

జుట్రాల( బక్కాల సుతుల6 బౌ(తులను 

బండారులను నడబాళ్ళ( (బెగ్గడల 

దండనాయకులను దం(తపాలకుల 510 
దాసజనులను విశ్వాసుల భట్ర 


స పమాశ్వాసము 245 


దాసీజనముల విలాసినీజనుల (6 

దతవితతాది వాద్యవిళారదులను 

జతురగాయక నిజ సవపాఠకులను 

బండిత నర్తక పరిహాసకులను 

మండిత సత్క_ని మండలి నెల్ల 6 

బంతులు సాగ:ంగ౮ఈ బంచి, వారలకు 

వింత వేడుక వుట విషము వోయింపఈ 

గాలకూటము వారిపాలికి నెయ్యి 

పాలునై యుండ౧గ బసవన్న మణీయయ(* 520 
కూడ నేను(గులకు గుఅంబులకును 

చేడుక( బోయించె విషమెల్ల సమయ ; 

నడలుచుబోయలు గడగడ వడ(క 

మృడుభ కృమండలి మెచ్చి క్రి రంప 

(బమథకారుణ్య విస్సార[పసాద 

విమల పుష్పాంచితవ్పష్టి పై. గురియ 

గగనస్లు Cc రుదగణములు సూడ 

నాగి దివ్యదుందుభు లొక్క_ట (మోయ 

కిజలు 6 డద్భుతో పేతు (డై (మొక్కు 

యజ్ఞనాఘంబు వాయక జయవెట్ల 580) 
“భవలతాంచితదా్నాత పరమపవి(త : 

శివగణసో(త విశిష్టదారి(త 1 

సదమలగా(త (పసాదైక పాత | 

విదిత సజ్ఞనమి (త విజ్ఞాననే ఆ శ్‌ 

(పోదతసూ (త మహద్దురుపుత్త 1 

సద్దుతైకచ్చ(త జంగమక్షే్య[త : 

యతిదయామా (త దుఃఖాబ్దివపహి(త శి 

(పతివాదిజై (త సద్భ కి కళ(త | 

చన “నరిర్మి(తం విషం పథ్య మనంగ 

బనుపడుశుత్యు కి బసవ : సీ కయ్యెః 540 


246 


బసవపురాణము 


బావురే : మాతం డి భక్రివర్హను(డు ! 
బాపురే మాయయ్యు ష్యూపిత శౌర్య 1 

నలవో బసవయ్య నందీశమూ రి : 

నల్లవో బనవ యనశ్వరకీ ర్తి దని 

గరశంబు దొల్లి జదద్దిశార్హముగ 

హరు. డారగించుచో నటీ (మింగ వెజచి 

కాదె విషం బుంచె( గంఠంబునందు : 

నాదేవు మహాత్య మదియెంత వెద్ద ? 

కాలకూటముకంటుం గడు నుగవిషము 

తా లెక్క. సేయక దండనాయకు (డు 550 
ఆంచితభ క హీతార్థంబుగా (గ 

వంచనలే 'కారగించే. గడ్పార ; 

నమృతంబు (దావియు నమరసంఘంబు 

సమసు పి6 బొండెడు జగ మెల్ల నెబు (గ; 

బసవయ్య జూడు డా విసముదావియును 

నసమానలీల దివ్యాంగు (డై నిలిచి ఫొ 

ననుచు లోకము లెల్ల నచ్చెరువంది 

వినుతింప బోయలు విభాంతి. బొంది 

సంతాపచిత్తు లై సంస్తుతింపుచును 

నంతంత సాష్టాంగు లె (సణమిల్లి 560 


“యభయ మే బసవయ్య : యతికృపాంభోధి 1 
యభయ మే బసవయ్య యద్భ్బుతచరిత : 
యిమ్మెయి సరివారమే బసవయ్య : 

తమ్ము( బుస మీకు( దలంప శార్యంబె ? 
పోల దుర్దనితోడి పొందునక ౦ 

జాల మేలం(డు సజనవిరోధంబు ; 

కావున మము నెట్లు. గాచి రక్షింపు | 
మావికలత (దోచి దీవన6 బొందు! 

దేవ ; డెసయు దిక్కు సీవ మా” కనుచు 


సప్రమాశ్వాసము 247 


వేవిధంబుల నిట్లు వన్న వించుడును 570 
జూచె దడయాదృష్టి ౬, గాచె విడ్పుడ(6గల6, 
(దోచె వాదములెల్ల , నే. (బక్యాతి, 
పె బోయల పెంపు. జూాసపె. మబసాద 
మోపి లే దనినూకె6. బాపె జబోయలను; 
నిలిచె (6 జలింసక, తలచె( (బ_సవము, 
గెలిచె. నద్భకి మెం బొలిచె, వీరమున. 
బే 'తెపః భకా వలి? గూర్చె, నాద్యో కి EY: 
దః సన్కార్లంబు నోర దర్కామున. 
బండించె నిశ్చలభ కి, లోకముల 
నిండించె బసవయ్య 5 నిర్మలకీ రి రి, 080 


Jy 


-: జగదివ దండనాయకుని కథ = 


వెండియు జగటదేవ దండనాయకు (డు 
నిండారుసద్భు క్రి నిధి కర్మయోగి 
యభిమతలీలమై విభవంబు మెలుసి 
శుభకార్య మాచరించుచు నొక్కానా.ండు 
నేతెంచి *వీరమవూహేశ్వర తిలక ॥ 
పైీతియెలర్చ విభూతిం గ కొనుము; 
ఆసలార మా యింట నారోగించినను 
బసవనమం(తి ః యే (బదుకుదు” ననిన 
నగుమొగం బలరార జగ దేవవుం(తి 
నాగి( జూచి బనవయ్య “యొండేమి చెప్ప 590 
సర్వజ్ఞ నెట్ట ణ శర ౭ణులరాక 

కోర (గ నెమ్మెయి వోపవచిి యనిన 
నవుగాక యనుచు రయంబున నేగి 
వివిధసక్వాన్నాది వితతులు గూర్చి 
సరసర బసవయ్య సనుదేకమున్న 

గర మభిషేకంబు.6 గావింత మనుచు 
జానగుప టల్స్కి_ సద్భ క్రియు క్రిం 


248 


బసవపురాణము 


గానక బావల కాళ్ళు గడుటయు 

బరిచారకునిచేత బసవయ్య యెతిగి 

యరుగుట సారించి యా[గహింపంగ 600 
జగడదేవుం డంతలో( జను6దేర. గాంచి 

భుగభుగకోపాగ్ని యెగయ ముందటను 

'దెరచీర వట్రించి క సు ఆ| నెట్లువచ్చు 

నరుగుము 1 భక జనాళిలో వెడలి 

కులదె వ పులులు మలహరు.6 డుండ'. 

బలు (దోవలనుటోవ. కాడియే నీకు6 ? 

గబకంచఠు శుద్దసిష్క_లభ_క్తియు క్రీ 

జబభుల కదియేల సమకూడు జెపుమ । 

ముల్లోకనాథుని ముట్ట గొల్చియును 

గల్లరిలోకుల క్షణియింప6 దగునె ? 610 
హరునకు మజనం బార్చుచేతులను 

సరవి వివులకాళ్లు సరి గడ్గం దగునె ? 

శివపాదజలములు శిరమున. దాల్చి 

భవులకాళ్లులనీళ్లు వె నల్క(దగునె ? 

శ్రీమహాదేవు( బూజించుచేతులను 

నామాలకుక్క_ల నర్చింప( దగునె? 

మురహరార్చితునకు మున్నెత్తుకేలు 

ధరనె త్త. గూడునే _తాటిమాలలకు ? 

సదమలలింగ(పసాదజీవికిని 

విదిత మీశ్వరభ క్రి విముఖులై నట్టి 620 
కర్మచండాలుర6 గలసి కుడ్చుటయు( 

గర్మంబు గుడుచుట గాదె ? యెట్టనిన క 

నదియును దివ్యాగమార్గంబులందు 

మదనారిసద్భ క్త మందిరంబులను 

మెల(గుపు త్రకళ(త మి(తగో|తాది 

బల(గంబు లింగాన్వితులు గాకయున్న 


సపమాశ్వాసము 249 


నొండేమి యిల( గూడియున్న యంత టను 

చండాలమి[శదోషంబు వాటిల్లు ; 

“దర్శనా దపి పాపదొ యను గాన 

దర్శనాలాప సంస్పర్శన శయన 630 


సంపర్క. బోజనాసన దానములకు 
నింపారునే భకు( డితరులయెడను ?* 
“వేదజ్ఞా లగు కోటివి(వుల కన్న 

మాదట- బెట్టిన యటిఫలంబు 

త్యకభ కున కొక్క భికంబు వెట్లు 
నకయఫలమున కసమాన మనుట 
వ్యకమె యుండ ( గుయు కుల నడవ 
భక్రియు. జెడు : దానఫలము నిష్ఫలము” 
అని పెక్కు_భంగుల నాన తిచ్చుడును 
విని శోకజలసమన్వితనే (తు డగుచు 640 
జగ దేవు. 'డాభక్షజననికాయంబు 

మొగి (బస్తుతింపుచు మోడు (గే అమర 
“గర్య్కబద్దు (డ నైతి గషు (డః ఖలు(6డ।: 
దుర్మదో పేతు(డ, దుష్కుతాలయు(డ 6, 
(బజావిహీను6డ, బరమపాతకు(డ, 
నజ్ఞాని, నధిక సర్వాపరాధుండ, 
శంకమాలిన యనాచారుండ ; దీని 

కింక ( బాయశ్చి త "మేమియు లేదు; 
పాన లేటికి విడు. (బాణంబు గెలస 
మానతి యిండు నా” కని (మొక్కి. నిలువ 650 
గను(గొని బసవయ్య ఘనభ క్షవితతి 
యనుమతంబున( గూడ నతని కిట్రనియె: 
“గాంకక విను! మతిీకొన్ని దినముల 
కింక శివదోహ యిట పుట్ట గలదు 1 
మడియింపు [దోహిని మా కెక్క6 గెలస 


250 


బసవషపరాణము 


మడర6 [బనన్ను6 డయ్యెడి శివుండప్పు ; 
ఈ నిరయమునకు నీశానగణ వి 
తాన మెంతయు మెచ్చి తత్స) స్తవంబు 
నిమ్ముల( గరుణీంచి యిచ్చిరి నీకు ; 
నమ్ము ముమ్మాటికి ; లెమ్ము : లె 1” మ్మనుడు 660 
నంగద మోడ్సు (గే లలికంబు(జేర్చి 
హొంగుదు వీరతాంబూలంబు గొనుడు 
జగదేవశరణుని నగరికి బసవ. 
డగణిత భ క్ర కసహాయు( డె యరిగ; 

సలార నుచితి [కియాదుల( దనిసి 
బసవన్న యసమసద్భ కులు దాను 
ననయంబు భ కిసుధామృతాపార 
వనధి నిమగ్ను (డై వర్తింపుచుండె. 

వి అల్లయ్య మధుపయ్యల కథ :. 

మజశియంత నలయ్య మధుపయ్య యనగ 
గఅికంఠుభ కు లకర్మ సంచయులు 670 
లింగె క నిష్టా విలీనమానసులు 
జంగమారాధనాస కచేతసులు 
పరమశివాచారపరవ ర్మనిరతు 
లురుతురకీ రి నియుకులు నాగ 
నసమానలీల. గళ్యాణంబునందు 
బసవ (డు తారు నప్పాట వ _ర్రింప 
నంత బిజ్జలు (డు దా గొంతకాలమున 
కంతకు (పోలికి నరుగంగ6 దలంచి 
బసపని బహిమయు భక్రిమహ తత్త్వ 680 
మెసకంబు నెణి(గియు నెజు [గని యటు 
పొదలిన యజ్ఞానబోధగాం జేసి 
మదియించి మల్లయ్య మధుపయ్యగారి 

'ప్పేమియును లేక చొప్పుగా దనక 
రప్పించి కన్నులు వుపష్పించె. నంత ; 


స పమాశ్యాసము 251 


“కాలకాలునిభ క గణములమహామ 

లేల తా మున్నును నెలఖు(గును గాదె 

యక్కట : చెడంజూచె నవనసీకు( డింక 

నిక్కు_టకంబున "కెక్క_డి(బదుకు ? 

మృడుభకు లలిగిన6 జడ6డె తా? ననుచు 

జడిగొని నరులెల్ల బుడిబుళ్ళు వోవ 690 
బసవ (డు మొదలుగా నసమాకుభ కు 

లసమకోపో ద్రిపితాంగు లె పొంగి 

మసలక మల్లయ్య మధుపయ్యగారి 

కసలార6గా గన్ను లప్పుడ పడసి 

“యింక నుండ6గంగూడ దీయూరి ననుచు 

శంకరభ కులు జగ దేవమం (తి. 

“బనిచిన తొల్సింటి జాన గ కొనుము 

తునుము శివ_దోహి” ననుచు బిజ్ఞలుని 

నానలిరేఖలు గసివిసిచేసి రాజ్య 

మసమాకతుకవిలియ నటు దుడిపించి 700 
బలహుకటకంబు వదటిపా లేసి 

యెల్లవారును జూడ నీక్షణంబునను 

ర్రాడగు( గటకంబు వాడగు6 గూడ 

బాడగు? ననుచు శాపంబు లిచ్చుచును 

రాచినమడివాలుమాచయ్యగారు 

నాచొడరాయ( డేకాంతరామయ్య 

కిన్నర బహ్మాయ్య గేశిరాజయ్య 

కన్న్నద(బహ్మయ్య గక్క_య్యగారు 

మాదిరాజయ్యయు మసణయ్యగారు 

నాదిగా నప్పుంరి యభిలభ కులును 710 
దండిజంగమకోటి దనతోడ నడవ 

బండారిబసవనదండనాయకు (డు 

నెసంగ6 గప్పటిసంగ మేశ్వరంబు నకు 


252 


బసవపురాణము 


వెస నేంగె విజలునెసకంబు దల(గ6 
గటకటా । క అకంఠు గణములువోవ 

గటకంబుభాగ్యంబు (గక్కున. దొల౯గె; 

భూకంప మయ్యెను; భువి నర్గరా(త్రి( 

గాకు లఅచె ; వంటకంబులు వు9ంచ్చె న 

ధరం బడె సుల్మ_ ; ల తలి కకాల వాన 

గరి సె; భాస్క_రచం (దపరి వేష మయ్య ; 720 
దివి దీటుకళై ; వేసవి మూగ మంచు; 

గవిసెను మధ్యాహ్నకాలంబు నందు. 

గడు ను|గరూపు( డె కాలు(డు గాన 

బడియెను బట్టణ (పాంత దేశమున; 

బొరి(బొరి గవిసె61 గావిరి యెల్లయెడల 5 

ధరణీశ్వరు (డు గాంచె. దలలేని నీడ ; 

రవి యుదయించు తత్ప9 సవంబునను 

దివి 6 (బతిసూర్వ్యులు దీపించి ; రింక 

నెంత గానున్నదో యిటమీ(ద ననుచు 

సంతాపచిత్తు లై జనులు ఖీతిల 780 
నిక్కడ జగదేవు( డింటి "కేతేర. 

జక్కన నామయ్య జనని వీక్షించి 

“ శివగణ (దో హంబు( "సివి. ద డ్లయపుడు 

యవిచారమున వారి హరియింపవలయు'! ; 

జాలరే( దారేని సమయంగవలయు. ; 

గాలకొలుని భ_కగణమార్ల మిధియు 

సమయింప( జాలక చండి యె తాను 

సమయని(పాణవంచక కుటిలునకు 6 

గుపితున కజ్జున కపజీవితునకు 

విపరీతచరితుండు విషమలోచను (డు 740 
మెచ్చునే ? వానికి మిక్కి_లి భక్తి 


1. నలనిచాయ. 
న్‌. 


స ప్రమాళశ్వాసము 258 


యిచ్చునే కూర్చునే యిన్నియు నేల? 

క్రితము సీ(పాణ పరిత్యాగమునకు 

మతిమెచ్చి యవసరోచిత మిచ్చి నిన్ను. 

బంచి యేంగిరి కాక భకు లాదోహి. 

(దుంచుట కోడియే తొలంగి౭ చెపు్పమ | 

యందొక్క్ల.6 డలిగిన నవికలాజాండ 

సందోహములు గాలి డిందకయున్నె ? 

దక్షుడు (కొమ్వి యదకు( డ తొల్లి 

దతమఖకతయదకు( బల్క్కుటయు 750 
విన (6౧గంజాలక తాన తనకోపవహ్ని 

గనలుట వినవె ? యాగొరి దత్త ణము -. 

యదిగాక యుపమన్వ్యు6 డభపునినింద 

మది విన కపుడ భస్మం బయ గాదె? 

కావున శివభ కగణనింద వినియ 

సీ వూరకుండుట సీతియే ? వాని. 

జంపళకే కుడువ (గ జనుదెంచి తిపుడు 

పంపుడుకళ్ళు నీ కింపారు నెట్లు ? 

చీ! కుక్క: చేంజీత శివు[పసాదంబు 

చేకొని కుడువ(గ సిగ్గెట్లు లేదు? 760 
వచ్చి కద్కుూదుగాక శ్వాసంబునట్లు 

నుచ్చుచ్చు రే”యని యొగి. జిట్ట మిడిచి 

వెడలి వాకిటిదెస మృడు(పసాదంబు 

కుడుకతో ( గొనివచ్చి పుడమింటోయుడును 

“దగ వగు? ననుచును దా గుక్క_భాతి 

జగ దేవు. డిట్లు (పసాదంబు గుడువ 

మల్ల (బహ్మయ లన మహి వీరభ క్రి 

"కెల్ల యై వర్తిల్లు నెడ నర్హర్యాతి 

సీవార విని జగ దేవునికడకు 

వేవేగ( జనుందెచి వెండి వొత్తునను 770 


25 4 


కుసవషపురాణము 


దారును నా!పసాదం బారగించి 
యారా (తి కొల్వున కరిగి, బిజ్ఞాలుని 
నలంత( బొడగని, యలు:గులు వెజీకి 
జల్లున నలిగి యాసభ దల్లడిల 

నొక్క_ట మువ్వురు నుద్వృ తి నెగసి 
చక్కడ్చి, పొడ్చి, జర్హరితంబు కు! 
యలుక మై గెడిగెడి యనుచు బిజ్ఞలుని 

తల గోసి పొట్టలోపల 6 బెట్టి కట్టి, 

“తా నసం ఖ్యాతుల యానతి య 
సీనరాధము( బొలియించితి మేము; 780 
అధికులె భకుల కహితంబు సేయు 

నధము లందును నివ్విధిం. బోదు? రనుచు( 
గాయముల్‌ బిగియుచు గతులు (దొక్కుచును 
ఠతాయము ల్లొనుచు దండల నటింపుచును 
బౌంగి బొబ్బిడుచు6 జెలంగి యార్చుచును 
లింగభ కుల ఆదుర్తేరు వొం డనుచు 
విండుగా౬ బౌరులు “విజలునితల 
గుండుగండా' $ యని 'ఘూర్చిల్లుచుండ 

మగిడి యామల్ల (బహ్మయగారు.€ దాను 
నగరు వెల్వడి తన నగరికి వచ్చి 790 
తల్లికి నందంద ధర జాంగి (మొక్కి. 

సల్ల లితాంగి (పసాదంబు వడసి 
“పరమపాతకు నట్ట భకినిగహుని, 
టొరిగొన్నయంతన పోవ దా_దోహి 
నప్పుడే చంపక యరుదెంచినట్టి 

తప్పున కింకొండు దండ మున్నదియుి 
ననుచు నజగ దేవు. డంతతోపలను 
దనశిరంబున కల్లికొని విమానముల ( 

బు త్త 9మిత౦కళత౦9 గోళాందులను వి 


స ప్రమాశ్వాసము 25ర్‌ 


చి|తంబుగా నవ శివతోకమువకు. 800 
గానిపోయె.( ; గటకంబుజనులెల బెదరి 

కనుకని(6 బఅవంగ (గందు పుట్టుబయు, 

గన్నభ కులు వార్రవిన్నభ కులును 

నున్నభ కులు. బోయి రొకొ్క_క్క_ యెడకు ; 

నంత రాజ్యార్హమె యనిచేసి యతని 

సంతాన మెల నిస్సంతాన మయ్యె ; 

వఏీ(కం గొట్టములలో వెలింగె గు జ్పములు 

తో(కల నిప్పులు దొరుగ నాక్షణమ ; 

కరులును గరులును గన్నంత నెదిరి 

పొరింబొరి6 దాశి జర్తరితమై పడియె ; 810 


(బమసి యమాత్యాది భటవర్ల మెల్ల 6 
దమలోన( జర్చిరి సమరంబు సేసి; 
బసవని సత్యళాపమున 6గా6జేపి 

పసచెడి కటకంబు వాడయ్యె నంత; 
వినియొ నంతయు నట సనియె6 గూడలికి( 
గనియె సదురువు సగయదెవు నచట ; 

భ కులు దానును బరమానురాగ 

యు క్‌ి నబ్బసవయ్య యుండె సం (పీతి et 
నంత నాగురువు సమంచితనాద 
సంతతవపూజాది సత్కిి 9యావలుల 820 
ముంచి భజించి కీర్తించి మెప్పించి 

మించి విన్నవ మాచరించి (పారించి, 
“దన సధురుమూ ర్తి ] దివ్యలింగాంగ కి 
దేవ నాసంగయ్య | దేవ పాణేశ 
సీదుసద్భ క(పసాదంబు( గుడిచి 

యాదట (_బదికి యింతె తి గా వునను 
భవభవంబుల వారి పన్న గా దగుదు 
భువివారి బిణమున6 బోవుట గలదు ; 


256 


బసవపురాణము 


అంతియకాని ని న్నడిగినచోటు 

నెంతెన నేమెన నిచ్చినచోటు 8830 
గలతప్పు సె రించి కొచినచోటు 

గల దేని చెప్పుమా | కానమీయందు( 

బుటిన మొదలును బో(కయు( బొరయ 

వట్టికొల్వున నిన్ను ముట్ల (గొల్చితిని 5 

వెట్టిచేసిన సీక్రు వెయ్యే(డులై న 

నెట్టును మేలకా కెగ్లేమి తలప ? 

నూరకీ ట్లనుచుట యుచితమే నీకు ? 

నారంగ౯ (బమథులయాన నసీయాన 

వృషభవాహాన ! విన్నవించుట వినక 

వృషభంబు ని కెట్లు విడువంగ వచ్చు? 840 
నొల్ల నొండేమియు నోటంబు గాదు; 

వల్లభ ః యడుగను వర మి(క నిన్ను; 

బరమపరానంద పరవ కీభూత | 

నీరవధిత త్వ విస్ఫురణ "పెంపునను 

గతిమనో వాక్కాయ కర్మచై తన్య 

రతులు నసీయంద వి|శాంతంబు నొంద( 

జేయుము; నీయాజ్ఞ జేసి యేతెంచి 

చేయంగ.6 గలపను ల్వేసితి నింక.” 

ననుడు దయామతి నగురుమూ రి 

తనతొంటి భావంబు దాల్చి యాక్షణమ 850 
సంగయదేవు(డు సదనాంతరంబు 

భంగిగా వెడలుడు బసవయ్య సూచి 

సన్నుత తద్దురు చరకాబ్దయుగము 

నెన్నుదు రిశియంగ సన్నుతి (మొక. 

యానందబాస్స సమంచితవార్డి 

తా నిట్టవొడువ గద్దదకంఠ మమర 

ముత్పులకలు మేన మొగి నిండ హర్ష 


సపమాళశ్వాసము 257 


తత్సరు( డె యున్న(6వనయు లే నెత్తి 
చక్కన తనదు (పసాదంబు వెట్టి 
యక్కున నందండ యప్పళించుచును 860 
గొడుకు లోపల జేర్చికొని గురుమూ రి 
గుడి సాచ్చె ; నిరువురపొడ గానరాదు ; 
పసగాని సకలభ కసమూపా సూడ 
బసవయ్య గురువుగర్భంబు నాచ్చుటకు 
సంగయ దేవుండు సద్దురుభాతి 
భంగిగా నేతెంచి బసవయ్య నిటు 
తనయందు సంధించికొనుటకు నంత 
ఘనతరలీల జంగమకోటి యలర 
నరుదగు లింగతూర్యంబులు మోయ 
ధర. బుష్పవృష్షి దాం బరిగొని కురియం 870 
గో యని భ కనికాయ మెలెడల 
గేయని స్తత్ర గీ రనసేయ 
జయజయారవములు సందడింపంగ( 
(గియ6గొని వినుకులు.6 గేళిక లనర 
మాదిరాజయ్య యు మాచిదేవుండు 
నాదిగా (6 గలభ కు లనురాగలీల. 
“గలవె యుత్చ _తిస్టితిలయ (పపంచ 
ములు బసవయ్యకు( దల(చిచూడంగ | 
గాలిలోపల సురగాలినా6 బుటి 
గాలిలోనన వెండి గలసినయట్లు, 880 
శారనిధిం గడలునా జనియించి వెండి 
శరనిధిలోనన నమసిన యట్లు, 
ఉడువీథియందు విద్యుల్లత వుట్టి 
యుడువీథియందు( దానడ (గినయట్లు, 
జలములయందు వర్షాఫలం బమరి 
జలములతోనన సమసినయట్లు, 
17 


258 


బసవపురాణము 


సద్దురుకారు ణ్య సంగతి (6 బుట్టి 

సద్దురుకారుణ్య సంపద దనరి 

సద్దురుగర్భవిశాంతిమై నిపుడు 

తద్దతు( డె లింగత _త్వంబు ( టౌం'దె ; 890 
నట్టిదకా దె గుర్యం(ఘయుగంబు 

ముట్ల(గ( గొల్చినయ ట్రై భ కాలి 

హృదయాంబుజంబుల నీబసవయ్య 

కదలక పువ్వును గంపునుబోలె 

నలి నున్నవా (డుగా కిలవేరు గలదె ? 

మలహరుభ కుల గలకాల మెల్ల 

భక్రహాతార్లమె (పభవించె (గాక 

వ్యక్తిగా నత. డీశ్యరాంశంబ కాండ” ? 

యని నుతింపుచు( దొంటియట్ల సద్భక్తి 

జనితసుఖామృత వనధిమధ్యమున 900 
నోలలాడుచు నుండి ; రురుతరానంద 

లీనమై నటు గొంతగాల మింపార( 

_బస్తుతింసంగ సద్భ కి విస్ఫురణ 

స్తుతి "కెక్కిన బసవని చరిత. 

జెప్పితి భ కులచే విన్నమాడ్కి-. 

దప్పకుండ (గను యథాశ క్రిం జేసి ; 

యిమ్మహి నీశున కెటు (గంగ రాని 

యమ్మహాబసవని యద్భుతచరిత 

వర్హింప నెంతటివాండ ? నట్లయ్యు 

వర్షన చేసితి వారిన కాని 910 
యేయెడ నన్యధా యెటు(గ నే ననెడి 

యీ యొక్కబలిమి మహిష్టతకలిమి - 

నదియును గాక మహాభ కవరుల 

సదమలదివ్య(పశంసగా (జేసి 

భావించి నాదు వాక్సావనార్గంబు 


సప్రమాశ్వాసము 259 


గావింప మేటి యీ కథ రచించితిని. 
బసవప్పరాణంబు6 బాటించి వినిన 
ననసలారు (జో (పసాదానందసిద్ది ఫ్‌ 
బసవప్పరాణ౦బు6 బాటించి వినిన 
వసియించు సద్భ క్తి వాసనమహిమ ; 920 
బనవపరాణంబు( బాటించి వినిన. 
బసిగ మె. (కూపించు భ కలక రుణ 3 
బసవపురాణంబు( బాటించి వినిన 
బసరించు లింగానుభవ నిత్యసుఖము ; 
బసవపురాణంబు బాటించి వినిన 
నెసకంబుతో6 గలు నీప్పితారములు ; 
a డు 
బనవపరాణంబు భక్తి వాయించి 
వసనదిగా 6 జదివెడువారల కెల్ల 
దురితము లాపదల్‌ (దోహంబులెల్ల 
హారియించు నెంతయు హారుకృప జేసి 5 930 
యీ పురాణం బెవ్వ రే. దమయింట 
నపార నిడికొన్న నిహపరసిద్ది. 
శ రణోపకార బసవపురాణార్థ 
విరచిత (_తిభువన విఖ్యాత చరిత: 
శరణోపకార బసవపురాణార్ధ 
వరభు క్రిము క్రి సంవర్షనభరిత | 
శరణోపకార బసవపురాణార్హ 
సరససమంచిత సత్యవాగ్గాల 1 
గొబ్బూరి మాదన్న కూరిమి శిష్య | 
గాబ్బూరిసంగ : సద్దుణ సముత్తుంగ | 9 40 
ఇది యసంఖ్యాత మహేశ్వర దివ్య 
పదపద్మసౌరభభ9మరాయమాణ 
జరగమలింగ (పసాదోపభోగ 
సంగతసుఖసుధాశ రధినిమగ్న 


260 


బనవషపురాణము 


సుక్ళృతాత్మ పాలుకురికి సోమనాథ 
సుకవిప్రణీతమె శోభిల్లి తనరి 
చరలింగ ఘనకరన్తలి విశ్వనాథ 
వరకృపాంచిత కవిత్వస్ఫూ రిం బేర్చి 
చను బసవపురాణ మనుకథయందు 


ననువమంబుగ స్ర్పమాళ్వాస మయ్యె. 950 


